వేదాంత సారము 
VEDANTHA SAARAM 


By 
Late Dr. Donti Siddappa Chetty 
(1906 — 1979) 
Bazaar Street, PUNGANURU -517247 
Chittoor District — Andhra 
2016 


Note: 1 The contents of this book can be freely used with 
due acknowledgement, for any bonafide purpose. 


2. Free e-copies of the book can be had by writing to 
any of these emails. 
thanikesh@ gmail.com, aparna.donti@ gmail.com 
vishwanath.donti@ gmail.com, 
aruna2207 @gmail.com 


3. The manuscript of this book came to my hand 
recently, and so final editing of the book has not 
been done by the author (my father). Hence, there 
are repetitions, gaps and errors. For this, my 
sincere and deep apologies to all the readers. Any 
suggestions/comments for the improvement of the 
book are humbly welcome. 


Price Rs. 400 = 00 


Complimentary 
Copies of the book can be had from 
DONTI CHANDRAMOULI 
Flat No. 9, Block: D-6 
KENDRIYA VIHAR 
Yelahanka, Bengaluru - 560064 

Tel: 080- 2846 30 74 

9481102784 


Email id : dchandramouli@ yahoo.com 
aruna2207 @ gmail.com 


10012019 


ర్‌ం 


ల 
5 GO రలు సుల అ 


00౫ రలాపఫేరు గు పా 


వేదములు 


. రన విద్య (పామకార విద్య) 


మనస్సు 


మహా మానస సరోవరము 


. జ్ఞానము 

. యోగము 

. జప - అజప గాయత్రి 
. మాయ 


About the author 


464 


వేదాంత ప్రయోజన ధ్యేయం 
1. దుఃఖ నివృత్తి 
2. ఇప్ప పాప్తి (ఆనంద ప్రాప్తి) 
నిరంకుశ తృప్తి మరియు ఆనందం 
"మోహ నాశమే మోక్షము" 


1. True knowledge is to know that you know nothing. 
2. To know God, you have to unlearn, what all you have learnt. 
3. Humility bestows victory over all. 


- Eknath. 


మనసా : భగవంతుని స్మరించు నీ మనస్సు తిరిగి "కామిని 
కాంచనముల" మీద వాలడం అశుభం. ఈగ వలె ఒక పరి 
మధువుపైన, మరొకపరి అమేధ్యం వైన వ్రాలకు. చాతకము 
స్వాతి బిందువుకై జీవితాద్యంతము వేచి యుండునట్లు 
"భగవంతుని" ఒక్కనినే లక్షించి మనము, ఎన్ని సాగర 
సరోవరములున్నను నిన్ను ఆకర్షింప జాలవుకదా. 


- మానస భోధ 
శ్రీ రామ కృష పరమ హంస. 
ణ 


వేదములు 


వేదములు - భారత జాతి అనాది, సనాతన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన 
భాండారము. ముక్తి మార్గ ప్రతిపాదకములు, శాస్త్రములన(బడును. సత్యాన్వేషణ 
మూల ప్రాతి వదిక. 

సిద్ధులు వ సాధ్యులు - యోగులు - జ్ఞానులు -మునులు - ఎందరెందరో 
మహాత్ములు, తమ శిష్య వర్గంతో పాటు జీవితాద్యంతము, కారడవుల్లో కఠోర తపో 
సాధనలు (సత్యాన్వేషణలో) సాగించిన శ్రమ ఫలితం గా రూపొందిన ఆధ్యాత్మిక 
సంపదయే “వేదములు” (ఉపనిషత్తులు) - 

చతుర్వేదములను స్తతః సిద్ధము లందురు. ఎందువలననగా “బ్రహ్మ తత్వ 
ప్రతిపాదకము” లగుట వల్ల. “ధర్మార్థ కామ మోక్ష” చతుర్విధ పురుషార్థ 
సాధనకుపకరించునవి. “అఫపౌరుషేయ” ములని కూడా వాకొందురు. అవస్థాత్రయ 
బద్దులైన మానవ సృష్టి కాదు కదా !! 

తురీయ (బ్రాహ్మీ స్థితి నుండి ప్రభవించిన, ప్రవచనాళి, కాబట్టి 
“బ్రహ్మముఖతః” ఆవిర్భవించినందున - - - బ్రహ్మకృతములనుటెంతయు 
సమంజసము గదా! 

వేదములు అపౌరుషియములు - “ధర్మ - - బ్రహ్మ” ల గూర్చి బోధించు 
నవి. మూడు అవస్థల నధిగమించి, తురీయమున (బ్రాహ్మీస్మితి యందు) ద్యోతమై 
అయాచితముగ - ప్రవచింప(బడినవి. తపోధనులు, బ్రాహ్మీస్టితిలో దివ్యావేశమున, 
నుడివిన ప్రవచనములే, వేద వాంజ్మయము. వేదములు బ్రహ్మ ముఖతః జనించెను !! 

మహర్షులు - తపోధనులు - ద్రష్షలు ---- తపస్సులో - నిరంతరాభ్యాన 
వశమున- అవస్థాత్రయము నధిగమించి, తురీయ, బ్రాహ్మీ సితిలో - - నెలల కొలది 
ఉండి పోయేవారు. సద్గురుదేవుల నాశ్రయించి, ఆయా ఆశ్రమములందుండు శిష్య 
శ్రేణి, బహు జాగ్రత్తగా, అప్రమత్తులై, రేయింబవళ్ళు, కంటికి రెప్ప వలె, శ్రద్ధాసక్తులతో 
గురుదేవుని పరి వేప్పిచి యుండెడివారు. 

అందున - ఏకసంత - ద్విసంత - త్రిసంత  గ్రాహులు మాత్రము 
ప్రత్యేకముగ జట్లు, జట్లుగా (By turns ౦౧) నిత్య కృత్యముల దీర్చుకొని, తమ 
గురు దేవుల సాన్నిధ్యమున - రేయింబవళ్ళు కాపు కాచేవారు. 


బ్రాహ్మీ స్థితి నుండి గురు దేవులు (సమాధి స్థితి నుండి) - తిరిగి దిగి 
జాగ్రదవస్థకు రావడానికి, కొన్ని గంటలు పట్టవచ్చును. ఆ సమయమున - 
అయాచితముగ, తపోధనుని ముఖతః కొన్ని మహత్తర సూక్తులు - దివ్య 
ప్రవచనాదులు వెలువడేవి. జాగ్రదవన్ఫ నందిన, మహర్షి, శుశ్రూషాదుల అనంతరం - 
సేద దేరి, ముందు పంక్తిలో కూర్చున్న “ఏక సంథా గ్రాహులను” కను సన్నతో తానేమి 
ప్రవచించినది, వల్లించమని సంజ్ఞ చేయును. వారు గురు ప్రార్థనాదికము ల (గావించి, 
తపోధనుని బ్రాహ్మీ స్పితి ప్రవచనాళిని వల్లింతురు. తదుపరి - వీరు మరియు ద్విసంత 
గ్రాహులు కలసి రెండవ మారు వల్లింతురు. తర్వాత, త్రిసంత గ్రాహులతో ౩వ మారు 
వల్లింతురు. ఈ రీతిగా, క్రమముగా అవియే శ్రుతి (విన్నవి), స్మృతులు (జ్ఞపికి గలవి గ 
రూపొందినవి. 


శాతులు -- శ్రుతుల నాశ్రయించిన వారు. 

స్మార్తులు -- స్మృతుల నాశ్రయించిన వారు. 
వేదుల వారు -- వేద పండితులు 

ద్వివేదులు -- 2 వేదములందు పండితులు 
త్రివేదులు -- ౩ వేదములందు పండితులు 


చతుర్వేదులు -- 4 వేదములందు పండితులు 

నియోగులు -- వేద మత ప్రచారకులు (MissiOnaries)- 

బ్రహ్మకు నాల్గు ముఖములు - 4 వేదములు 

చతుర్ముఖుడు - బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము. 
బ్రాహ్మస్సితిలో ఇక్యమైన మనస్సు (జీవత్వము) బ్రహ్మమే అగును. బ్రహ్మ సంకల్ప కారి - 
సృష్టి కర్త - (మనస్సు లేక జీవత్వ రహన్యమదియే)- 

వేదములు - (మూలము) గీర్వాణ భాష యందున్నవి. గీర్వాణము 

సంస్కరింప(బడి, సంస్కృతమైనది, కావున, మూలము నేటి సంస్కృత పండితులకు 
సులభ గ్రాహ్యము కాదు. అదృష్ట వశాత్తు, యాస్క మునీంద్రుడు “నిరుక్తము” (8 
భాగములు) అను వేద పద నిఘంటువును రచియించి (అనగా, వేదములందలి 
సాంకేతిక పద జాలమునకు, విపులార్థము వ్రాసినాడు) యున్నందున, దాని 
నాధారముగం జేసుకొని, భాష్య కారులు - విమర్శకులు, తదుపరి వ్యాఖ్యలు 
రచయించిరి. 


10 


యాజ్ఞావల్క్యుడు సూర్యుని వల్లను. 
సుమంత, జైమిన్యాదులు వ్యాసుల వల్లను, 
పద్మపాద, సురేశ్వరాచార్యాదులు - శంకరుల వల్లను 
జ్ఞానమును బడసిరి. 
ఉపనిషత్కర్తల యనంతరం; విమర్శక చక్ర వర్తులు, తత్వ విచార పరులు, 
ఉపనిషత్తులందలి మూల భావముల సూక్ష్మాంశములను, వివరణ మొనర్చి సాయ పడి, 
జిజ్ఞాసువులను తరింప( జేసిరి. 


వేదములు 4: 
ప్రతి యొక్క వేదము 4 భాగములు: - 
1. సంహితలు (సంధాత) మంత్ర భాగము. 
2. బ్రాహ్మణములు. 
త్ర ఆరణ్యకములు. 
4. ఉపనిషత్తులు వేదాంత - వేద శిరో భాగము. 

1. బ్రహ్మ చర్యాశ్రమమున - గురుకులమున - గురు ముఖతః పఠనమొనర్చ దగ్గిది. 

2. గార్జన్య్య భాగము - ఇందు గృహస్థులు -దాన ధర్మ, వ్రత, క్రతు, (యజ్ఞ యాగాది) 
క్రియల క్రమమును గరుపు నది. 

3. వాన ప్రస్లు(డు - సంసార సర్వ బంధములను, కుమారులకప్పగించి, 
అరణ్యములందు ప్రత్యేక పర్ణశాలల నిర్మించుకొని, గురువుల ఆశ్రమములకు కొంత 
దూరములో భార్యా సమేతు(డై సన్యాసాశ్రమమునకై, అర్హతను పొందు సాధన 
లొనర్చ నిర్షేశింప(బడినది. 

4. సన్యాసాశ్రమమున (వేదాంత అనగా ఉపనిషత్తుల బోధ) గురు సాన్నిధ్యమున 
సన్యాస స్వీకారము - తపోనిష్టాది కఠోర సాధనలు (మోక్ష కాంక్ష తో) సాగించి, 
జీవితమున తుది మజిలీగా కృతార్జుడగుట. 

వేద విద్యలు - ౩2 (శుద్ధ విద్యలు) - బ్రహ్మ విద్యలు. 
“శుద్ధ విద్యాంకురా కార ద్విజ పంక్తి ద్వ్యయోజ్వ్యల” 
-- శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్‌ (25) 


11 


యీ ౩2 వేద విద్యలున్ను, అమ్మవారి (సర్వేశ్వరి) రెండు పళ్ళ వరసలుగా వర్ణించినారు. 


L. 
2s 


ఈశావాస్యము -- 
కఠోపనిషత్‌ -- 


. ప్రశ్నోపనిషత్‌ -- 
. ముండకం -- 
శ తైతరీయం - 


చాందోగ్య - 


: బృహదారణ్యకం 


. కాషీతకి -- 
స్ట శ్వేతాశ్వతర = 
. ఐతరేయోపనిషతి -- 


వేద విద్యలు 


ఈశావాస్యవిద్య (1) 

నచికేతాగ్ని విద్య (2) 

అంగుష్ణ ప్రమిత విద్య (3) 

సత్యకామ విద్య (4) 

అక్షర పర విద్య (5) 

ఆనందమయ విద్య (6) 

పురుష విద్య (7) 

సద్విద్య (8) - అంతరాదిత్య విద్య (9) - 

ఆకాశ విద్య (10) - ప్రాణ విద్య (11) - 

పరం జ్యోతి విద్య (12) - శాండిల్య విద్య 

(13) - ఉపా కోశల విద్య (14) - 

వైశ్వానర విద్య (15) - భూమ విద్య (16) 

- దహర విద్య (17) - మధు విద్య (18) - 

సంసర్గ విద్య (19) - పంచాగ్ని విద్య (20) 

ఉద్ధాలకాంతర్యామి విద్య (21)- గాధ్యక్షర 

విద్య (22) - జ్యోతిషాం విద్య (23) - 
జ్యోతిర్విద్య 

మైత్రేయి విద్య (24) - ఆదిత్య మండలన్ఫ 

సత్య బ్రహ్మ విద్య (25) - అక్షిన్స సత్య 

విద్య (26) - ఉషన్మ కహోళీ విద్య (27). 

ప్రతర్థన విద్య (28), - బాలకీ విద్య (29). 

అజా విద్య (30). 

రుద్ర విద్య(31) - చతుర్ముఖ విద్య (32). 


పర ౩2 విద్యలు 


అపర 16 విద్యలు 
కామ్య 14 విద్యలు. 


12 


కామ్య విద్యలు 14 
. తైత్తరీయే పురుష విద్య 
. ఉద్గీథో విఘవ ప్రణవ విద్య 
- ప్రణవేపరో వరీయస్తాది దృష్టి విద్య 


తైత్తరీయం నుండే 


చాందోగ్య నుండే 


wm 


. పళొవే హిరణ్మ్యయ విశిష్ప భగవదృప్పి విద్య. నో 


ఆ 


. ప్రాణ వాసస్త దృష్టి విద్య. 
చాందోగ్యే పురుష విద్య. 

. హనో పాయన చింతన విద్య. 
. ప్రణవేరస తత్వాది దృష్టి విద్య. 


19. ౦009 | రా ౮ వ! లు గు [గా 
Peay 
అక 
మ 
PS 
ey 
8 
es 
లో 


10. నామ ప్రకృతిషు బ్రహ్మ దృష్టి విద్య. 
11. ఉద్సీధాదా ఆదిత్య దృష్టి విద్య. 
12. మనళ్చిత వాక్ళితాది విద్య 

13. కృత్ళ్చోర్సీత విద్య. 

14. జీవే బ్రహ్మ దృష్టి విద్య 


wm 


wm 


బృహదారణ్యకం నుండే 


wm 


wm 


దహర విద్య” (17):- పరమాత్మోపాసన - ప్రత్యగాత్మ విద్య - జీవాత్మోపాసన - 


వై దాని కంగ భూతము అనగా అనుబంధము - 


అసురులలొ విరోచనుడు - 
అమరుల (సురుల) లో ఇంద్రుడు 


సమిత్సాణులగుచు 
బ్రహ్మను జేరి 
32 సం || లు బ్రహ్మ చర్యము వహించి - 


ఈ విధముగా బ్రహ్మను వేడీరి:= 
ప్రశ్న - ఆత్మయను పేరు గల ప్రత్యగాత్మ మోక్ష మార్గ మెద్ది? 
జ - నేత్రమందు కాన్పించు పురుషుడే ఆత్మ బ్రహ్మము, అమృతము, అభయం, 


సర్వం - 


ఇది గాక “అద్దమున - జలమున - ప్రతిబింబించువాడిె! - - 


- “అసురు(డు 


దేహాత్మ బుద్భి (ప్రతి బింబము) తో తృప్తి పడెను. కాని, సురరాజు “దేహము 


13 


(నశించునది దృశ్యము) - - ఆత్మ కాదు - - -అని, ఇక స్వప్న పురుషుడా? .... సుఖ 
దుఃఖాది ద్వందము లనుభవించు వాడు బ్రహ్మ మెట్లగును? - - - తిరిగి బ్రహ్మను 
గూర్చి 101 సం|| లు తపస్సు - బ్రహ్మ చర్య వ్రతము చేసి సత్య దర్శన 
మొనర్చ(జాలెను!! 
పర్యంక విద్య వ; - 
అమనస్క జీవన్ముక్తుడు (జ్ఞాన ౦! రాజ యోగి) చంద్ర లోకం దాటి --శ విధ్యుల్లోకం 
—ా గురు లోకం --శా అగ్నివాయు,వరుణ, ప్రజాపతి, బ్రహ్మలోకములను, 
వరుసగా (క్రమముగా) దాటి ా హిరణ్యగర్భలోకం బ్రహ్మసింహాసనం --కా 
(సాయుజ్యం) — జీవ బ్రహ్మైక్యం (సృష్టి స్మితి లయ శక్తులు) లభించును 

----- సాక్షాత్సరమేశ్వర పదవి. 
ప్రాణ విద్య (11) = 
భోజనారంభమున, “నీరు” త్రాగడం, “ఆపోశనం”; ప్రాణమునకు, జలధారణ అగును. 
(Sipping of water at the outset of food-taking clothes “Prana” 
(Passage & Cautions the Digestive Etc organs about the ingestion of 
food Etc, and their Subsequent Engagement - - - just a notice in 
advance - a forerunner . 
శాండిల్య విద్య (13) :- 

“ఆత్మ ధ్యాన భోదకం” - - - - విశ్వాత్మగా - - - “ఆత్మ - విశ్వాత్మ” - 

చిద్విలాసము - ఏక సత్యము - హృదయ కుహర మధ్యమున - ధాన్యపు గింజ లేక 


“బార్లీ గింజ” వలె నున్నది. Corresponding to this there is a similar spot in 
the heart also - a white spot known as “Bundle of His” - - విశ్వాత్మ, 
విశ్వనాథ, విశ్వ ప్రభు - సర్వాంతర్యామి - సర్వ కారక మూల సత్తా. 
-- బృహదారణ్యకం - అగ్ని రహస్యోపనిషతీ. 

అహరహ విద్య : - 

(అహం + అహం) 16 The Sun or day + The Self (Ego) - “*” in 
the Eye (విశ్వండుండు స్థానం) 
ia బ్రహ్మ ధ్యానం - సూర్య గోళము మీదను (బాహ్య లక్ష్యం) - నేత్ర రాసి (అంతర్లక్ష్యం) 
- అందు వల్ల ఈ 2 లక్ష్మములు పేర్కొన బడినవి. 


14 


“సత్యం బ్రహ్మ “ - - - “సూర్య & నేత్రము ల రెంట ధ్యానం - ఆరాధన 
“ఆకాశ” = నేత్రం ంr హృదయం - - - - సూర్యోపాసన. 
-- సూర్య నారయణోపనిషతి 
గమనిక ; - కోణార్క లోని సూర్య దేవాలయం, - సప్తాశ్వరథం - 
భార్గవీ 


పంచ కోశ విమర్శ - 


అన్నమయ - స్థూల దేహం. (The body) 
ప్రాణమయ - ప్రాణ (Vital Force) 
మనోమయ - మనస్సు (జ్ఞానం - Psychic) 
విజ్ఞానమయ - బుద్ది 
ఆనందమయ - ఆనందం (Bliss Absolute) 
అనుభవి - Spiritual Happiness. 
బ్రహ్మానందపు విలువ ?? 

సుశిక్షితు(డు - స్లిర చిత్తుడు - విశ్వాసి - సుహృదయు.డైన ఉత్సాహి - 
యువకుడు - సర్వార్జు(డు అయిన వానికి “మానవ సహజానంద సౌఖ్యము” - ఒక 
ఎత్తు (౪౧1 - దీనికి 100 రెట్లు (100 1౧౪౨) దివ్యునకు కలదు - 

ఈలాగే వరుసగా 100 రెట్లు అధిక మగును. 

మానవ ఈ దేవ ఈ ప్రజాపతి ఈ బ్రహ్మ --శ & 500౧. 


వైశ్వానర విద్య (15) ; - విశ్వ సంబంధమైన - విశ్వమానవ సమత్వ - సర్వ సమ్మత - 
వివిధ ద్యాన పథములు గలది. విశ్వ (విరాట్‌) హిరణ్య గర్భాది సమిప్పి రూప ధ్యానము 
(జఠరాగ్ని విద్య) 
ఈ విద్యను అశ్వపతి మహారాజు ఉపమన్యు కుమారుడు, ఉద్దాలకునకు 
చెప్పిను. 
వైశ్వానర - విశ్వ రూప సమిప్పి స్వరూప ధ్యానము. 
తల - దీప్త స్వర్గము (ఆకాశము) 


15 


కన్ను - రవి - వస్తు వర్ణ ప్రకాశ దాత - 
(Sun & Moon) 

ప్రాణ - వాయువు - దశ దిశా వ్యాప్తి గలది. 

బొందె (మొండెము) - ఆకాశ - సర్వ వ్యాపి. 

మూత్ర కోశము - జల సముదాయము - సముద్రములు 

పాదము - భూమి 

ఉరము - యజ్ఞ వేదిక 

కేశములు - (రోమములు) - ధర్భ పోచలు. 

ఉదరము - గృహ నిత్యాగ్ని 

మనస్సు - జఠరాగ్ని 

నోరు - యజ్ఞాగ్ని. 

వాక్కులు - వేదములు 

చెవులు - దిగంతములు 

హృదయం - విశ్వము 

పాదములు - పృథ్వి 

సమస్త విద్యలు మోక్ష సాధనలుగ ప్రతిపాదింప(బడినవి. మోక్షార్థమే గాక 
కామ్య కాంక్షలకై ఈ విద్యలు సాధింతురు. “ఓం” అన్నిటికి మూల మంత్రమై (త్యక్షర 
ప్రణవము) సర్వార్థ సిద్ధికి దోహద మివ్వ గలది. 
“సూక్ష్మంలో ఉన్నది మోక్షం” - తల జ్ఞానేంద్రియమములన్నిటికి కేంద్రము - 

“వాజసనేయ బ్రాహ్మణం (జైమిని). 


మధు విద్య (18) :- ధ్యాన, జ్ఞాన సహిత -క్రతు కర్మాదులు అత్యధిక బల ఫల 
ప్రదములు. ఇంద్రుడు ధధీచి కి చెప్పెను. అతడు, అశ్వనీ దేవతలకు(జెప్పెను. దీనిని, 
జ్యేష్టుల కే చెప్పుదురు. మధు విద్యాధికులు చచ్చిన వారిని బ్రదికింతురు. పట్ట పగలు 
నక్షత్రములు కన్పించును. 

1. శంబుకు(డు, ధర్మవ్యాధుడు, విదురుడు, - మొ|| వారు పూర్వ జన్మ 
సంస్కార తరణులు. 

2. సత్యకామ జాబాలి - గౌతమ గాధ, 


16 


3. జాన శృతుని “హంసల” దూషణ భూషణలు - శకట సహిత 
“రైఖ్యు”ని గాధ - బోధ --- శూద్ర నిందాది ప్రస్తావితములు. - 
-- చాందోగ్య I part. | - ౫| - సామ వేదం - శ్లో. 418 


- శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం (510). 


అక్షర విద్య (5) ; - 
యజ్ఞావల్క మహర్షి గార్గి కి చెప్పెను . 
Ca BS యె ౧ 
నాశ రహిత - అమృత తత్వ - సద్వస్తు విద్య నుపదేశించెను. 
“నేతి - నేతి” (By the process of Negation) “వివేక - విచార” 


“నే నెవరు” - శ్రీ భగవాన్‌ రమణ మహర్షి బోధ స్మరణీయము. 
క్షర మనగా నళించునది. 
అక్షర మనగా నళింపనిది. 
“అ” నుండి “క్షి వరకు ఉన్నవి అక్షరములు, 
శబ్బ బ్రహ్మము నుండి ఉద్భవించినవి - నాశ రహిత మైనవి. 
- బృహదారణ్యకం - || -8. 
సంసర్త విద్య (19) : - 
శకట సహిత రైఖ్య (Cart Mn) జానశ్ళతి మహారాజునకుపదెశించెను. ప్రాణ 
ప్రాముఖ్య విద్య - “ప్రాణ వాయువులు” - ప్రాణ ప్రాధాన్యత సూచితము (పంచ 
ప్రాణములు - పంచ ఉప ప్రాణములు గమనార్హములు) - 
“జీవ - బ్రహ్మ” ల మధ్య - సహ జీవనం, 
సహ భోక్సృత్వం - 5 అవస్థలు 
(జాగృత్స్యప్న సుషుప్పులు - తురీయ తురీయాతీతములు) - 
-- చాందోగ్య IV -2 
అహంగహోపాసన - ఆత్మ ధ్యానము 
1. బ్రహ్మ (సచ్చిదానంద ప్రాప్తి 
2. ఆత్మ లక్షణములు (బ్రహ్మ స్వరూప నిరూపణం) 


17 


౩. త్రిపుటీవిచ్చేదం - ఆత్మ నిష్ణ- ద్వందాతీత స్ఫితి - ఇంద్రియ జయం. 
విషియాతీత స్థితి -బ్రాహ్మ్‌ స్మితి - తురీయ ప్రాప్తి 
అగ్ని హోత్రం - నిత్య - పక్ష- మాసం - 


ఉదీత విద్య :- (Loud prayers) గట్టిగా “అరచి” ప్రార్థించుట. 


(ఉద్గీత - ఉద్దాటన - ఉర్లోప్టి - గట్టిగా, ఘాటుగా చెప్పుట) - “ప్రణవ ధ్యానం” 
ఇది స్వయంగా ఆచరించాలి గాని, ప్రతినిధుల చే చేయబడిన, తక్కువ ఫలం. 
సాధకుల శక్తి సామర్థ్య, అభిరుచుల ననుసరించిన “ప్రణవ ధ్యానాదికము. భావ 
శబ్దాచ్చ” - 
- బ్రహ్మ సూత్రములు -22 
(ముస్సిం -క్రైస్తవ ప్రార్థనల వలె కాబోలు) 
“ఓం” - ఉద్దీత - ప్రాణ రూపం 
సుర -- ఉచిత, ఉన్నత, సంస్కారములు, అభిరుచులు -ప్రీతి -“నివృత్తి - సాత్విక 
ధ్యాస” 
అసుర - నీచ - నికృష్ణ సంస్కారములు -ఇచ్చలు - ప్రవృత్తి - కామ్యములు - 
ఇంద్రియోద్వేగ వృత్తులు. గట్టిగా ప్రణవ ధ్యాన మొనర్చుట. 
భజన -- భక్తి సంకీర్తనాదులు, ధ్యాన గీతావళి - తద్వారా “ప్రాణ జయం” అనగా 
“ఇంద్రియ + ప్రాణముల” సాయం - ఈశ్వర ప్రాప్తికై కోరి గట్టిగా -ప్రణవ ధ్యానం 
చేయుట: ప్రాణ సహకారంతో, ఇంద్రియ జయం - తద్ధ్యార ఆత్మ సాక్షాత్కరం. 
భగవత్సప్తాహదులు - స్మరణీయము. 
య చాందోగ్య (ఆత్రేయ మహర్షి 


యజ్ఞ కర్త (Sacrificer) - Soul 
యజ్ఞము (Sacrifice) -- Faith (His wife) 
బ్రహ్మ జ్ఞాని - మరణానంతరము - కర్మాతీతుడు. ఆసిసుతాదులకును - 
పుణ్యఫలం - భూషించు ఆదరించు హితులకును - ఆశ్రితులకు -కొనియాడు వారికి. 
పాప ఫలం -- దూషించు, నిందించు, హింసించు, అహితులకును విడుచును. 


18 


ఈ విసర్జన క్రియ “విరజా” నదిని దాటు నప్పుడు చేయును. ఇతనికి, ఇక జన్మ జరా 
మరణ బాధలు లేవు. (జర లేదని అర్థము). 

బ్రహ్మ జ్ఞాని -- 1). విముక్తాత్మ - విదేహు(డు. స్థూల దేహమును వీడి, సూక్ష్మ 
దేహము తో మహదానందముగా - స్వేచ్చగా, సుఖంగా - తిరుగును. 

2). త్వరలోనే దివ్య తేజః ప్రభ ప్రసాదింప(బడి ప్రకాశించును. 

3). తదుపరి బ్రహ్మాక్యాను సంధానము(జెందును. బ్రహ్మ 
వేత్తలకు, “పునర్జన్మ ' - కారణ జన్మ (0౧ 90006 Divine Mission) లోక సంగ్రహర్థం 
- లోకోద్ధరణ - ఆత్మ తత్వ ప్రచారము కొరక్ర (On Divine Deputation) 
అవతరించ వచ్చును. 

జీవన్ముక్తులు, దివ్య తత్వ ప్రచారార్థమై వసిష్టాదులు, పరిహితార్థం 
జస్మించక తప్పదు. అది ఈశ్వరాదేశము. అవతారమే కావచ్చు. 

ఈశ్వరుని - ఆజ్ఞ + శక్తి + అధికారము + ప్రభావము - - - మొ|| సమస్త 
నిగ్రహానుగ్రహ శక్తులు - అద్భుత లీలా విలాస ప్రదర్శనలు - ప్రదర్శించు 
సామర్థ్యములతో ప్రభవింతురు. అట్టి మహాత్ముల దర్శనాను గ్రహ భాగ్య మబ్బు వారు 
ధన్యులు - చరితాత్ములు. 


సత్య విద్య (26) : - 
(9. అయాచిత - స్వప్రకాశ - స్వతః సిద్ధ - “ఆత్మ - పరమాత్మ”ల నిర్విరామ - 


నిరాటంక - సాలోక్య - సారూప్య - సామీప్య - సాయుజ్య - (బ్రహ్మైక్యం) - పంచవిధ 
ముక్తులు - విదేహ కైవల్యం లెక జీవన్ముక్తి (ఐక్యము) విశ్వాత్మ స్మితి -- - ఎద్ది? 

(గ) సర్వాత్మ - విశ్వాత్మ - - - - ఆకలి దప్పులు - దుఃఖ అజ్ఞాన - మరణ, 
నాశనాదుల కతీత మై - - - సర్వ వ్యాపకమై - సర్వాతీతమై జీవుల జీవమై - 
ప్రాణులలో ప్రాణమై - సర్వాధారమైన - - “అదే నీవు - నీవే అది” 


దహర విద్య (16) : - (దహరము = సూక్షాకాశము) - బ్రహ్మ స్థానమే దహరాకాశము, 
బ్రహ్మాభ్యాసకుడు, తన ధ్యాన లక్ష్య స్థానముగ నెంచుకొని ఎచ్చోట “మనో” ఏకాగ్ర 
సిరతను కేంద్రీకరించు “చిట్టి కాళీ నృలము” అదే “హృదయ కుహరము” - “దహర 
కుహరము”. 


19 


సర్వ స్వతంత్ర, సర్వజ్ఞ, సర్వసామర్శ్య సాధనాధికార, సర్వ ప్రాణ కేంద్ర గత 
- కీలకాధిష్టాన, విశ్వేశ, విశ్వనాథుడే “హృద్గు హాంతర్గతుండు”. - - - 
దహర విద్య ద్వారా బ్రహ్మైక్య మందిన, ముక్తునకు, సర్వ స్వేచ్చ, విహారాది 


దివ్య శక్తులు లభించును - - - దీనిని కూడా “ఉద్గీత” విద్య అంటారు. దీని ఫలం 
“ఓం” ప్రణవం. ప్రణవ ధ్యానికి (Meditation 0౧ OM) - - - ఉద్గీతాది ఏకర్మయు 


విధిగా నియమింప(బడలేదు. ఎందుకు? ప్రణవో పాసన (ధ్యానము) సంపూర్ణమైనది - 
సర్వోత్కృప్పమైనది. 
భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యాది పథములు గూడా, ప్రణవ ధ్యానమున కను 
సంధించిన ఫలము ద్విగుణీకృతమగును. 
ధ్యాన రహిత - తక్కువ ఫలము 


కర్మ య 
ధ్యాన సహిత - అధిక ఫలము 


“అధికస్య అధికంఫలం” - కప్పే ఫలే 
సోమయాగం ---- 
భూమి పాత్ర (Earth I$ a Cup) 
సముద్రములే సోమరసం (5625 a5 SOMarasam). 
ఇదే మానసిక యజ్ఞం. 
“యద్భావో తద్భవతి” - ధ్యాన విదానము ననుసరించే ఫలితానుభవం 
పూర్తిగా రూపొందును. 
సంపూర్ణ - సహజ - అవిచ్చిన్న - స్వేచ్భాత్మ - స్వరూపమే “బ్రహ్మము” - 
ధ్యాన లక్ష్య -భావ” స్వరూపము. “విశ్వాత్మ” - సర్వాంతర్యామి యే “ప్రణవ” మని - 
పూర్ణ జ్ఞానము (ప్రజ్ఞ) తో ఉపాసించ వలెను. (ధ్యానించ వలెను). 
ప్రాణము (ఉచ్చ్వాస, నిశ్వాసముల) తో ప్రణవము (ధ్యాన) మును సంధించి 
- (తైల ధార వలె) - మనస్సు నందు లయింప(జేయుటే - లయ (రాజ) యోగము. 
ఇంతకు మించిన యోగ రాజము లేదు. (This 15 the highest & greatest & only 
path 10 అమనస్క రాజ యోగ సిద్ధి). 
“అధయా ఏతా హృదయన్య నాడ్య స్తాః 
పింగళణ్యాని మృస్తింపింతి - శుక్షస్య 


20 


నీలస్య పీతస్య లోహిత స్యేత్య సౌవా 

ఆదిత్యః పింగళ ఏష శుక్ల ఏష నీల 

ఏష పీత ఏష లోహిత?” | - శృతి. 

తా|| “హృదయ సంబంధ నాడులందు, సూక్ష్మ పింగళ వర్ణముండు. శుక్ల నీల 

లోహితపీత సూక్ష్మములును హృదయ నాడు లందు వర్తించుచుండును. 
సూర్యుడు ను అట్లే చెలువొందు - శుక్ల నీల పీత లోహిత పింగళ వాతమైన | 
వర్ణ సముదాయ సూక్ష్మ సంపద ఘటిల్ల | గొప్ప సంపదైన మహా పథము సూర్య 
కిరణములు నైహికామూష్మికముల వ్యాప్తి. జెంది హృదయ నాడులందు 
వర్తించు చుండు” || 


వేదమనగా జ్ఞానము. దైవావేశముతో ఆర్యులు పాడుకొన్న గీతములు. 
ప్రవచించినసూక్తులు (సూత్ర రూపమును. 

వేదములు 4. వేదములకు పూర్వమే గ్రంధమును ఉన్నట్లు కాన్సింపదు. 
ప్రాచీన సంస్కృతమే గీర్వాణము (దేవ భాషు. పాణి న్యాదులు దీనిని సంస్కరించిరి. 
కావున అదే సంస్కృతమైనది. నేటి సంస్కృత పండితులకు దేవ భాష బాగ అర్థం 
గాదు. కావున, పూర్వ వ్యాఖ్యలు - ముఖ్యంగా యాస్క కవీంద్రుల నిరుక్తాది వేద పద 
నిఘంటువు మొ|| సాయమున -ఆచార్యులు ------------- ఎ 

వేద మనగా జ్ఞానము. పాద బధ్ధములై, నియతాక్షరములు గల 
మంత్రములకు "బుక్కు" లని పేరు. అతార్కిక, బాల్య మానస ప్రసన్నతా ప్రదర్శనమే 
వేదము. వీటిని అపొరుషేయములందురు. అనగా బ్రహ్మవల్ల బుషులకు 
గోచరించినవి. కేవల మానవ నిర్మితములు కావు. తురీయావస్థయందు (జీవ బ్రఫ్మ్యాక్య 
స్థితి యందు, బ్రాహ్మీ స్థితి యందు) అయాచితముగా, బుషి కులమునందున బుట్టి, 
దివ్యాను భూతినందిన తాత్విక వేత్తల అమూల్యానుభవాలు, దివ్యసూక్తుల రూపమున 
(బ్రహ్మ వాక్కులు). శ్రుతి-స్కృతులుగా ప్రభవించినవి. 

అతీంద్రియ దృష్టి (దివ్య దృష్టి- అవస్థాత్రయాతీత (మంత్ర దృష్టులగు 
మహర్షుల - అతీత సితి యందు - ఆత్మ (బ్రహ్మ వాక్కులందు నిగమ విభూతుల 
నవలోకించి ప్రవచించిన అతీంద్రియ - దివ్యవాక్కులే వేదవాంబ్బయస్వరూపము. 
బ్రహ్మవేత్తల బ్రాహ్మీసితినుండి _ ప్రవచింపబడినందున "అపొరుషేయములు'". 


21 


దివ్యావేశముచే ఆర్యులు పాడుకొన్న గీతములు. వీరికి పాప భీతి లేదు. పితృ దేవతల 
కర్పించు మాసికాబ్బికాది కర్మలు వీరికి లేవు. సర్వాతీతులు. 
వేదము = ఆది చేదువులు, అది శ్రుతి స్మృతులు = జ్ఞానము 

శ్రుతులు = విన్నవి, స్మృతులు = జ్ఞప్తి యందుచు కొన్నవి. 
చతుర్విధ మహా వాక్యములు. 
భూః :“ అ” 1) బుగ్వేదము - ప్రజ్ఞానం బ్రహ్మ- సాక్షాత్కార మహా వాక్యము =అ 
భువః: “ఉ” 2) యజుర్వేదము - అహం బ్రహ్మాస్మి - అనుభవ మహా వాక్యము =ఉ 
నః : “మ్‌” 3౩ సామవేదము - తత్వమసి - ఉపదేశ మహా వాక్యము కమ్‌ 
ఓం : తైవిద్య 4) అధర్వణ వేదము - అయమాత్మాబ్రహ్మ - సమాప్తి మహ వాక్యము 
= గాయత్రి = 3 వేదముల మూల మంత్రము. 

మహర్షులు పాడినవి వేదములు. సాధించినవి సిద్ధులు. మోక్షము గమ్యము. 
ఇదే మన ఆధ్యాత్మిక సంపద - స్వారాజ్యపదవి. వేదమతము అనాది: (ఆనాడు 
ఛందోబద్ధమైన కవిత లేదు. సూత్రప్రాయంగా ప్రభవించిన (బుక్కులు). జ్ఞానగుళికలు. 
తపోధనుల దివ్య మధురానుభూతులు. ఉపనిషత్తులై వెలసినవి. ఇవియే వేద శిరో 
భాగములు లేక వేదాంత్యభాగములు. 

వేదములు ప్రాచీన గీర్వాణ భాషలో నున్నవి. భాష్యములు సంస్కృతమున 
వ్రాసినారు: ప్రాచ్యప్రాతీచ్యనవీన పండితులలొ ముఖ్యులు - భాష్ట్రకర్తలు:- ఉగ్వటుడు, 
మహీధరుండు, విద్యారణ్యులు, స్వామి దయానంద, తిలక్‌, మ్యాక్సుముల్లరు 
మొదలైనవారు. అందులొ ఆర్య (వేద) మత స్థాపనాచార్యులు దయానందులు 
ముఖ్యులు. వారే సత్యార్థ ప్రకాశిక (1 & || సంపుటములుగా, ఆంధ్రమున(గూడ గలదు) 
ఉత్తరార్థము + పూర్వార్థము = 2 భాగములుగా వ్రాసిరి. 

భాష్యకారులకు, యాస్కమునీంద్రులు రచించిన "నిరుక్తము"- వేద సాంకేతిక 
పదనిఘంటువు. అత్యంతోపకారి. వ్యాఖ్యలు (భాష్యములు) భిన్న భిన్నముగ వ్రాసిరి. 
(నిరుక్తము 13, మరియు 5 అధ్యాయములలొ గలదు ------- లభించునది 8 
భాగములు గలది) 

ఆనాటి దేశకాల పరిస్థితులు - ఆచార వ్యవహారములు - విజ్ఞానాభివృద్ధి 
క్రమ విధానము - జీవిత విధానము - అందలి కథల మూలార్భములు, సాధన సంపత్తి - 
మొదలు, దివ్యానుభూతులు, సృష్టి శాస్త్రము, నీతి శాస్త్రము, మరణానంతర జీవచరిత్ర 


22 


- మంత్రప్రభావాది- ఆత్మజ్ఞానసముపార్థన క్రమవిధాన వివరములు......... సర్వం 


సంసృషం. 
అరవిందుడు వేదముల అంతరార్భమును క్షుణ్ణముగా విమర్శించి, 


విశదీకరించెను. ఇంద్రియ ప్రవృత్తుల ప్రతిబింబరూపమైన - అధిష్టాన 
దేవతలనుగూర్చియే, వేదమంత్రములుద్దాటించునని అతని భావము 
(సాంఖ్యవివరములు) 


దేహ దేవాలయంనందు ప్రతి అవయవమునకు ఒక అధిష్టాన దేవత 
నియమిత్వమె- అందు ఆదిదేవుడు "కపాల ద్వారమున" (ఊర్భముఖ ద్వారం) 
దేహమున ప్రవేశించెను... సహస్ర కమల సింహాసన సితు(డు పరమాత్మ. మాయాదేవి 
(శక్తి తో- జగన్నాటక రంగన్టలిని పరివేష్టించి క్రీడా వినోదముల సాగించే- సంకల్పించిన 
ఫలంగా 
దేవుడు-జీవుడే - త్రివిధపతన సోపానములు. 

1. దేహ ప్రవేశము 
2. దేహమే తాననుకొనుట- (తాదాత్మ్య భ్రాంతి) 
3. ఇంద్రియములద్వారా - బాహ్యప్రపంచ విషయముల వేట - లంపటత్వం(తగులు) 

అతీంద్రియ దృష్టి (దివ్య దృష్టి గల మంత్ర ద్రష్ణలగు మహర్షుల - 
బ్రాహ్మీస్టితి (తురీయ) యందలి ఆత్మవాక్కులందు నిగమవిభూతుల నవలోకించి 


ప్రవచించిన అతీత - అతీంద్రియ బ్రహ్మవాక్కులే _"వేదవాజ్మయము'" 
అపౌరుషేయములు. 


సర్వపాపహర - సర్వమంత్రోపనిషన్మూల భూతమగు వేదమాత - “శబ్బ 
బ్రహ్మము”: వేదము అనగా అది చేదువులు - ఆదిశ్రుతులు - జ్ఞానము: 
వేదము చదువుకొన్నవారు వేదులువారు. 
2 వేదములు - ద్వివేదులు 
౩ వేదములు - త్రివేదులు ఆధ్యాత్మిక సంపన్నులు 
4 వేదములు - చతుర్వేదులు 
తై విద్య = బుక్‌ + యజుస్‌ + సామ : ౩ వేదముల జ్ఞానము. 
అధర్వణం - లౌకిక, ప్రాపంచిక - వేదము. 
మంత్ర, తంత్ర, యంత్ర, బెౌషధాది క్రియలతో వెలసి, మానవుడు 


23 


అభిలషించు సర్వవిధ సుఖ సౌఖ్యములకు వలసినంత దోహదమిచ్చి - "ఇహ" పరమున 
గూడ తృప్తి చేయగలది. 
మహర్షులు పాడీనవి వేదములు. 
వారి సాధన మార్గములే యోగములు. 

సాధించినవి సిద్ధులు - తద్వారా స్వారాజ్య పదవియే గమ్యము, అనగా మోక్షము. 

నిష్కామ - ఉదార - సర్వార్పణ బుద్ధితో - లోక సంగ్రహార్భము ప్రసాదింపబడినవి 
వేదములు. వేదమతము అనాది - సనాతనము: యుగయుగాలుగా, మహర్షులు, 
మునులు, యోగులు, ద్రష్ణలు... తపించి - శ్రమించి - ఆర్జించిన దివ్య జ్ఞాన, విజ్ఞాన, 
ప్రజ్ఞాన సంబంధమైన మధురాను భూతులు - బండారము, సత్యప్రవచనములే 
వేదములు. 

ఆనాడు ఛందోబద్ధమైన కవిత లేదు. సూత్రప్రాయంగా ప్రభవించిన జ్ఞాన గుళికలే 
బుక్కులు. ఫ్రాందవ మతమునకొక ప్రవక్త, ఒక మత గ్రంథము లేదు. అనాదిగా, 
అసంఖ్యాకులగు మహర్షుల అలౌకిక, ఆధ్యాత్మికానుభూతివై స్థిరముగ నెలకొన్న దీ 
సనాతన వేదమతము. అది అనాది. ఈజ్ఞానము పరిమితిగల మానవబుద్దికి 
గోచరించునది కాదు. సమాధి నిష్ణయందు అనుభూతమైన ఆధ్యాత్మక తత్వమును 
ప్రసాదించు పరమాత్మ జ్ఞానమై యున్నది. అనగా అపౌరుషేయము. ఈ వేద ధర్మమే 
వైదిక ధర్మ(మనబడును. 
నేదజనన రహస్యము 
నిర్గుణ పర బ్రహ్మ ( అఖండచిద్విలాసము) 
(సంకల్ప)-(శబ్బ బ్రహ్మ---ఒక నాదముదయించెను (వృత్తి నిరోదంబున) - ప్రకృతి 
ఛ జననము 


సత్వ రజస్‌ తమో 
గుణాత్మకము 
సర్వ (శబ్బ అక్షర జాలము 


నాల్గు వేదములు- (ఒకే రాశి- గంప) - 


24 


శ్రీ వ్యాస భగవానుడు - వేద (భాగ) భాండారమును - వ్యాసములుగ 
విభజించి సంపుటీకరణమొనర్చెను. నల్వురు శిష్య ముఖ్యులు - వారి వారి 
సాంప్రదాయ వర్తులగు శిప్యోపశిష్యవర్గములు వేరోలగమున గురుదేవుల 
యాధ్వర్యవమున - తీరి కూర్చిండి - వేద విభజన కార్యక్రమమునందు సాయపడిరి. 
వేదపునరుజ్జీవన కర్త మహానుభావుడు వ్యాసముని చంద్రుడే. 


వ్యాస మహర్షి 
(ఆధ్వర్యనము) 
eT యయా. 
వైలుడు వైశంపాయనుడు = జైమిని సుమంతుడు 
బుక్‌ వేదము యజుర్వేదం సామ వేదం అధర్వణము 
అ + ఉ + మ్‌ 


"తై విద్యాం" శా ఓం శ మూడు వేదముల మూల మంత్రం 


సద్వస్తువు 
నిర్గుణ పర బ్రహ్మ 
ఊపిరి లేని నిట్టూర్పు ఛీ వృత్తి జననం 
ఆది సంకల్పము 
(Logas-Greek) ఒక నాదముదయించెను. 
“ఓం” = వేదత్రయీ మాత 
మహా వాక్యములు ఫా 
బుగ్‌ - (ఐతరేయం) - "ప్రజ్ఞానం బ్రహ్మ" - హౌత్రము చేయబడును 
యజుస్‌ - ( బృహదారణ్యం) - "అహం బ్రహ్మాస్మి" - ఆధ్వరము చేయబడును 
సామ - ( చాందోగ్య) - "తత్వమసి" - బెద్దాత్రము చేయబడును. 
అధర్వణం - ( ప్రశ్న, ముండకు - "అయమాత్మాబ్రహ్మ" 
మోక్షాపేక్షకులకు మోక్షసాధనము బ్రహ్మాత్రెక్య జ్ఞానము - నాల్గు వేదముల 
సారము, నాల్గు వాక్యములందర్థ నిరూపణము వల్ల న్ఫష్నము. 


25 


వర్షమును కోరువాడు - "కారీరి" అనెడు పేరుగల ఇప్పిని చేయవలెను. 
ఆయుష్యాభివృద్ధిని కోరువాడు "శత కృష్ణం" అనెడు పేరుగల ఇష్టిని చేయవలెను 
1) మంత్రములు (సంహితలు) కవుల సృష్టి. 
2) బ్రాహ్మణములు - పౌరోహితుల రచనలు. 
3) ఆరణ్యకములు ) తత్వ వేత్తల ధ్యాన ఫలం.బ్రహ్మ వాక్కులు- 
4) ఉపనిషత్తులు ) వైదిక ఉపనిషన్మతము,-1,2, ను గర్జించును, 

అతీంద్రియ దివ్యావేశ జనిత ప్రవచన సంపుటము. 
వేదములు: ఆదిచేదువులు, శ్రుతులు = జ్ఞానము 
"తై విద్య" -బుక్‌ +యజుస్‌ +సామ వేదములు - ఆధ్యాత్మికం. 
అధర్వణం - లౌకిక, ప్రాపంచిక, - మంత్ర, తంత్ర, యంత్ర, బెషధాది క్రియలు గలది - 
(లోక 0 భౌతిక సుఖములకు). 


ప్రతి వేదము 4 భాగములుగా నున్నవి - 

బ్రహ్మచర్య 1. సంహితలు (మంత్రములు, మంత్రసంపుటములు) గురుకులమున - 
బ్రహ్మచారులు గురుముఖంగా-(మంత్రములు- బుక్కులు సూచించిన కర్మను 
భోధించు వాక్కులు సంపుటమునకు - మంత్రభాగములు - "సంహిత"లనిపేరు: 
సంహిత = సంధిచేబడినవి. సం+ధా+త = సంహిత = కూర్చు అనబడును. ముఖ్యంగా 
ఇందు " ఆరాధింప(దగు దేవతలు - ఆరాధన సామగ్రిని విశదపరచును. 
మంత్రభాగములు 3 వేదములందును (15 1/4th) గలవు - బుగ్వేదమంత్రములు 
గాయత్రి మంత్ర సదృశములు. "అగ్నిమీతే పురోహితం" అని ప్రారంభమగును. అవే 
“గాన” రూపం దాల్చి సామ భాగమగును. పైరెండు విధములుగా గానివి "యజుర్‌ 
మంత్రములు "అగ్ని ధగ్నీన్‌ విహారే" అని ప్రారంభించినవి - "నిగధ మంత్రములు" - ఇవి 
యుజుర్‌ మంత్రములు. 
గారను. 2. బ్రాహ్మణములు (వచనములు వేరు.- మంత్రములువేరు) 

ఇ) బ్రహ్మనుండి - మంత్రములు (శిరోభాగ వేదములు) -(ఉపనిషత్తులు 
సంహితములు)- బుక్కులు - అపౌరుషేయములు. కర్మను భోధించు వచన 
గ్రంధములు. (సం+ధా+త=సంహితు = సంధించ బడినవి - కూర్చబడీనవి 


(అ 


(compilation). 


26 


0) బుషులనుండి - బ్రాహ్మణములు (కర్మల విధి విధానములదెల్పును). 
పౌరుషేయములు - గృహస్థులకు వలసినవిః- వ్రతములు - క్రతువులు - వాటి నిర్వహణ 
క్రమ విధానము. దాన ధర్మములు - సమస్త పుణ్య కర్మలు, యాగాదుల విధి 
నిషదములు - కర్మకాండలన్నీ గలవు - గృహస్సకర్మలనుద్ధాటించి 2 కర్మకాండల 
ప్రోత్సహించును. 
వానప్రస్థ 3. ఆరణ్యకములు - ఉపనిషత్తులకు - బ్రాహ్మణములకు మధ్యభాగము 
స్స అరణ్యవాసులైన గృహస్థ తపోనిరతుల కుపయోగపడును. కర్మలస్థానమున ధ్యానాది 
రహన్య పరమార్థమును, వానప్రస్లుల కందిచి ఉపనిషన్ముఖో న్ముఖులుగ(జేయును: 
సన్యాస 4. ఉపనిషతులు - వేద శిరోభాగము - కడపట సన్యాసమునకు - 
అపరోక్షానుభూతిని ప్రసాదించ గల - తుది ఘట్టము - బ్రహ్మ తత్వ జ్ఞాన నిధులు - 
తత్వ నిర్ణయ చర్చాత్మకములు. 

అధర్వణము - జప, హోమాదులు - మంత్ర, తంత్ర, యంత్రాదుల 
రహస్యములు - వ్యవసాయము - గోసంరక్షణ - యుద్ధ తంత్రములు - మొదలగు 
సమస్త ప్రపంచకోర్కెలు సాధింపగల మార్గములు - లౌకిక జీవన సుఖ భోగ, 
సౌకర్యముల ప్రసాదించు వేదమిది. ముందు మూడును అలౌకికములు. "త్రె విద్యాం" - 
అన్నారు. 
సంహితలు : బ్రహ్మ చర్య భాగం (మంత్రములు - కవుల సృష్టి. 
బ్రాహ్మణములు :- పౌరోహితుల రచనలు. 
ఆరణ్యకములు :- (వాన ప్రస్టుడు - సన్యాసి కాబోవు వాడు). 
ఉపనిషత్తులు :- తత్వవేత్తల ధ్యానఫలము: బ్రహ్మ (చతుర్ముఖ) ముఖతః 
ప్రసాదించబడినవి - అధ్యాత్మకం. 

వేదములు యోగ మత ప్రతి పాదకములు. ఈరహన్యము అనధికారులకు 
తెలియకుండా గురూపదేశ రహన్య పేటికయందు గోప్యపరిచినారు. *ఎందుకీ 
రహస్యము? 

*ఆత్మ=బ్రహ్మ( దైవ ) జ్ఞానము పరమపావన రహస్యము. సామాన్యుడు బ్రహ్మ 
జ్ఞానానర్హుడు. అందలి పవిత్రత నశించి, లోకకంటకులగు చపలుర హస్తగతమై స్వార్థ 
పరత్వ దుర్వినియోగమై, లోకవిధ్వంసక (రాక్షస) చర్యల కనుకూలపడి, విషాద, విపరీత 
పరిణామములు రూపొందించేక తప్పదు. చరిత్రలో పురాణాదులు సాక్ష్యము. కావున 


27 


వేదార్థ నిర్ణయ విధానమెంతయో బెచిత్య గర్భితమై యున్నయది. దివ్య శక్తులు - అప్ప 
సిద్దులు- తపో మహిమాది మహత్తర (గురుతరు మహాయోగ ప్రభావ జనిత అద్భుత 
శక్తులు దుర్వినియోగమై - హింసాపథమున వక్ర గతమైన యెంత ప్రమాదము? దుర్భర 
దురవగాహ, దుర్వినియోగ పర్యవసానము సంప్రాప్తమౌనో గమనార్దము!!. గురు 
రహన్యమనబడుటకిదియే కీలక కారణము: (Copy right, Trade secret వలె) 
సర్వ స్వామ్యమే కావచ్చును. బహుశ! వేమన అభిరాముని మభ్య పెట్టి, గురువు 
అవసానకాలమున గురు ముఖతః సంగ్రహించిన గురు రహస్యమిట ఊహ్యము. 
అపరిపక్వ సాధకులు తమ సర్వసంకల్పములు యీడేరి, ఫలింపకున్న 
చింతింప(బనిలేదు. ఉదా: ఒక బాటసారి కల్పవృక్షముక్రింద కూర్చొని తన కోర్కలు 
వరుసగారూపొందగా, భ్రమసి, బయపడిే- అడవిలో ఒక పులి తమ్ము భక్షించునేమోనని 
భయ సంకల్ప భరితుడై - సంకల్పిత పులి కాహుతి యయ్యనన్నట్లు: 
తపస్వి - యోగి -బుషి- తుదకు మోక్షమును కూడ లక్ష్యపెట్టని త్యాగ ధనుడు. 

బుగ్వేదము - ఇది ఆది, మూల వేదము.- ఇందలి మంత్రములే పదే పదే ఇతర 
వేదములందు(గూడగాన్సించును. చాల పెద్దది. 
రెండు భాగములు 1) 1752 బుక్కులు 2) 
ఇది 8 అప్పకములగాను, ఒక అప్పకమునకు 8 అధ్యాయములుగాను 
(వర్గములుగాను), మరియు దశమండలములుగాను  విభజింపబడినది. ప్రతి 
మండలమునకు 191 మంత్రములు గలవు. 

వేదముల గుప్తార్భముల శ్రీ అరవిందుడు బాగుగా విమర్శించి 
స్వతంత్రముగ -నిర్భయముగ తన స్వేఛ్భాను వాదమును ప్రవచించెను. ఇంద్రియ 
ప్రవృత్తుల ప్రతిబింబరూపములైన - దేవతలనుగూర్చియే, వేదములందలి మంత్రములు 
చెప్పుచున్నవి. (వేదములు యోగ మత ప్రతి పాదకములుగదా). 
ఉదా: సూర్యుడు - బుద్దికి 
అగ్ని - సంకల్పము 
సోముడు - భావము 

1. మనస్సు - సంకల్పవికల్పములు - చంద్రుడు 
లె బుద్ధి - నిశ్చయాత్మకము జ చతుర్ముఖుడు 
3. చిత్తము - చంచలమై-ధారణముచేయు - క్షేత్రజ్ఞుడు 


28 


4. అహంకారము - నేననెడీ అభిమానం - రుద్రుడు 
యీలాగె 10 ఇంద్రియములు + 5 పంచాగ్నులు + 5 ప్రాణములు + 4 అంతఃకరణ 
20+ 4= 24 తత్వములు 

(సాంఖ్యయోగ రహన్య వివరణములు, చతుర్వింశతి తత్వము చూడదగును 

వేదములు "కవి - పండిత" - గ్రంధములుగావు. నిస్వార్థ - నిరుపమాన - నిర్మల - 
పరమోత్కృప్ప సత్యప్రవచన సముదాయ సంపుటీకరణములు. - సర్వకాల - సర్వజన - 
సర్వలోక సమ్మతములు. సర్వమంగళ ప్రదములు. 
వైశంపాయనుడు = యజుర్వేద శాఖాధ్వర్యుడు. యాజ్ఞవల్కుుని 
గుర్వపరాధకారణమున, కుపితుడై తాను నేర్చిన వేద జ్ఞానము నిచ్చివేయమన్న 
"రక్తము తోడ కక్కను" తద్రుధిర రక్తరూప వేదజ్ఞానమును యజుర్గణాధిప్పిత శాఖాధి 
దేవతలు "తిత్తిరి పకు" లై భుజించినందున, యీ శాఖ " తైత్తరీయంబయ్యెను" 
యజ్ఞమనగా పూజ, ఆరాధన, త్యాగము. విష్ణువని కూడ అర్థము. 
యజనము వల్లనే యజుర్వేదమయ్యెను. 
యజ = దేవతలనారాధించుట. 
యాగము = కర్మ 
మానసిక వ్యాపారము = జపము 
వాగ్వాపారము = స్తుతి, స్తోత్రము 
శ్రుతుల నాశ్రయించువారు శ్రౌతులు. 
స్మృతుల నాశ్రయించువారు స్మార్తులు. 
పండాలు = పండినవారు = పండితులు ( జ్ఞాన) 
శాస్త్రజ్ఞానులు = శాస్త్రులు ( శాస్త్రీ య జీవనం చేయు వారు) 
నియోగులు = నియమింపబడినవారు - మత (వేదములు) ప్రచారకులు. (Hind 
Religious missionaries . Priests) 
ఆచార్యులు = ఆచరించి భోధించువారు, ఆచారవంతులు. ( Religious Elders) 
పురోహితులు = పౌరహిత్రెషులు -పౌరులకు హిత వర్గము కోరువారు. 
శ్రేష్టులు = శ్రేషజనులు - ఎనాథర్గన్‌ పుర ప్రముఖులు. 
వేదులు = వేదములను చిదువుకొన్నవారు. 

ఆలాగే, ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు. 


29 


పోత = బుగ్వేదమంత్రములతో(గర్మ నడపించువాడు = బుత్విక్కు. 
ఉద్గాత = సామ గానము చేయు. వాడు. 
బుత్విక్కు = బుత్విజుడు - యజ్ఞము చేయించువాడు-అందుకు ప్రతిఫలంగా 
డబ్బు వగైరాలు పుచ్చుకొనును. 
ఇజ్య = యజ్ఞ కర్మ విశేషము. 
- బుగ్వేదము - హోత ప్రయోగార్థమై ఉపకరించునది. యజ్ఞములందు 
a యజుర్వేదము - అధ్వర్యుని ఉపయోగార్థమై (యజుర్వేద మంత్రముల 
నడపించువాడు-బుత్విక్‌) 

సామ వేదము - ఉద్గాత అనగా వేద గాయకుడు. 
"బ్రహ్మ & యజమాన” ప్రయోగాదులీ "త్రై విద్యాం" మూడువేదాల్లో గలవు. - కాని 
అధర్వణంలో యజ్ఞయాగాది క్రియలు చెప్ప బడలేదు - పరతత్వ వేద త్రయము. 

శాంతి, పౌష్టిక, అభిచారక మొదలు " మూడు వేదములందు రూపొందనివి 
గలవు. కర్మప్రాధాన్యమై "లౌకిక -భౌతిక" సుఖ సౌఖ్యముల ప్రసాదించినది. "ఇహ" 
వేదము 
హోత: = బుత్విజుడు = యజ్ఞకర్తచేత ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు 

( =బుత్విక్కు) 

హోత = బుగ్వేద తంత్రమును నడుపు బుత్విక్కు. 
ఆధ్వర్యుడు = యజుర్వేద తంత్రముల నడపువాడు. 
ఉద్గాత = సామవేద గాయకుడు. 
ఐజ్య = యజ్ఞ కర్మ విశేషము. 
మేదస్సు = (క్రొవ్వు -మెదడు) 
మేధ = ధారణా శక్తి. మరుపులేని బుద్ధి. 
మేధము = యజ్ఞము 
విద్మపా = ఉపాసించు చున్నాము. 
ధీమహి = ధ్యానించెదము 
ప్రదోదయాత్‌ = ప్రేరణ చేయును గాక 
సోమ రసము - వేద వాజ్మయమున - విస్తారము గాను "ముఖ్యహవిస్సుగా" 
విపరీతంగాను - యజ్ఞయాగాదులందు - "సోమపానేయ సేవనం" అనూచాన 


30 


ఆచారంగా విలసిల్లింది. 

దాని ప్రభావం - గొప్పతనం మహాద్భుతంగా వర్ణింపంబడినది. 

దేవతలకత్యంత ప్రియ వస్తువుగా వాడినారు. పతిఘట్టమునను -"అమోఘము - 
అప్రమేయమని" శ్లాఘించినారు. 

నేటి సంఘ మర్యాద "కాఫీ - టీ" లకున్న ప్రతి పత్తి. వేదకాలమున యజ్ఞయాగాది 
క్రియ లందు సోమరసమున కుండి యుండ వచ్చు. ఏదైన ఉత్తేజకర (మత్తు) 
పదార్థమందిమిడి యుండనోపు. సోమము = పరాక్రమము, తిప్పతీగ, జలము, 
కర్పూరము అను అర్థములు కలవు: "వీర రస పానము" సంపూర్ణ శ్రద్ధా సక్తులనొసంగి 
బృహత్కార్యోన్ముఖులంచేయ వచ్చును. కార్య దీక్షకుబూనువారు, వీర్యవంతులై 
ఉత్తేజితు లగుట భావ్యమే. ప్రాశ్చాత్య సంఘ మర్యాదగా ప్రతి సమావేశమునందును 
"బ్రాంది" రకాలు సేవించడం విశ్వ విదితం: భారత దేశమున "కాఫీ - టీ" లకీ స్థానము 
స్వామ్యము. నేటికి పల్లెటూళ్ళలో "తాంబూలము - యిటీవల చుట్ట , సిగరెట్లు" కూడ 
సమర్పింప బడుచుండుట సామాన్యము. 


బగ్‌ వేదము 
బుగ్వేదము (ప్రజ్ఞానం బ్రహ్మ) 
ఇది ఆది గ్రంధము. 


దీనికి గౌతమాది పదునైదుగురు బుషులు కర్తలు. 

భక్తి రస ప్రధానమైన కవిత్వము. 

10600 బుక్కులు (మంత్రములు - సూక్తులు) గలవు. 

ఇది (8) అప్పకములు గాను, ప్రతి ఒక అప్పకమునకు 8 అధ్యాయములు లేక 
వర్గములుగాను, ప్రతి వర్గము, దశ మండలములు గాను, విభజింపబడినవి. ప్రతి 
మండలమునకు 191 మంత్రములుండును. ప్రతి మండల షట్కమునకు ఒక దేవత 
అధిష్టానమున్నది. అగ్ని, ఇంద్ర, వరుణ, వాయ్యాదులు. 
"బుక్కు" అనగా సూత్రప్రాయమైన ప్రవచనము. ఆనాడు ఛందోభద్ధమైన కవిత లేదు. 
శ్లోక రూపమైన కవిత వాల్మీకి ముఖతః (ఛందోభద్ధమైన ఆది ఆశుకవిత్యము) తొట్ట 
తొలుత వెలువడినది. అందుకే అతడు ఆదికవి యైనాడు. అతని రామాయణము 
ఆది కావ్యమైనది. 


31 


సామవేదము (తత్వమసి) 


సా = భూమి 
> సామ = వాయు రూపం 
+ అమ = అగ్ని 


సామము = సాధుత్వమని అర్థము. 
సామవేదము - గాన వేదము - సంగీతమున కాలవాలము - ఇందుండియే సంగీత 
(గాంధర్వ) శాస్త్రము ప్రత్యేకముగా నుద్ధరింపబడినది. భక్తి ప్రధానము. ఇది 
బుగ్వేదమునకే గానము: తపస్సు - సమాధులయనంతర మొదవు భావోద్రేకము 
(భగవంతుని దర్శనాత్మకమగు) న జనించిన పవిత్ర గాన సహిత ఆరాధనమే 
"సామవేదము". ప్రత్యేకత: భగవంతు(డు సామగాన ప్రియుడు. 
7 స్వరములు - ౩ గ్రామములు -21 మూర్భనలు - 49 తానములు:- నాద 
బ్రహ్మోపాసన: త్యాగయ్య, సూరదాసు, మీరా మొదలగు భక్తాగ్రేసరులు తరించిన 
అందు షడ్డ - బుషభ - గాంధార - మధ్యమ -పంచమ - ధైవత - నిషాదములని 
- 7 స్వరములు. 
సంగీతమంతయు సామవేదమున( బుట్టినది. దానినే గాంధర్వ (ఉప) వేదమని 
అందురు. 
స్వరములు రెండు విధములు. 1. ప్రవయము 2. నిగాతము. 
గానములు 10 విధములు. 
గాత్ర - వీణలతో సామగాన మొనర్హురు. నాదానందమునకు తోడు - 
దివ్యావేశము + అర్థానుభవము మేళవించి గాన మొనర్చిన, దివ్యరసానుభూతి - శబ్బ 
బ్రహ్మోపాసన ఈ తన్మయత్వము -ఫా హృద్యం - అతీత, తపశ్చర్యలతో అవాబ్మానస 
గోచరుండైన పరాత్పరుని ఐక్యానుసంధానమును పొంది యోగ సమాధి ప్రాప్తి, 
Part | - మంత్రముల సంఖ్య : 1234: 
ప్రార్థింప(బడిన దేవతలు : 11 గురు 
చూచిన బుషులు : 175 మంది 
ఇందుపయోగించిన ఛంధస్సులు : 11 
మంత్రములు - 310-1155 - తండ్రి తనయుల యేకత్వము (ఐక్యము) ను - 


32 


"మనోమారుత" లయము - (Prodigal son - Bible) - మరియు "రమణ" 
సిద్ధాంతము. 
౩1 మంత్రము - సూర్యోదయ వర్ణన - (షేక్స్సి యర్‌ ప్రాతః కాల వర్ణనము) 
638 మంత్రము - విధ్యుచ్చక్తి ప్రస్తావనము : 7 గుజ్దములు (సూర్యుని) రథానికి 
టకీమని తగుల్కొనుట "సప్తాశ్వ రథమారూఢం" (సప్త వర్గములు - Vibర్రyంr) 
276 మంత్రం - "బణ్యహాగ్‌ం అసి సూర్య బడాదిత్య మహాగ్‌ం అసి) 
మహస్తే సతో మహిమా పి నిష్టమ దేవ మహాంగ్‌ అసి" 
ఈ మంత్రం సూర్యుణ్ణి చూచి జపిస్తే అనృత పాపశమనం. - (శౌనక) 
అనృత పాపహర విధానం. - ప్రాయశ్చిత్తం.- జమదగ్ని బుషి - బృహ - 
ఇంద్రుడు. 
457 మత్రం - పగలు నక్షత్రములు కాస్పించును. 
254 మత్రం - సర్గ సుఖములు (ఇంద్ర భోగములు) అన్నియును అసురులను 
జయించి తెచ్చినవి. ( ఆర్యులు దాక్షిణాత్యులగు ద్రవిడుల నుండి హరించినవి). 
ద్రవిడులు శివ భక్తులు - ఆర్యులు - ఇంద్ర-అగ్ని-వరుణ మొదలగు 
దేవతలను - తర్వాత వైష్ణవ సాంప్రదాయం ప్రబలినది. 
అషాదశ ప్రసానములు 
4 వేదములు - బగ్‌, యజుస్‌, సామ, అధర్వణ వేదములు 
4 ఉప వేదములు - ఆయుర్వేద, ధనుర్‌, గాంధర్వ, అర్థ }- ఉపవేదములు 
6 వేదాంగములు 
1 పురాణము 


33 


840 కర్మకాండ ప్రబోధములు 
232 ఉపాసనాకాండ 
108 జ్ఞాన కాండ 


శుక్ల -- 2 భాగములు 


యజుర్‌ - 109 జ్‌. 6 భాగములు మొత్తం 
కృష్ణ -- 4 భాగములు 


సామ - 1000 
అధర్వణ - 50 
(ఉపనిషత్తులు|శాఖలు 1180 వేదాంత (ఉపనిషద్భాగములు) 
-- ముక్తి కోపనిషతి & మహా వాక్య రత్నావళి 
ఉపనిషత్తు - బ్రహ్మము - బ్రహ్మ భోధక వేదాంత మహా వాక్యము - వేద శిరో భాగము 
- వేదాంత శాస్త్రము - గురు సామీష్య రహన్య భోధ, చర్చ - 
మొత్తం ఉపనిషత్తులు (వేద శాఖల) సంఖ్య = 1180. 


అందు - 1. కర్మ కాండ బోధకములు - 840 
2. ధ్యేయ బ్రహ్మ బోధకములు మరియు ఉపాస కాండకు -- 232 
సంబంధించినవి. 


3. జ్ఞేయ బ్రహ్మ బోధకములు -- 108. 


34 


ఇందు ముఖ్యముగా - సర్వసమ్మతమై - సర్వాంగీకారమైనవి దశో 
(ద్వాదదశో) పనిషత్తులు. ఇవి వేదముల అంత్య (శిరో) భాగములగుట వలన, వేదాంత 
మనియు - జ్ఞాన కాండ సమమనియు పిలువ(బడును - 


ప్రస్తాన త్రయము ; - 1. ఉపనిషత్తులు (10, 12, 108) 
2. బ్రహ్మ సూత్రములు (550 - 4 అధ్యాయములు, 16 
భాగములు) 
3. భగవద్గీత (701 శ్లోకములు) + ఉత్తర గీత (192 1% 
శ్లోకములు) + ఉద్భవ గీత సహా. 
గంగ (1). అనుభవ ప్రస్థానము. 
యమున (2). ముక్తి (బ్రహ్మ ప్రస్థానము) 
సరస్వతి (3). సాధన ప్రస్థానము. 
న్యాయ ప్రస్థానములు : - (6) (గీత కాలంలో) 
1. న్యాయ 2. వైశేషిక ౩. సాంఖ్య 4. యోగ 5. పూర్వ మీమాంస 6. ఉత్తర మీమాంస. 
వేదములు - ఉపనిషత్తులు (వేద శిరో భాగములు). షడ్డర్శనములు - పురాణములు - 
శృతులు .... సారమే “గీత” - ( సర్వ శాస్త్ర సంగ్రఫైః -- గీత) 
విద్య యొక్క అష్టాదశ ప్రస్టానములు : - 


4 వేదములు విద్యాంగమును ప్రస్థాన మందురు. 
4 ఉపనిషత్తులు సకల ప్రస్థానము లందును , శ్రేష్వమెనవి “వేదములు” 
6 వేదాంగములు వాటి యందలి సారము “ఉపనిషత్తులు” - 
1 పురాణము 
1 న్యాయము 
1 మీమాంస 
| ధర్మ శాస్త్రము 
18 


4 వేదములందును 1180 శాఖలు గలవు - అందులో బ్రహ్మ పరమైనవి 
108 -అందులో సర్వాంగీకార మైనవి 10 లేక 12 ఉపనిషత్తులు. 


35 


వేదములందలి 32 విద్యలు కూడా, ప్రణవ ప్రతి పాదితములే. 

అధ్యక్ష స్థానమధిప్పించిన వ్యాస భగవానుడు వేద విభజన కర్త - అందుకే 
అతనిని వేద వ్యాసులందురు. వారి శిష్య ముఖ్యులు నలువురు - 

పైలుడు - బుగ్వేదం - 21 శాఖలు - ఐతరేయం, ప్రశ్నోపనిషత్తులు - (2) 

వైశంపాయనుండు -- యజుర్వేదం - 109 శాఖలు - అందు - “శుక్ల - 

కృష్ణు అని 2 భాగములు. 
శుక్ల - ఈశావాళ్య, మ (4) 
కృష్ణ - కఠం, తైత్తరీయం. 
జైమిని -- సామ వేదం - 1000 శాఖలు - కేన, చాందోగ్య (2) 
సుమంతుడు - అధర్వణం - 50 శాఖలు - ముండకం, మాండూక్యం (2) 
(ఇవే దశోపనిషత్తులు) 
నాల్గు వేదములకు - 6 వేదాంగములు కలవు. అవి యెవ్వి యనిన - శిక్ష, కల్పము, 
వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. 
4 ఉప వెదములును, 4 వేదములకుపయోగ పడుటవల్ల, ఉపవేదములన(బడును. 
1. బుగ్వేదము - ఆయుర్వేదము; కర్తలు అశ్వినీ దేవతలు - ధన్వంతరి, చరక, 
వాగ్భటులు. ఇందు వాత్స్యాయన కామ సూత్రములు కూడా కలవు. 
2. యజుర్వేదము - ధనుర్వేదము. 
3. సామ వేదము - గాంధర్వ వేదము, (భరత బుషి ప్రణీతము) 
4. అధర్వణ వేదము - అర్థ వేదము - 
అర్థ వేదము 4 భాగములు. 


రమ 

GE 
(త 

we) 

as 

3 


పాణిని వ్యాకరణ సూత్రములు ; - సూత్ర రూపమైన వ్యాకరణము - అష్టా 
ధ్యాయములు 8 గా - పాణిని వ్రాసెను. వ్యాకరణము వల్ల వేద శబ్దముల శుద్ధత 
జ్ఞానము లభించును. 


36 


కాత్యాయనుడు, పతంజలి, ఆ సూత్రములకు వాఖ్యాన రూపమైన వార్తిక 
భాష్యములు చేసిరి. 


దశోపనిషత్తులు -- 

ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండకం  -- | Volume 
మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ  -- ॥ Volume 
చాందోగ్యం -- ||| Volume 
బృహదారణ్యకం -- IV Volume 

1 2 3 4 5 6 7 
శ్లో || ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తైత్తరిః | 

8 9 10 


ఐతిరేయంచ, చాందోగ్యం, బృహాదారణ్యకం, తథా | 

ఇంకా ముఖ్యంగా చేర్చ దగినవి - 11. శ్వేతాశ్వతర, 12. కౌషీతకి, 13. జాబాల, 14. 
మహా నారాయణ, 15. మైత్రాయణీయ, 16. వైంగళీయాదులు. 
వేదాంగములు (6) - శిక్ష - కల్పము - వ్యాకరణము - నిరుక్తము (వేద పద 
నిఘంటువు - యాస్క మునీంద్ర విరచిత - 8 భాగములు గలది) - ఛందస్సు - 
జ్యోతిషము. 
వేదో పాంగములు (4) - పురాణ - న్యాయ - మీమాంస, ధర్మ శాస్త్రములు - (ఉప 
పురాణములు - పురాణములలో మిళితమైనవి) - వైశేషికం న్యాయ భాగములో 
చేరినది - వేదాంతం మీమాంసలో ఇక్య మైనది - మరియు - మహా భారత, 
రామాయణ, సాంఖ్య, పాతంజలి, పాశుపత వైష్ణవ గ్రంధాదులు ధర్మ శాస్త్రములలో 
జమ - అన్ని కలసి 14 విద్యలు. 

వీటికి (4) ఉప వేదములు; - ఆయుర్వేద -ధనుర్వేద - గాంధర్వ - 
అర్థశాస్త్రములు 

వై వన్నియు కలిసి (18) ఆస్తిక శాస్తములు. 
ఆసిక తకు భిన్న భావ పథములు గూడా గప్ప - గమనార్భము. 

సౌగతులు (4) తరగతులు. 
bis శూన్య వాదులు 
2. క్షణిక విజ్ఞాన మాత్ర వాదులు 


37 


3. జ్ఞాన కారమ మేయ క్షణిక బాహ్యార్థ వాదులు. 
4. భౌతిక 0 ప్రకృతి వాదులు. 
చార్వాకులది దేహత్మ వాదం. 
దిగంబరులు (జైనులు) - (ఆత్మ దేహ పరిమాణము గలదని) - 


బుగ్వేదము -- ఐతరేయం - కౌషీత (కథ, మాండుక్యం) 
సామ వేదము -- కేన, చాందోగ్యం 
యజుర్వేదము -- ఈశ, తైత్తరీయ, బృహదారణ్యకం 
అధర్వణము -- ప్రశ్న, ముండకం 
1. ప్రాచీన గద్యాత్మకములు : - బృహదారణ్యకం, చాందోగ్య, తైత్తరీయం, 
ఐతరేయం, కౌషీతకము. 
2. పద్యాత్మకములు : - ఈశ, కఠ, ముండక, శ్వేతాశ్వతరములు. 
౩. అనంతర గద్యాత్మకములు ; - ప్రశ్న, మైత్రాయణి, మొ || తదితరములు 
ప్రామాణికోపనిషత్తులు. 
ఉపనిప ద్దష్పలు :- మహిదాసుడు, ఐతరేయుడు, రైక్యుడు, శాండిల్యుడు, సత్యకామ 
జాబాలి, జైవలి, బాలాకి, అజాత శత్రు , వరుణ, యాజ్ఞ 
వల్క్యుడు, గార్ఫి, మైత్రేయ. 
దశోపనిషత్తులు - ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తైత్తిరి, ఐతరేయంచ, 
చాందోగ్యం, బృహాదారణ్యకం తథా॥ - ఇకనూ చేర్చ దగినవి : - శ్వేతాశ్వతర, కౌషీతకీ, 
జాబాల, మహా నారాయణ, పైంగళ, మైత్రాయణీ మొ || 
ఉపనిషత్తులు - 7-8 వ శతాబ్బముల నాటివ నిన్ని, బుద్ధునికి పూర్వమున్నవనిన్ని, - 
(1) ప్రజ్ఞానం బ్రహ్మ - జ్ఞాన పథం స్వేచ్చ - శాంతిని 
ఉపనిషత్‌ రెక్కలు - 2 స ప్రసాదించును 
(2) వైరాగ్యం -సన్యాసం 
ఉపనిషత్‌ అనగా = సమీపమున కూర్చుండుట. = దగ్గరగా రహన్య బోధ 
వినుట - లేక - బ్రహ్మ బోధతో అజ్ఞాన తిమిరము తొలగుట - గాంధీజీ సన్యాసమనగా 
ప్రపంచమును వదలుట గాదు. తనను తానే “ఆత్మార్పణం” (Self surrender) 


38 


అనగా, అహంకార - మమకారములను వదలుట. ద్వందాతీత స్థితి - లోకాన్ని 
వదలితే, అహంకారం మిగులుతుంది. 

“సుఖ దుఃఖ - మానావమాన” విముఖత్వం - ద్వంద్వాతీత స్థితి - 
ఈశావాశ్యం|| 

“శుక రహస్యోపనిషత్‌” - వేదాంత పంచ దశి -5 వ ఆ. 

చతుర్వేద మహా వాక్యముల వివరణములతో వెలసినది. ఉపనిషచ్భిరోమణి. 
ఉపనిషత్తులు - వేదోక్త కర్మలు - వర్ణాశ్రమాచార ధర్మముల నధిగమించి బలపరచవు 
కాసొబ్రహ్మ జ్ఞానాధికతను చాటును. 

జ్ఞాన + అభ్యాస + వైరాగ్యో పేతుండు న కోర్కెలు నశించినవాడు, 
జీవన్ముక్తుడు - మోక్షమందిన వాడు. - కఠం 

ఉపనిషత్తులు, సన్యాస పథ ప్రబోధకములు. అనుభవ జ్ఞానమునకు దారి 
చూపుటయే వాటి ప్రయోజకత్వం. 

దివ్యానుభూతినందిన వారికి అవి అనవసరం. బుద్ధిమంతులు ఉపనిషత్తుల 
నాశ్రయించి బ్రహ్మత్వమందుదురు. వేదోక్త కర్మలు - వర్ణాశ్రమాచార ధర్మములను, 
అధిగమించి, బ్రహ్మ జ్ఞానాధిక్యమును చాటును. 
౧ కర్తలు మహర్షులు - కాలము అనాది - విచార విమర్శలు దుస్తరం - కొన్ని 
చోట్ల పరస్పర విరోధ ధోరణి ధ్వనిస్తుంది. 
వేద శిరో భాగములు (ఉపనిషత్తులు) బ్రహ్మ ముఖతః వెడలినవి. మానవ (మనో) 
విరచితములు గావు - అపౌరుషేయములు, రసమయ - హృదయ స్పర్శ - 
మైమరుపు - భక్త్యావేశము - అనుభవ (అనుభూతి) అనంద దివ్య ప్రజ్ఞానానంద 
మధురానుభూతి పూరకములు. 
2; బ్రహ్మ సూత్రములు : - 

కర్త బాదరాయణుడు (వ్యాసులు) - మూల సూత్రముల కూర్చు (వేద 
విభజనానంతరం) కేవలం దశో (ద్వాదశ) పనిషత్తులనుండి, ఏరిన కోడీకరణమే. కేవలం 
ప్రత్యేక గ్రంధము కాదు. 

4 భాగములు - ప్రతి భాగం - 4 భాగములు. వెరళి 16 అధ్యాయములు జు 
550 సూత్రములు. 

ఇ. బ్రహ్మ సమన్వయ భాగము. 


39 


0). ఆభాస ఉపాసనాధికం. 
౦). సాధన భాగం. 
౮). మోక్షస్వరూప భాగం. 


ఆచార్య త్రయ భాష్యము లే గాక, నింబార్క శ్రీధర, విద్యారణ్య, దయానందాది ఎందరో 
మహామహులు, వేదాంత సూత్రములను (ఆదర్శ స్వతంత్ర భావ జనితము లైన) గురు 


శిష్య సాంప్రదాయ జనితములు గావు. 
3. గీత :- 


గోపాల గీత (భగవద్గీత) - మరియు రాజసూయానంతరం, శ్రీ కృష్ణ 
భగవానుడు అర్జునునకుపదేశించిన, ఉత్తర గీత, మరియు ఉద్భవ గీత - కడపటిది. 


(1). ఇతిహాసత్రయం - రామాయణ, భారత, భాగవతములు. 
(2). అష్టాదశ పురాణములు - ఆదర్శ మార్గ దర్శకములు. 


క్రైస్తవుల మత గ్రంధము : బైబిల్‌ - ప్రవక్త - జీససు క్రైస్తు 
ముస్సిమ్మ మత గ్రంధము - ఖురాన్‌ -ప్రవక్త - ముహమ్మద్‌. 
భౌద్దుల మతగ్రంధం - త్రిపిటకం, స్కంద పంచకం, ధర్మ పథ, సుత్తినిపాతం. 
హిందువుల మత గ్రంథం - ప్రస్థాన త్రయం. 
1. ఉపనిషత్తులు -అనుభవ ప్రస్థానం - గంగ 
2. బ్రహ్మ సూత్రములు - ముక్తి లేక బ్రహ్మ ప్రస్థానం - యమున 
3. గీత - సాధన ప్రస్థానం - సరస్వతి 
(భగవద్గీత - ఉత్తర గీత - ఉద్భవ గీత) 
ప్రస్తాన మనగా ప్రయాణం 


ప ప్రస్ధానమనగా (తిరుగు లేనిది) - మరణం -మృత్యువు. 
అధర్వణ వేదము 

అధర్వణం - రండు భాగములు 1. వైద్యము 2. తంత్రము 

(కడపటి (4వ వేదం) ఇందు 1/7 భాగం బుగ్వేద మూలం. 

ఇందు 731 మంత్రములు - 6000 సూత్రములు - 20 భాగములు. 


బుగ్వేదము వలె స్వతంత్రమైనది. ముఖ్యమైనది. ప్రత్యేక భావాన్వితమైనది. 


అనేక 


40 


"రూప - భావ” దేవతోపాసనలుగలది. భూత ప్రేత పిశాచాది విద్యలు - రోగ జరా 
మరణ విషయములు క్షామ, భూకంప ప్రమాద -రోగ వైద్య మాంత్రిక- బలిదాన - 
మూఢ విశ్వాస - క్రూర విధాన - అనార్య భావ సౌకర్యము - ఆరాధ్య (ఉపాన) 
దేవతలు. క్రోధ కిరాత మూర్తులు - క్షుద్రోపాసనాది -"'మధు-మాంస" బలులుతోటి - 
మూర్చ -మౌధ్య -వీచ - ఘోర - అమానుష క్రియాదులు "కాల -కామ - స్కంధ పూజలు 
ముఖ్యము. 

"మలబార్‌ -టిబెట్‌ -సిక్కిం - భూటాన్‌ " మొదలగు "మంత్ర - తంత్ర - యంత్ర " 
చికిత్సలకు పేరు మోసినవి. - ఇందు, ఊపాసనా సూత్రములు - మంత్రములు - 
ఆచరణ క్రమాది వివరములు గల్లి: చాల వరకును మూలపడే - దాగి - నశించినవి. 
మిగిలినవి స్వార్థపరుల చేతనున్నవి. "అధర్వణాంగీరన" - అంగీరసుడు యిందు 
విఖ్యాతుడు: కర్త వ్యాస శిష్యుడు సుమంతుడు. 

"Magic - witchcraft -Medicines -mostly directed against 
Demonic & Hostile agencies." 

మానవులకు వలసిన "భౌతిక - లౌకిక" సమస్తాశయములు - యిందున్న సూక్తముల 
వలన గ్రహింపనగును. కొన్నిభాగములు విదేశీయులచే( గొంపోబడీ పరిశోధలందున్నవి. 
ఆనాడే విద్యుచ్చక్తి - ఆకర్షణ = శబ్బ - రసక్రియ - బొషధాది సర్వసిద్దులు.బడయగల 
సులభసాధనలు - అనుభవయోగములు - సంపుటీకరించి దాచిరి. అవన్నియు 
క్రమప్రచార - ప్రగతులకునోచుకోక నశళించెను. మాయమయ్యెను. దాచబడే 
కాలగర్భమున కలసిపోయెను. 

5 యజ్ఞములు - (పంచ విధానములు) 

1. భూత యజ్ఞము 
23 దవ యజ్ఞము 
౩. పితృ యజ్ఞము 
4. మనుష్య యజ్ఞము 
5. బ్రహ్మ యజ్ఞము. 

16 దానములు 
గావ, స్సువర్ణ, మహిషీ, రత్నానిచ, సరస్వతీ, 
తిలాః, కన్యా, గజా శ్వాశ్చ, శయ్యా, వస్త్రంత ధాకితిః॥| 


41 


ధాన్యంచ,వేశ్యా,ఛత్రంచ, గృహం, సోపస్కరాన్వితం, 
ఏతాన్సేవ మహాదేవి మహాదానాని షోడశః, 
ద్వాదశదానాలు (అపర కర్మల్లో చలామణి) 
నల్వురు బ్రహ్మతత్వవేత్తలు: 
1. బ్రహ్మ విదుడు, 2. బ్రహ్మ విద్వరుడు 3. బ్రహ్మ విద్వరీయుడు 4. 
బ్రహ్మవిద్వరిష్ణులు. 
1) ఫలాపేక్షవదలి విహిత కర్మలాచరించుచు, అన్నిట విరక్తుడై, యదృచ్చా లాభ 
సంతుపష్ప మొదలగు గుణములుగల్ని 1 & 2) లందు ప్రారబ్బంబుండియు 
నసత్యముగా(నుండును. 
2) కర్మలన్నింటిని సన్యసించి, బ్రహ్మ విదుని లక్షణములన్నియు గల్లి, సత్వాది గుణ 
కార్యములనెల్ల(గడచినవాడు. 
3) పై గుణములు గల్తి, సహజామనస్క రాజయోగము సమాధియందు, నెలకొని, 
అప్పుడప్పుడు ఇతరులు లేపగా లేచి, ఆహారమును గ్రహించి, నిద్రపోవువానివలె, 
మత్తుగా జగత్తును మరచియుండువాడు. ప్రారబ్ధ ముండియు లేకుండును. 
4) ఇతరులచే బలాత్కారము ఇతరులచే సమాధ్యావస్థనుండే మేల్కొల్బ(బడే, 
ప్రపంచమును మరచి, సర్వదా నిర్వికల్ప సమాధియందు పరబ్రహ్మ తేజ స్వరూపుడై 
యుండువాడు. ఇతనిలో ప్రారబ్బం ఏమాత్రంలేదు. 
వైరాగ్య బోధోపరతులు. - వీరి నల్వురకు కొంచెమెచ్చు తక్కువలుగానుండును. 
ఆనందము అంతే. కాని మోక్షము మాత్రము అందరికి సమానము 
బోధము : అపరోక్షజ్ఞానము. దీనికి శ్రవణ మనన నిధి ద్యాసములు మూల 
కారణములు. అందున వివేకము - నిత్ససత్యదర్శనజ్ఞానము - 
వైరాగ్యము : ప్రకృతి నికృతులందు దోష దృష్టి - విసర్సనము. తిరిగి ఇహ పర విషయ 
వాంచలు కోరకుండుట. దీనికి మూలము వివేకము: 
ఉపరతి. 
యజుర్వేదము - 6 భాగములు. కృష్ణ - 4 భాగములు మరియు శుక్ల - 2 
భాగములు. 
వేదములకు పూర్వము ఏ గ్రంధము కాన్సింపదు. వేద వాజ్మయమే (భాషయే) 
గీర్వాణము. దేవ భాషలోని నానుడి: పాణి న్యాదులు, దీనిని సంస్కరించినందున 


42 


"సంసృతమని" పిలువబడెను. నేటి సంసృృత పండితుల క్రీ "గీర్వాణ భాష" అర్థంకాదు. 

విద్యారణ్యుల భాష్యమే విపులమైనది. 15 సంపుటములుకలది. వేదకాలమునాటి 
ఆచార వ్యవహారములు - సాంఘిక, వ్యావహారిక, పరిపాలనా పద్ధతులు తెలియుటకే 
వేదములు చాలావరకు. తోడ్పడును. 


యజ = దేవతలను ఆరాధించుట. 
యాగము = కర్మ (కాయిక). 

జపము = మానసిక వ్యాపారం. 

స్తు = వాగ్వ్యాపారం. 


శ్రుతుల నాశ్రయించు వారు శ్రౌతులు. 
"యజన" శబ్బజనితమే "యజుర్వేదము" 
మంత్రములలో (బుక్కులలో) సూచించిన కర్మను భోధించు వాక్కు (వచన) 

గ్రంధమునకు బ్రాహ్మణమని పేరు. మంత్ర భాగములు = సంహితలు అని కూడ 
అందురు. 

సంహిత = సం + ధాత - మార్పులని అర్థము. 

యజ్ఞము = ఇచ్చుట = త్యాగము. 

వేదము = జ్ఞానము 

వేదములందు _ బ్రాహ్మణములు వేరు 

మంత్ర భాగములు (సంహితలు) వేరు. 

బ్రహ్మ నుండి మంత్రములు (వేదములు, సంహితలు) - ఇవే అపౌరషేయములు 

=బ్రహ్మ స్పిత)) 

బుషుల నుండి బ్రాహ్మణములు అనగా పొరుషేయములు. 

వేదములు 4, వేద భాగములు 4 
1. మంత్రములు. - బ్రహ్మచర్య నాల్గు ఆశ్రమముల కనువుగా 
విభజింప(బడినవి సంహితలు 


: 


2. బ్రాహ్మణములు - గార్హన్మ్య 
3. ఆరణ్యకములు - వానప్రస్థ 
4. ఉపనిషత్తులు - సన్యాస 


43 


భారత వర్ష బ్రహ్మ బుషులు - ద్రప్పలు - వేదమూర్తులు - సర్వకాల - 
సర్వలోకభద్రంకరులు. "లోకాః సమస్తా స్పుఖినోభవంతు" అన్నదే వారి పవిత్రాశయము. 
ఇంతింత విశాలహృదయులై - విశ్వపొరులైన మహనీయులు భారతమాత గర్భ 
శుక్తిముక్తాఫలములని మనమెంతయోగర్వ పడవలను. 
వారిది అస్థలిత బ్రహ్మచర్యము - అచంచలదీక్ష - అద్వితీయ వైరాగ్యము 
అహంకార మమకార రాహిత్యము - అనుపమాన తపోనిరతి - అతిసునిశిత నియమ 
పరిపాలనము - ఆత్మానందము - అనంత ఆత్మ సౌఖ్యము - పెట్టని సొమ్ములు - 
అద్వితీయ భూషలు - ఇదియేవారి జీవిత పరమావధి. 
వారాత్మ విదులు - కీర్తి కాంక్ష గాని, యిహ పర సుఖా పేక్ష గాని, ఏకోశాన 
ఎరుగరు. 
అష్టాంగ యోగ సిద్దుండు, గురుచరణ సన్నిధి( "సాష్టాంగ" ప్రణామ 
మాచరించి, గురుభోధకై అర్థించును. 
వేదాంత జ్ఞానమునకు సాధన చతుష్పయ సంపత్తి గలవారే అధికారులు. 
గోత్రము, కులము, వయస్సు, జాతి, ఆశ్రమము, స్త్రీపురుష, పాపపుణ్య, 
ఆరోగ్య అనారోగ్య, స్థల, కాలాది బేధములు ఆత్మకు లేవు: సర్వులు సమానార్జులే = 
మైత్రేయి, సులభ, గార్షి, శాండిలి మొదలగు స్త్రీలు బ్రహ్మజ్ఞానులు 
ముక్తినొందిరి. 
వాల్మీకి, తిన్నడు, శంబుకుడు, కబీరు, హరిదాసు మొదలగు శూద్రులు 
తరించిరి. 
కావున, యజ్ఞ దాన తపో బ్రహ్మ నిష్టాది సత్కర్మలచేతను, పూర్వ 
జన్మసుకృత ఫల కారణము చేతను, గురు అనుగ్రహము చేతను, ఈశ్వర కరుణా 
ప్రసాదము చేతను - సాధన చతుష్టయ సంపత్తి పూర్ణముగా ఎవరికి లభ్యమైనదో 
వారందరు బ్రహ్మవిద్యాధి కారులే! - 
పిండి వున్న రొట్టె వున్నట్లే. 
టిక్కెట్టు లభించి బస్సు నెక్కిన వారే! 
"చెక్‌" . వారికి "క్యాష్‌" వున్నట్లే కదా. 
ప్యాన్‌, పర్మిట్‌, సన్నధు లభించిన ధన్యులే. 


44 


నిత్యా నిత్య వస్తు వివేకము:- బ్రహ్మ సత్యం 
విశాల విజ్ఞాన విచారానుభవం. 
జగస్మిథ్య 
ఇహాముత్ర ఫల భోగ విరాగము :- ఇహ పర సర్వ, సుఖములు క్షణికములు, 
అనిత్యములు సత్యముగావు అనెడి ధృడ నిశ్చయార్థము. 
షట్కసంపత్తి - శమ - అంతరింద్రియ నిగ్రహము. 
దమ - బాష్యాంద్రియ నిగ్రహము. 
ఉపరతి - సర్వసంగ ప్రరిత్యాగ ధ్యాన శక్తిచే, విషయ విరక్తి, 
లక్ష్యాను రక్తి -(రమించుట) 
తితీక్ష - ద్వంద్వాతీత స్థితి. 
( సమాధానము = క్షమ) - నిస్సందేహ సితి - సిర నిష్ట- అచంచల సిత ప్రజ్ఞ. 
శ్రద్ధ - వేద, గురు, ఈశ్వరులందు విశ్వాసం - 


తీవ్రసాధనాశక్తి ప్రదర్శనం. 
ముముక్షుత్వం - తపన, ఆరాటము, ఆవేదన, ఆతురార్భాటము 
మోక్షేచ్చ -  తత్ప్సరత్వము - తీవ్ర వైరాగ్యము, అగ్ని, మృత్యువు 


సర్పము, జలగండాదులనుండి ప్రాణి తప్పించుకొని పారిపోవుటకై పరితపించి, 
వ్యవహరించునట్లున్న - విపరీత విపత్కర స్శితి గా ఈ సంసారము - జన్మ- 
జరామరణములు - - - భవ భయము నుండి తప్పు కొనుట. 

శ్రుతులు = విన్నవి, 

స్మృతులు = జ్ఞాపకమున్నవి. 

పండాలు = పండీనవారు = పండితులు 

జ్ఞానముతో | 

వేదులవారు 

ద్వివేదులు 

త్రివేదులు 

చతుర్వేదులు 

సోమయాజులు 

శాతులు = శ్రుతుల నేర్చరులు 


45 


ఆగమములు = (వేదములు), శాస్త్రములు వ్యాకరణాదుల ప్రాశస్త్యము. 
నిగమములు = వేదములు - 
చం॥| శిథిలత లేని భక్తి నతి. సేయుదు వేల్పుల కాసుపర్వులున్‌] 
విధి వశ వర్తులావిధియు -విశ్చుత కర్మ ఫల ప్రదాతయ] 
య్యధిక ఫలంబు కర్మవశ - మట్లగుటం బనియేమి వారిచే] 
విధికధికంబు గర్మమని- వేము మ్రొక్కి భజింతు(గర్మమున్‌! 
దేవతలకు నమస్కారము. కాని, వారును ఆపాడు విధికి (దైవమునకు) 
లోబడినవారే. ఆదైవమునకు నమస్కారము. ఆ దైవముకూడా కర్మానుసారముగ 
ఫలమునిచ్చును గాన కర్మకు నమస్కారము. ఫలము కర్మాధీనమైనందున, 
దేవతలతోను, దైవముతోను మాకేమి?. దైవ-దేవతల చేతదా(ట శక్యముకాని 
కర్మమునకే మొ క్కెదను. 
మరియు బ్రహ్మ కుమ్మరివలె బ్రహ్మాండ మధ్యమున నియోగింపబడెనో - 
విష్ణువు పది యవతారములెత్తి కప్పములపాలై అలమటించెనో - 
రుద్రుడు “తలపుట్ణె" పాత్ర చేతనిడి బిచ్చమెత్తెనో- 
సూర్య, చంద్ర, వాయు, అగ్ని, వరుణ యమాదులు, ఏ కర్మకుభర్ధులై 
కట్టుబడీ సర్వదా - అప్రమత్తులుగ చరించుచున్నారో - ఆకర్మకు నమస్కారము. 
కావున సత్సలముల నొసంగు సత్కర్మల నారాధించి ధన్యుడై, కృతకృత్యుడగుట 
మానవ ఏకైక ధర్మము. -- భర్తృహరి 
ఆ|| వ్రా(తావెంటగాని వరమీ(డుదైవంబు] 
చే(త కొలది గాని వ్రాంత కాదు! 
వ్రాత కజు(డు కర్త చేంతకుందా(గర్త ||వి॥| 
తా|| దైవము వ్రాతనను సరించియే శుభాశుభ ఫలముల నిచ్చును. వ్రాత మన 
కర్మము ననుసరించి యుండును. కావున నొసటి వ్రాతకు ఈశ్వరుడును, చేత(కర్మకు 
తానును కర్తలగుదురు. 
“సుఖదుఃఖములు శుభాశుభ కర్మల ఫలితములే! సర్వమునకును కర్మయే మూలం.” 
= ననున 


తా 


46 


" Be good & Do good" 
మంచి తలంపులు : అంతే : సాధ్యమైతే మంచి చేతలు" - 
" Non violence & Truth " 
అహింస & సత్యము 
- గాంధి - 

భారత వాక్యం 

మహర్షుల యాశళీర్వచనము:- 
శ్లో|| స సర్వత్ర సుఖి న స్పంతు సర్వేసంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యంతు మాకళ్చితీ దుఃఖ మాప్నుయాత్‌॥ 

సర్వత్ర నకల జీవులు సుఖవంతులై, స్వస్థత బడసి శుభముల. గాంత్రు గాత] 
శ్లో|| సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు] 
సర్వ స్పద్బుద్ధి మాప్నోతు సర్వ స్పర్వత్ర నందతు]॥ 
సర్వులు కపష్వములందాటి, శుభముల(గాంచి, సద్భుద్దిని బడసి, ఆనందింతురు 
గాక 
సర్వేషాం స్వస్తిర్భవతు 
సర్వేషాం శాంతిర్భవతు 
సర్వేషాం పూర్ణంభవతు 
హరిః ఓం శాన్వి శాన్వి శాస్తి - హరిః ఓం తత్‌ సత్‌. 
ఎల్లరుకు క్షేమమగు గాక! 
(ఎల్లరకు) శాంతి చేకూరు గాక, 
(ఎల్లరకు) నిండు సితి (కొరత లేని సితి) ప్రాప్తించు గాక. 


శ్లో 


3 


కం|| కర్మములు మేలు నిచ్చును 
గర్వంబులు (గీడునిచ్చు( - గర్మలుదనకున్‌ 
గర్మములు బ్రహ్మకైనన్‌ 
గర్మగు(డై పరుల( దడవ(గానేమిటికిన్‌ 
-- భాగవతము. (దశ.పూ.భా), 32 వ పద్యము. 


47 


సమస్తము కర్మాధీనం. సుకృత దుష్కృతములు - తదను గుణమగు 
ఫలముల నిచ్చును. పురాకృత సుకృతములే ప్రస్తుత సుఖ శుభ స్శితి గతులకు 
కారణము. భక్తి - భగవచ్చింతనాదికములు జీవుని, దుష్పథమునుండి మరలించి, 
సత్సథమున నడిపించి సత్కర్మల( జేయించి, క్రమముగా ఉద్ధరించి, తరింపంజేయును. 
కడమాట. కీలక రహస్యము, పరమ భక్తాగ్రేసరుండైన నామ. దేవునికి 
పండరినాథుడైన శ్రీ పాండురంగడు ప్రత్యక్షమై, జ్ఞాన దేవుని ఆశ్రయించి, 
గురూపదేశమునకై యర్భింపమని ఆదేశించి, తాను కూడ స్వయముగ (తన ప్రియ 
భక్తుని తరపున) జ్ఞానదేవుని కోరెను: ఈ ఇతి వృత్తము పండరి భక్త విజయమున( 
జూడనగును. 
భగవంతుడు కోరిన వెల్లనియ్యగలడు. కాని ముక్తి ( మోక్షము) భవ భయాదుల 
తొలగింప "గురుడే" సమర్థుడు. 
"కర్మ, భక్తులు" - మానవుని మానవునిగను, దివ్యునిగ( నొనర్చ జాలునేగాని, 
మొక్షార్హత ప్రసాదింప(జాలవు. 
జ్ఞానాను భవ మొక్కటే (అపరోక్షనుభూతి) - పునర్శన్మబీజమును కాల్చి, 
శాశ్వతత్వమును ప్రసాదించగల్లును. 


48 


1. రస విద్య 
(పామ కార విద్య) 


సామాన్యంగా రస విద్య - రస క్రియ, అంటే పామకార విద్య - స్వర్ణ 
యోగము, అనగా బంగారు తయారు చేసేవిధానమని ధ్వనిస్తుంది. 

కాని, రస విద్యలో "రస" శబ్దమునకు -- అతి చంచలమైన, పారదము, లేక 
పాదరసమును, మనస్సుతో పోల్చి నారు. మరియు, మనస్సునకు - చపలి - కోతి - 
(మారుతి - మరుత్తుత్రుడు) - ఇంద్రుడు (ఇంద్రియములకు రాజు) - అరూపి - 
దయ్యము - ఇంద్రజాలికు(డు - అని పేర్లు కూడా కలవు. కావున, రస విద్య అంటే 
"మనోజయవిద్య" లేక అమనస్క రాజయోగమని సులభ గ్రాహ్యము. 

తద్వతు, స్వర్ణయోగమనగా - యోగములలో, స్వర్ణప్రాయమైనదనిన్ని, 
రాజయోగమంటే, యోగములలోకెల్ల రాజు వంటిదనిన్ని, లేదా రాజుల చేత 
ప్రత్యేకముగా అభిమానింపంబడిే, అనుష్మింపబడిన దనిన్ని యూహించడము 
సమంజసము. దీనినే కేసరీ యోగమని కూడా అందురు. మృగ జాతిలో సింహము 
(కేసరి) రాజగుట బట్టి యోగరాజమైన దీనికాపేరు ఎంతయు దగును గదా! 

ఇక, మనోజయ విద్య వల్ల, ఒక బంగారమే కాదు, చతుప్పప్పి కళలు, అప్ప 
సిద్దులు, నానా దివ్య శక్తులు, సమస్త భోగ భాగ్గశ్వర్య సర్వశుభములు, తుదకు సర్వ 
సార్వభౌమత్వం కూడ మనో విజేతను వలచి వరించి పాదా క్రాంతమవడంలో 
ఆశ్చర్యములేదు. 

మనోజయంవల్ల, దశేంద్రియముల ద్వారా దశవాహినులై ప్రవహించి, పరవులు 
తీస్తున్న "మనశ్ళక్తి'ని - సమస్త నదులు తమ పునీత మధుర జలాల్ని వృధాగా 
సముద్రము నందలి ఉప్పు నీటిలో(గల్సి వృధా అవుతూన్నట్లు----- 
బాహ్యప్రపంచమందలి నానా విషయ లంపటత్వ అగాధముల( జిక్కి పాడుగాక-- 
దశవాహిని ప్రాజెక్టుగా రూపొంది, తత్సలముగా, మహామానన సరోవర నిర్మాణమొక 
విశ్వకల్యాణ దాయకమగు మంగళకర సాధనము- బహుళార్థసాధకము, శుభఫల 
ప్రసాదము గదా! 

రస విద్య (మనో జయ విద్య) ఆత్మజయ బృహత్రియ సాధని. కేవలం 
తాత్కాలిక భౌతిక సుఖ సౌఖ్యాలకుపకరించు "స్వర్ణము" కన్న, కోటి రెట్లు ఎక్కువ 


49 


ఫలదాయని. అనంతకోటి బ్రహ్మాండ మండలాధిపత్యమే కాదు, సమస్త రాజరాజేశ్వర 
కనకమయ - మణి ఖచిత కిరీట సహస్రములు కూడ యోగి దివ్య పాదాంబుజముల 
వ్రాలడం నిత్య సత్యం. 

యోగి సామ్రాట్‌ వేమన తన సర్వ ప్రవచనాల్లో విస్తారంగా "పామకార విద్య" 
ను ప్రస్తావించడం కాననగును. 

క్రమంగా పామర జనావళి తమ సహజ కనక తృష్ట శమనార్థం బంగారాన్ని 
సృష్టించే వేరాశతో, వేమన యోగీంద్రుని నిగూఢ ప్రవచనాల్లోని స్థూలార్థాన్ని, భౌతిక 
దృష్టి నాశ్రయించి, నానారసవాద ప్రయోగ యాతనల్లో మునిగి, తుదకు నిరాశా 
నిర్వేదాలతో సర్వ నాశనములైన ఉదంతములు సర్వత్రా కాననగును. 

కాని, అతని రసవిద్య కేవలం మూలికలు, రసాది ధాతువులతో ప్రావిర్భ 
వించిందనడం కన్న, అతని తపశ్శక్తి లేక యోగ శక్తి ప్రభావంతో ఫలించిందనడం 
భావ్యం. మహాత్ములు సర్వ శక్తి సంభరితులు, అనుగ్రహ మూర్తులు - సాక్షాత్‌ పరుస 
వేదులు గదా!! 

సర్వ సంగ పరిత్యాగ, పరమ హంస వేమన యోగీంద్రుడు, స్వర్ణ పిపాస - 
భ్రాంతి తో, స్వర్ణ సృష్టిక, తల్లడించెనన్న విజ్ఞులు నవ్విపోరా!! 

లోక దృష్టి వేరు. యోగి దృష్టి వేరు. సామాన్యులది బాహ్యా దృష్టి, దివ్య 
పురుషులది అంతర్జృప్పి 

సమస్త మతములు - మత గ్రంధములు, ప్రవక్తలు, భగవంతుడే పరమ పెన్నిధి, 
అనన్య శరణమని ముక్త కంఠముతో చాటు తూంటే, పైగా, స్వర్గమును (కనకమును) 
మోక్షాటంకముగ, ధనాన్వేషణ క్రింద హేయముగ విసర్జ సీయమన్నారు గదా!! 

కామిని కాంచములను శ్రీరామకృష్ణాది మహాత్ములు గర్జించి, దూరీకరించిరి!! 

" సర్వే జనాః కాంచన మాశ్రయంతి" 

"దుఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి మొదలు తరహా నినాదములు 
మంత్రోపాసకుల లౌకిక దృష్టిని - లోక పోకడలను, వక్రార్థ భాష్య కారులను యాకర్షించి, 
సన్మార్గ గాములుగా, జేయ సత్సంకల్పమే యీ "రస విద్య" విమర్శనమున 
ధ్వనించును!! 

రస విద్యను మనోజయ విద్యగా నిర్వచించి, అమనస్క రాజయోగమని 
ఒప్పించి, మెప్పించడమే, ఈ రచన యొక్క యుద్గేశ్యము. బంగారముకన్న భగవంతునే 


50 


నమ్మి, ఆరాధించి తరించు తరుణోపాయము "రస విద్య" యే యన్న ప్రాజ్ఞులు 
మన్నింతురు గాత!! 


వేమన యోగి పుంగవుని కవిత్వము, పరమ నిగూఢము. ఈలాంటి ఉభయ 


తారక శ్లేషార్థ సాహిత్య విమర్శనము లోక కల్యాణ కారణము. ఈతని దివ్య ప్రవచన 
సూక్తుల, పరమార్థ రహన్య సరళిని ఆస్వాదించు శుభ తరుణ మాసన్నమైనది. త్వరలోనే 
సర్వజ్ఞ ఆచార్య బ్రహ్మశ్రీ వెల్లలూరు వెంకటాద్రి సత్యనారాయణ స్వాముల వారి 
యపూర్వ అనంత విజ్ఞాన భాండార లక్ష్మీ సాయంతో, వేమన యోగీంద్రుని పద్య 
సాహిత్యంపై , సుమారు 1000 పుటల సంపుటము త్వరలోనే ప్రచురణకి బయల్విడలు 
శుభ తరుణమాసన్నమైన దనే శుభ వార్త లోకమునకొక దివ్య సందేశమై సర్వజనానంద 
దాయకమగుగాక. 


॥ తా|| 


॥ ఆ|| 


॥ ఆ|| 


॥ ఆ|| 


మరియు మచ్చునకు 

పామకార విద్య నెరిగిన వారెల్ల 

వెతల బడని యట్లు, విద్య చేత( 
దత్వ మెటు(గు వెనుక, తనకు చింతేలరా || విశ్వ 
బంగారు చేయ నేర్చిన వారు సుఖించు నట్లు, 

తత్వము నెటీగిన వారికి తాపత్రయాది 

సమస్త కష్టములు కలుగ జాలవు. ॥|విశ్వ॥ 
తెలుపు మాయ జేసి దిట్ల తనంబున, 

దెలుపు భస్మమగును దేట బటజుచు, 

విధముకన్న( పరుస వేదియు లేదురా || విశ్వ] 
ఇహమున సుఖియింప, పామతారక విద్య 

పరమున సుఖీయింప, బ్రహ్మ విద్య. 

కడమ విద్య లెల్ల గల్ల మూఢులకురా || విశ్వ] 
తులసి కారములను దూముపై నీరము 

పజిచి దాన దుష్ట పాలు వోసి 

కటిగి రాగి వైనిగ్రమముగా నుంచిరా || విశ్వ] 
గట్టు మీద మన్ను చుట్టవై( దగు రాయి 


51 


పుట్ట లోనివాని బుడుగు తొడగ 
గట్టిగాను మూట. గనకంబు పుట్టును ||విశ్వ॥| 
॥ఆ|| ఇంటి వెనుక తీగ ఇంగ్లీక ముండంగ 
పారదంబు గలుగ బసిడి ఏల 
సత్తు పొత్తు జేసి సాధింప వచ్చురా ||విశ్వ॥| 
వేమన యోగీంద్రుని రస విద్య యే కాదు, సర్వ విద్యలు, సర్వ సిద్దులు వలచి 
వరించి తరించి నవన్న ఆశ్చర్యము లేదు.. అతని జీవిత పూర్వ గాధలందాతనిని స్వర్ణ 
కార విద్యా పారంగతుండని పేర్కొనిరి. 
రస లోహములను, కొన్ని ఓషధ స్వరసములతో వేధించి, ప్రత్యేక రహస్య 
యోగక్రియా నరళిని బంగారము చేయవచ్చునని, రసార్థవము, రసవాదశివాగమము, 
మంథాన భైరవము, రస రత్న సముచ్చయాది గ్రంధములలో సూచితము. 
రావణ విరచిత రసయోగ రత్నాకరమునను, నాగార్జున కృత రస తంత్ర 
మహోదధి మొదలు గ్రంధములందు కూడా కాన నగును. 
అందు వేధలు నాల్గు విధములు:- స్పర్శ వేధ, ధూమ వేధ, శబ్బ వేధ, కుంత 
వేధ మొదలగు ప్రక్రియల ద్వార బంగారును విస్తారముగా సృజించు రహస్యములు 
రస రత్నాకరము నందున కూడ సుభోధము. 
కాని, వేమన స్వర్ణకార విద్య ప్రత్యేకము. రావణ బ్రహ్మ రస విద్యా 
పారంగతుడని రస రత్నాకరము నందు పేర్కొన బడ్డది. 
కురు క్షేత్రమున సూర్య కుండ్‌ తీర్థము వద్ద, కర్ణుడు వేయి మణువుల 
బంగారమును దానమిచ్చెనని శిలా శాసనము నేటికిని చూడ వచ్చును. 
పూర్వము మంత్ర, తంత్ర, యంత్ర, యోగ, తపశ్ళక్తుల కారణమునను, రస 
లోహాదులను, కారణ మాత్రంగా ప్రత్యేక మూలికల రసాదుల సాయంతో బంగారము 
చేసెడి వారని ప్రతీతి! 
మచ్చునకు ఒక పద్యాన్ని విమర్శించి చూద్దాం. 
॥ఆ|| _ ఇంటి వెనుక తీగ ఇంగ్లీక ముండంగ 
పారదంబు( గలుగ! బసిడీ ఏల! 
సత్తు పొత్తు. జేసి సాధింప వచ్చురా || విశ్వ] 
వెనుక తీగ - అన్నాడు. సామాన్య దృష్టి లో, వెరటి లో మల్లె, చిక్కుడు, దొండ, 


52 


బీర, మొదలగు తీగలుండవచ్చు. మరియు కొందరు సూక్ష్మ బుద్దులు వెరళ్ళందు 
తిప్పలుండకపోవు, అందు "తిప్ప తీగ" లుప్ప తిల్లక మానవని ఉద్దాటించవచ్చు. కాని, 
కొన్ని ఇండ్లకు వెరళ్ళుండవు, చాలామందికి ఇళ్ళే లేక పోవచ్చు. రూముల్లో, హోటళ్ళలో 
జీవితం వెళ్ళబుచ్చే రకాల గతేమిటి? కావున విమర్శకుల దృష్టి దారి యోగి (కవి) 
దృష్టిదారికి ప్రసరించాలి, విచారము ఆంతర్మఖంగావాలి. 
"అంతర్ముఖసమారాధ్య, బహిర్ముఖసు దుర్లభ" 
-- శ్రీ లలితా సహస్రనామము(870,871) 

మరియు:- 

"దేహో దేవాలయః ప్రోక్లో" ..... దేహ దేవాలయం లేని ప్రాణంలేదు. 

దేహం లేని దేహి లేడన్నమాట. ఆనగా దేహం (ఇంటి) యొక్క వెరడు 
అనగా, వెనుకభాగము, అనగా వీపు గదా! అందు వెన్నెముక (మేరువు) లోని 
సుషుమ్నానాడీ (501౧2 ౦09) ద్వారా "తీగ" లాగా పైకి, మూలాధార చక్రం నుండి, 
సహస్రార కమలం వరకు ప్రాకి వుండడం, ప్రత్యకానుభవం. యోగులు, జ్ఞానులు, 
సత్యసంధులు, వారిది అమరవాణి. ఇప్పుడు వెరటి తీగ అందరికి లభించినట్లే గదా! 
దే సప్తకమలముల కుండలినీ శక్తి, యోగ పథము. 

Next, ఇంగ్లీకముండంగ---- ఇంగిలీకము, రస మాతృక. రక్త లేక అగ్ని వర్గ 
ధాతువు. బహు రోగ నివారిణి. ఇచ్చట అరుణ లేక ఆగ్నివర్ణ ప్రశంస. అగ్ని నేత్ర 
స్థానమగు ఆజ్ఞా చక్రము నూచితము. రుద్ర గ్రంథి, విశ్వ స్థానము. మేరుశిఖరము: 
మేరుశిఖరాగ్రమే సహస్ర దళ పద్మనిలయము. 

ఇక, పారదంబు గలుగ ----- అనగా పాదరసము, ఇదే "మనస్సును" 
రసము (చంచలత్వం) తో పోల్చినారు. అష్టాంగయోగ (ప్రాణాయామ) పధ సాధన 
క్రమముల్లేఖితము. షట్బక్ర విభేదన యోగ రహస్యము. సప్తకమలముల గుప్త భాగ్య 
రహస్య వివరణము లిందు నిగూఢములు. వేమన యోగిచంద్రుడెంత ఘనుడో 
విజ్ఞాలూహింపద(గును. (“సత్తు పొత్తు జేసి) ఇక సులభగాహ్యము. సద్వస్తులైన 
లక్ష్యము అనగా పరమాత్మ తత్త్వధ్యేయమును(పొత్తు) జేసి అనగా. 
సర్వాశ్రయాధారముగా(జేసుకొనడమని (శాంభవముద్ర సాధన ఫలం- చంద్రగిరి ధారి 
గమ్యం) --పరమనిధి--పెన్నిధి. 

ఇంకెక్కడి బంగారము??. యోగ మరియు జ్ఞాన పధములు రెండును 


2 


53 


సూచింప బడినవి. 
వేమన ప్రారంభములో ఆశించి, లభించనిది, స్వర్ణ ధాతువే కావచ్చు(, కాని, 
తుదకాతనికి లభించినది స్వర్ణయోగ ఫలము!!! అంతా భగవత్కృప, పరమ 
పురుషునియపార కరుణా కటాక్ష ప్రభావ మహిమయే!! 
స్వర్ణ క్రియ మీద అతని మనస్సు పూర్తిగాలగ్నమై లయించి పోవడంతో, స్వర్ణ 
(రాజ) యోగఫల మాతనికి దక్కడంలో ఆశ్చర్యమేముంది? 
భక్తి పారవశ్యముతో నిగ్రహ ధ్యానమున లీనమై భగవద్ధర్శనమందిన వారి కన్న 
స్వర్ణ ధాతువును లక్షించి లయించిన వేమన మనస్సు స్వర్ణమయమైంది. హిరణ్యగర్భ 
సాక్షాత్కారమునకు నోచుకొన్న పుణ్యమూర్తి, బ్రహ్మర్షి, యోగి విరాట్‌ వేమన. 
భౌతిక లాలసత్వ ప్రారబ్బ పరంపరలతో సహజంగా - సులభంగా అధో దృష్టి 
కలవాటు పడ్డ దౌర్బాగ్యకలి - కాదు. సినిమా యుగమిది. వెండి తెర తారలకున్న 
వెలుగు, విలువలు, మహర్షులేగాదు, మహాదేవతలు గూడా నోచుకోలేదు. "సర్వేజనాః 
కాంచన మాశ్రయంతి". ---- ఖానా, పీనా, సోనా, గానా భజానా జీవితంతో మన నేర్చిన 
మానవ సమాజం, ఆధ్యాత్మిక పురోగతి సులభంగా ఒప్పుకోజాలదు. 
మహాత్ముల దివ్య ప్రవచన సూక్తుల యంతరార్భ రహస్యబోధన శ్రమ వృధాగా 
విలువగట్టు మనస్తత్వము ప్రబలి, బలసి, విజృంభించునేడు యీ "రసక్రియ" 
రమణీయత ఏ కొందరు సహృదయులకో రుచించవచ్చునేమో. కాని, "సత్యము" 
సత్యార్థము చిరంజీవికదా!! 
అభయం. ఓం తత్సత్‌. 


మనస్సు నకు ప్రత్యేక పుట్టుక లేదు. స్వరూపము లేదు. దేనినో ఒక దాని 
నాశ్రయించి యుండును. కావున మనస్సే- సూక్ష్మ శరీరము- జీవుడు - అని 
పిలువబడును. శరీరమున "నేను" అనగా "మనస్సు" అది హృదయమున పుట్టును. 
ఈ "ఉత్తమ పురుష" లేకున్న మధ్యమ, ప్రథమ పురుషలు లేవు. మనస్సు లయించిన 
జగత్తేలేదు. 

ఇంద్రియముల ద్వార - విషయముల రూప నామ చింతనమే - అనగా - 
సంకల్ప వికల్పములే స్వరూపముగాగలది "మనస్సు". మనస్సు సంకల్ప స్వరూపిణి. 
సంకల్పమే ఉనికిగా(గలది. సంకల్పము లేకున్న మనస్సు లేదు. 


54 


మనస్సు దయ్యము. కన్సించకనే (రూపము లేకనే) మనగలది. సంకల్పమే 
దీనికి మనుగడ. సంసార చక్రమునకు సంకల్పము నాభి వంటిది. 

సంకల్పమే సర్వమునకు మూలము. బ్రహ్మ జననమునకా పరాత్పరుని ఆది 
సంకల్పమే కారణము. కావున సంకల్ప వికల్పములే అనగా గతాగత విషయ చింతన 
వృత్తియే"మనస్సు".- 

కావున సంకల్పములు పుట్టు చోటు (బుగ్గ - జన్మ స్థానము) ను ధ్యానించుటే 
ఏక లక్ష్య తదేక చింతనమే, ఉత్తమోత్తమ మైన ధ్యానమందురు. 


"నేనెవడ" నను తలంపునే చింతనము చేయ మనస్సడంగును. ఈ తలంపు 
లెవ్వరికి కల్లినవి? ఇంతే!! ఇక, మనస్సు జన్మస్థానమున కేగి లయించును. 
--- భగవాన్‌ రమణ. 


మనస్సు అవిద్యోపాది: మనస్సు లేకున్న తటస్థ "బ్రహ్మ - సాక్షి,- సుఖ 
దుఃఖములు లేవు. మనస్సు (సంకల్పాదులు) న్న "జీవుడు". భోక్త - కర్ఫృత్వ సుఖ 
దుఃఖాది ద్వందములకెటి, సంసారి- హృదయము- జీవనిలయము .(స్టూల) - 
దహరము బ్రహ్మలోకము (సూక్ష్మ) హృదయమున- గుండెకాయ కిరు ప్రక్కల ఊపిరి 
తిత్తులున్నవి. ఇదేప్రాణ నిలయము. ఉరమే ప్రాణలయము. (ప్రాణమయ కోశము). 

మనసన్నది హృదయమందు గాని, బయటగాని ఎచ్చటను సత్యమైన ఉనికి 
గలదై లేదు. విషయ చింతన స్ఫురణ - భావన యే సంకల్పము -మన స్వరూపము. 
కావున "సంకల్పమే మనస్సు- మనస్సే సంకల్పము" 

సంకల్పము లేకున్న మనస్సు లేదు. కావున నిన్సంకల్చ స్యితియే - (సంకల్ప 
నివృత్తి,- సంకల్పరాహిత్యము) - అమనస్క సతి. అనగా వయో వృత్తులు (అలలు) 
లయించి ప్రశాంతత నందిన నిస్త రంగ సాగరము వలె, సంకల్ప వృత్తులు నశించి 
నంతనే స్వస్వరూప, సహజ సితి శేషించును. దీనినే ఆత్మ సాక్షాత్కారమనియు - 
స్వస్థితి యనియు, సహజస్మితి అనియు "ఎటుక" అనియు అనుభవులందురు. ఇదియే 
సర్వ వేదాంత సార సంగ్రహ రహస్యము. 
అమనస్క యోగ పరమావధి. 

మనస్సు - త్రిగుణాత్మకము - అనగా మనోవృత్తులు. త్రిగుణ స్వరూపమై 


55 


యుండు.ను. సాత్విక మనోవృత్తులందు, అనగా అంతఃకరణమున పర బ్రహ్మయొక్క 
జ్ఞానానంద స్వరూపము ప్రతి ఫలించును. 
మనస్సు:- 
సత్య జ్ఞానా (ధ్యానా) భ్యాసముచే 
సద్వస్తు చింతనారతిచే 
సదాచార పధ గామియై 
సహజ సద్రూప సదానంద పదవి ప్రాప్తించును. 
'సర్వదా' ఇది ఘటము - పటము -కుర్చీ - గోత్రము---- అనెడి రూపనామ 
చింతనయే మనస్సు యొక్క పని: 
"కుండ లోని సత్య వస్తువైన మట్టిని, 
కుర్చీలోని సత్య వస్తువైన కొయ్యను, 
ఆభరణము లోని సత్య వస్తువైన బంగారమును 


గుర్తించుటయే సత్య (మూల సత్తా) దృష్టి ఇదే సచ్చింతనము - సద్వస్తు 
చింతనము. దీనిలో "రూప నామ" విపరీత దృష్టి నశించును. నమ్య గ్హృప్పి నుండి సమ్య 
జ్ఞానము అవతరించును. 
ఈ అభ్యాస సాధన వల్ల "వివేక విజ్ఞానము" పండి ఫలిం చును. 


యోగమే మూలము 
సృష్టి ---- లయములకు 
అగ్ని కణము - మహారణ్యమును దహించును 
చిన్ని దీపము --నిబడాంధకార పుంజముల(బార ద్రోలును. 
"జ్ఞానా (యోగా) గ్నినా సంచితం" -- శ్రుతి 
మనస్సు --- కుక్క, కోతి వంటిది. సాధనలన్నియు దీనిని నిగ్రహించి, 
జయించి, లయించుటకే. నామ జపం మొదలు పంచ ముద్రలు, ఉగ్ర తపస్సులవరకు, 
మనస్సును పెద్ద తాడు తో ఒక గొత్తునకు కట్ట(బడిన పశువువలె, గావించిన, అ (౧౭౩) 
గొత్తును విడిచి బయటికి పోవుటకు వీలు పడక, దానిని చుట్టి అలసి, దాని వద్దనే పడి 
నిద్రించు (లయించు) ను, సుఖించును. 


56 


మనస్సు, ప్రాణంతో తిరిగి తిరిగి అలసి ఆత్మలో! బడి విశ్రాంతి యొందును. 
ఆత్మను విడచి ఇతరత్ర ఉండ జాలదు ( మన జాలదు) దానికి ప్రత్యేక ఉనికి లేదు. 


ఆ 


మనస్సు 
శరీర పక్షం చేరిన ఆత్మకు ద్రోహం 


మనస్సు ఖ్‌ 
ఆత్మ పక్షము చేరిన శరీరమునకు మోసం. 


కాని, ఆత్మ పక్షము చేరిన క్షేమం, శుభం, మోక్షం, ముక్తి, అమృతత్వ 
శాశ్యతానంద పదవీ ప్రాప్తి 
(1). ఊర్భ్యవాహిని: ఉత్తరాయణ, దేవయానం, నివృత్తి పధం, 
భవనాశవాహిని. అంతర్ముఖ ఆత్మాకార దివ్య పధం. మోక్షగామిత్యం. 
(ఇ) యోగ:- సప్త కమలముల (ఏడుకొండల) లేక షట్బక్త, 
ఊర్భ్యగామిత్య మోక్షపథం 
(b) భ్రూమధ్య (శాంభవీ ముద్ర) లేక షణ్ముఖజ్ఞాన పథం: 
త్రివేణి (ప్రయాగ) తీర్ధ స్నానము- చంద్రగిరి మార్గము. 


మనస్సు నకు అంతర్ముఖ - ఉరద్దరణ - మోక్షపధం - దివ్యత్వం + 

రెండు మార్గములు ఊర కుండలి. 

గలవు . భహిర్ముఖ - పతన -- జీవ బంధన - సంసార మార్గం ఛ 
అధః కుండలి. 


(2) అదో వాహిని, దక్షిణాయన, పితృయాన, ప్రవృత్త జీవత్వ - సంసార 
బంధ, -జనన మరణ చక్ర భ్రమణ గత మార్గం. ఇంద్రియ శక్తుల విజృంభణ - విషయ 
వాంఛలు -వాసనా, కాయ, భౌతిక లంపటత్వ ధోరణి - 

మనస్సు (మాయ)ను నిగ్రహించి జయించుటకు ఆత్మజ్ఞానము తప్ప 
వేరొండు ఉపాయములేదు. ఆత్మజ్ఞాన జన్మ స్థానము చిత్తమే " ఆత్మ" ఉభయ సాధన 
కర్త. బాహ్యా భ్యంతర చర్యలు గలది. 


57 


"మిత్రత్వ- శత్రుత్వ" ముల రెంటను నైపుణ్యము గలది. కావున - దృశ్య 
ప్రపంచమును దూరీకరించి, అదృశ్య, అంతర్యామికై అంతర్ముఖుండువు కమ్ము!! 
దుష్ట సాంగత్యమున దుష్ట సంస్కారములు ;ా దుర్గతి 
సత్సాంగత్యమున సత్సంసారములు —ా సద్గతి 


ప్రాప్తించును. 
భక్తుడు ------ బయట 
యోగి... = లోపల 
జ్ఞాని. ---- లోపల, బయట కూడ 


భగవంతుని దర్శించును, సర్వత్ర భగవంతుని ఆరాధించును 


మనోజయ (రస) విద్యా సారాంశము:- 
1. విషయ చింతనమును మరచుట, మానుట, ( సంకల్పములను పగ 
బట్టి, పుట్టలోని పామును పైకి రాకుండా కాచి, వేచి, అణచి వేయుట. 
దీనివల్ల ఇంద్రియముల ప్రాబల్యము (వృత్తులు) తగ్గును -తుదకు 
సన్నగిల్లి నశించును. 
2. వాసనలు అనగా పూర్వానుభవ స్కృతులు. సంస్కార బలమున 
వృత్తులు రేగినప్పుడు, ఎప్పటి కప్పుడు నిరోధించి, నిగ్రహించి, 
సాధించి, విజయుడవు గమ్ము. 
3. " సంకల్ప వికల్పములు" --- విష సర్పములని పసిబట్టి, బహు 
జాగ్రతతో, తొక్కి వేయడం ద్వార, మనస్రైర్యము, చిత్త శాంతి, ఆత్మ 
లాభము - కైవల్య ప్రాప్తి తథ్యము. 
జ్ఞాని సర్వదా అంతర్ముఖుడే!! 
మనస్సే ప్రపంచము -- మనోనాశమే మోక్షము. 
సావధాన:- 
" నా మనస్సు సరిగాలేదు, ఎటో పోయినది, ఏమిన్ని పాలు పోలేదు" - 
ఇదీ వరస. అంటే నీవు మనసు గాదు. 
దానిని గమనించి దాని గమనమును గుర్తించి నియమించే "సాక్షివి - కర్తవు"” నీవు 
వేరు, నీ మనస్సు వేరు!!. మనస్సు నీకు ఉపకరణము. దీనిని పదే పదే వివేచించి, 


58 


విమర్శించి, సుదీర్హ చింతనము ద్వారా జాగరూకుడవై , మనోవృత్తులను తల 
చూపకుండా అణచి వేయుము. "త్వం బ్రహ్మ” - శేషించి ఆత్మ లాభ ప్రాప్తి తథ్యము. 
సుఖీభవ!! శుభం భూయాత్‌ 


కావున సాధకుడు ---- 

1. నిత్య నిరంతరాభ్యాసాది సాధనలతోను - 

2. పురుష ప్రయత్న - శక్తి - యుక్తులతోను - 

3. వివేక, వైరాగ్య, ఉపరతులతోను 

4. శాస్త్ర జ్ఞాన, గురూప దేశ, సాంప్రదాయికమైన సమస్త 

అనుకూల సాధన పద్ధతుల ద్వారాను- 

సాధనలు:- 

కరోర నియమాదులు, పునీత శుభ వాతావరణ, గురు ఆశీర్వాద, 
మహర్షుల కరుణాదుల వల్లన్ను "మానసిక చైతన్యము" ను లోబరచు కొనవలెను. 

ంచళీలములు:- 'పంచ మిత్రులు” సహకరించాలి. 


ప 
1 
2 
3; :నదోషీ. 
4 
5 


ప్రతి వారి యందును, దివ్యత్వము గర్భితముగా( నున్నది. 
"మానవుడే మాధవుడు" - శివోహం!! 


బాహ్యాంతర ప్రకృతి ప్రాబల్యమును నిరోధించుటే యోగ రహస్య కీలకము. 

అంతర్గత నీదివ్యత్వమును సాక్షాత్కరించుటే జీవిత పరమావధి. 

అందులకే యీ ఉత్తమోత్తమ సుకృత ఫల రూప "మానవ జన్మ" ప్రసాదింప 
బడినది. 

ఇది ఊరక రాదు. ఆమూల్య ప్రసాదము. 

కావున - సార్థక జన్ముడైన ప్రతి మానవుడు, నిష్కామకర్మ, భక్తి జ్ఞానము, 


59 


వైరాగ్యాది తరణ మార్గముల నాశ్రయించి తరింప శ్రేయోదాయకము. 
తస్మాతి జాగ్రత - జాగ్రత. 
ఓం - శుభం - భూయాతి. 
సూక్ష్మముగా - సారాంశము. 
బాహ్య ప్రాపంచక విషయముల మీదికి పరువులు తీస్తూన్న, మనోవేగమును 
(వృత్తులను యుక్తిగా నిరోధించి, అంతర్ముఖమొనర్చి, అంతర్లక్ష్యమున, 
ధ్యేయారాధనమున, ధ్యేయా కార మొనర్చి, --- ఏక లక్ష్యోపాసనగా సాధన చేయుటయే 
"తపస్సు". 
నశించు, క్షణిక, నశ్వర, దృశ్య, విషయముల పరిత్యజించి, ద్రష్ట (దృక్‌) 
సాక్షియైన తాను స్వ స్వరూప చింతనమున నిల్చి పోవుటే "ఆత్మానందాను భూతి" - 
"ప్రత్యగాత్మ" ఆరాధన, 
మరియు -- 
దేహము రథము, జీవుడు రథికుడు, ఇంద్రియములు గుణములు, మనస్సు 
సారథి, "వివేక, వైరాగ్య ఉపరతులు పగ్గములు. ---బాహ్యా విషయములే, "విషములు" 
శత్రువులు. 
వీటిని, "అభయం సత్వ సంశుద్ధిః” ---- మొ 
దైవిక గుణ సంపన్నుండవై, ఎదుర్కొని విజయు(డవు గమ్ము!!. ఊర దృష్టి - 
దివ్య "పథము" నీ ధ్యేయము -- 
ఏది శ్రేయోదాయకమో, వివేచించి ఎన్నుకొనుము, యధథేచ్ళ 
ఇకను:- 
జాగ్రదవస్థ యందు సర్వేంద్రియములు, ఉప సంహరింప( బడనప్పుడు, 
1. మనస్సు నందలి సంస్కారములు, వృత్తుల రూపమున చలించి, (చిత్తమై) 
2. "నేను-నాది" అనెడి అహంకార మమకార రూపము. దాల్బును. 
3. మంచి చెడ్డలు, పాప పుణ్యములు వివరించి, వివేచించి, విడదీసి, నిర్ణయించు 
నప్పుడు "బుద్భి"గా నిశ్చయించును,- 


ఇవే మనోవిభాగ స్వరూపములు.---తుదకు నాల్గు ఒక్కటై 
సమాధ్యవస్థయందు, (అమనస్కస్మితి) లయించి పోవును. అదే స్తు స్వరూప - సహజా 


60 


వస - న్వస్ఫితి!! 


మనన్సు 
మాయ నిద్ర 


9. 


న్న 


వికాసమే సృష్టి 
వాయ 
సంకోచమే ఈ విలయము-(ప్రళయము) 


స్పష్టా స్పష్షము లైన ఉపాధులు (ఘటజలము - మేఘజలము) గల 
వారగుట చేత, - స్పష్టోపాధికుండగు వాని జీవుడనియు - 
అస్పష్టోపాధికు(డైన వానిని ఈశ్వరు(డనియును - జీవేశ్వరుల భేద 
మేర్చడెను. 
మాయ మేఘము వంటిది. అనగా మేఘ మందుండెడు జల బిందువుల 
వంటిది. ఆ మాయ యందుడెడి బుద్ధి వాసనలందు ప్రతి బింబించిన జీవుడే "చిదా 
భాసుడు", అనగా మేఘ జలమందు ప్రతిబింబించిన యాకాశము వంటిదని, 
తెలియవలెను. 
మాయ యందు ప్రతిబింబించి, మాయా ధీనుండై మాయకు ఆధారు(డైన 
చిదాభాసుని, ఈశ్వరుండనియును, - ఆచిదా బాసుడడే, సర్వజ్ఞుడు, అంతర్యామి, 
జగద్యోని మొదలగు శబ్బములచే శ్రుతులందు చెప్ప బడెను. 
ఈశ్వరాంతర్భూతమైన మాయ —- విశ్వం 
మాయాంతర్భూతమైన ఈశ్వరుడు ఫి - జీవుడు 
వీరి యవినాభావ సంబంధ విచారమే "వేదాంతము". 
పాలు చూస్తే వెన్న కాన్సించదు- 
నోటు చూస్తే నాణ్యాలు కాన రావు. 
మర్రి విత్తన మందు వృక్షం కన(బడదు.- 
మేఘములు చూస్తే నీటి బిందువులు అంతే. 


61 


"కార్య కారణ రూపేణ" - మాయా ఈశ్వరులను ఊహించు కొని అర్థం చేసు కోవాలి. 
పది తలలతో రావణుడు రాముని గుర్తించడయ్యే, కాని విభీషణు(డు ఒక్క 
తలతోనే ధన్యుండయ్యెను. 
జగ న్నిర్మాణ శక్తియు 


ఈశ్వరునకు త | గలదు. 
మోహన శక్తియు 


ఆ సమ్మోహనాశక్తి చేతనే జీవుడు? మోహింప బడు చున్నాడు. మోహన శక్తి 
వల్ల జీవునకు బంధము - అసమర్థత - దేహాభిమానము - దేహాత్మబుద్ది - కర్షృత్వము 
(అహంకారము) ---- తద్వారా సుఖదుఃఖాది ద్వంద్వముల అనుభవ ప్రాప్తి 


"ఈశ్వరుడు" సర్వ ప ఎదయస్లుడై, జగత్తును ఇంద్రజాలికునివలె 
ఆడించుచున్నాడు. 
-- భగవద్గీత 
దేహి అనగా దేహధారి ప్రకృతి బద్ధుడై నందున, దేహ ధర్మములకు 
(అంతఃకరణములు + ఇంద్రియములు) మరియు స్వాభావిక ప్రకృతులకు అతీతుడు 
కావడం దుర్లభం. 
పైగా, ప్రారబ్బ బలం, (అనగా స్వేచ్చ, పరేచ్చ, దైవేచ్భల బలం) -- అన్నియు 
కర్మల కధిష్టానములు. 
దేహ ధర్మములు తనవి కావని, తాను వేరని గహించడమే "మాయానాశము. 
మోక్షము!!! సర్వేంద్రియ ధర్మములకు - క్రియలకు తాను సాక్షి - తటస్థ నిష్కియా పర 
ప్రత్యగాత్మ" --- ఈ అనుభవ జ్ఞానమే వేదాంతజ్ఞాన పరమావధి. 
ఈ సత్య జ్ఞానా నుభవా నందములో నిమగ్నుడై (అంతర్ముఖుడై) "తదేక నిష్ట 
ధ్యానమే" యోగాభ్యాసము - అన బడును. 
మనస్సు - జాగ్రత్త - మనోవృత్తుల(వేగముల ను గుర్తించు, గమనించు "నీవు" 
వేరని జాగ్రత్త పడుము. "కామ- మనొ- మాయ" శరీరములు తమ అభివృద్ధి ప్రగతులకు 
పాటు పడునే గాని ------- "నీ" నాశనమును గర్తింపవు. నీ "స్వస్వరూప" 


62 


ధ్యానమునుండే, ఏమరించి, విషయముల ఎజి జూపి, మభ్యపెట్టి, మాటి మాటికి, 
ప్రక్కలకు లాగి, వాటి దిశకు త్రిప్పు కొనును. జాగ్రత్త. తన్ను మాలిన ధర్మము మొదలు 
చెడ్డ బేరము సుమా!! 
మనస్సు :- 
శుక్తిలో వెండి లేదు 
మృగ తృష్పలో నీరు లేదు, 
త్రాటి లో పాము లేదు, 
మోడు లో మనిషి లేడు. 
ఆలాగే, గగన కుసుమం, వంధ్యా పుత్రుడు, కుందేటికొమ్ము ---- 
భ్రాంతిజన్య, అనుభూతులు. ఇదే "మనస్సు" యొక్క స్వరూపం. 
సుదీర్హ - బహుకాల - కల్ప కల్పాంతరాల (అనంత కోటి జన్మల) నుండీ 
సంప్రాప్తమెన సంకల్పముల ఫలా ఫల విషయాను భవ వాసనలు - స్మరణలు, చింతలు, 
---- తెరలు తెరలుగా- సాగర తరంగముల వలె మనః ఫలకం మీద దొర్లడం --------- 
విధి బలీయమై నిర్విరామంగా "మనోవాహిని" --- దశేంద్రియములనే ప్రియ 


సాధనముల నాశ్రయించి బాహ్య ప్రపంచమందలి "విషయముల" వేటకై పరువులు 
తీస్తునే ఉండును. 


"నాయనా" ఒక వేళ నీ మనస్సు చంచలమై స్మిమిత పడక, 
కాలు కాలిన పిల్లి వలె, ఎక్కడికెక్కడికో పోవుగాక, 
నీవు మాత్రము నీఇంద్రియములను 
ఆదెస పోనీయకుండా కాపాడుకో 
- "కబీర్‌" 
నీ మనస్సును, ఇంద్రియములతో చేర్చి నీదైనందిన చర్యలన్నియు 
నాపట్ల, నాకై నివేదింపంబడుతూన్నట్లు నా పరం చెయ్యి; నీదేం పోదుగా మరి! ఇదే 
నిజమైన (ఆత్మ) వూచీ - "ఈశ్వర ప్రణిధానం" - 
శ్లో] ఆత్మాత్వం- గిరిజా మతిః పరిచరాః ప్రాణా శ్శరీరం గృహం] 
పూజాతే విషయోప భోగరచనా నిద్రా సమాధి స్ఫితిః | 
సంచార పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో | 


63 


యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం| -- (స్పష్టము) 
ఇదే ఈశ్వర ప్రణిధానము.--- 


ఈ ప్రత్యేక వ్యాసము చదువ(దగును. 


ప్రతి ప్రాణి సహజంగా అభిలషించేది, అశించేది " దుఃఖ నివృత్తి - ఆనంద 
ప్రాప్తి' ఎందుకన అది ఆనంద స్వరూపు డైన జీవునికి సహజము. సచ్చిదానంద 
స్వరూపుడైన "పరమేశ్వరాంశ మేగదా "జీవుడు". తన లక్షణములే జీవునియందు 
కూడా ద్వోతమగుట వల్ల - "జీవదేవుల” యవినాభావ సంబంధము వూహ్యము. 

మరియు కార్య కారణ వాదము సత్య దర్శనానికి దారి తీస్తుంది. కారణం 
లేనిది కార్య రూప స్థితి అర్ధం కాదు. వైద్య శాస్త్రంలో దీనినే "రోగ నిదానం" అంటారు. 

కారణం అర్థమైతే, కార్య జనన - జాతక వివరాల రహన్య స్వరూపము, 
తన్నివారణోపాయము, నిర్భ్ణయింప సులభం, సుకరం, సుసాధ్యం- 


మరియు --- 

దేవుండు ఎందుకీలా జీవ సితిని పొందెను? ఈ విషాద చ్యుతితో(జీవ స్పితిలో) 
భీతి, బాధ, వ్యధ, విచారము, అజ్ఞానముల తో క్రుంగి పోవడం ఎందుకు? దీనికి కర్త 
యెవ్వరు? కారణ మెర్చి? మొదలగు భగవంతుని త్రివిధ పతన సోపానముల 
విమర్శించి - తెలుసుకొని, జాగ్రత్తగా కీలు- వీలు- మేలు, తెలుసుకొని తిరోగమించి 
స్వస్శితి (స్వస్వరూప - సహజత్వ) ప్రాపికి పూను కోవడం ఎట్లు? ఇదే మోక్ష ప్రాపికి 
శరణ్య దివ్య పథము!!! 


నానా నరక యాతనల నుండే విముక్తి నంది, చెర వీడి, అభయ భద్రతలతో, 
సరళ, పరిశుద్ధ, శుభ జీవనానందమే మానవ జీవిత లక్ష్యం. కాని, ప్రారబ్బం మానవుని 
(ప్రాణం) కర్మోన్ముఖుణ్ణి చేస్తుంది. కారణం? ఇది కామ (ప్రకృతి జనిత) దేహం. 
"జీవత్వ పతన" త్రివిధ సోపానములు" 
1. దేహ ప్రవేశం. 
2. దేహాత్మ బుద్ధి 


64 


3. బాహ్యాప్రపంచ మందలి విషయములందు తగులు. "061056" 

"దేవుడు జీవుడై - బంధితుడై - పతనము చెందిన గాధ వరుస ఇంతే"! 

కాని -- 

"సర్వ కారక, సర్వ వ్యాపక, సర్వ నియామక - అనాది, అనంత, అఖండ, 
అద్వితీయ, అసమాన, అద్భుత సచ్చిదానంద పరిపూర్ణ చిద్విలాసమే" పర బ్రహ్మ 
తత్వము. 

"త్వం బ్రహ్మ" - అహం బ్రహ్మాస్మి” !!! 

"ఈశ్వరుడు - శక్తి" (భగవంతుడు - మాయ) - జగత్సంసారమున 
ఆలు మగల వలె రాజించి రంజింపజేయు చిత్ర విచిత్ర లీలా తరంగ విరచిత విశ్వ 
నాటక రంగమే యీ జగత్తు!! 

మనుష్యుడు లేకున్న నీడ లేదు. నీడ కలదన్న మానవుడు 
(కారణం ) లేక సాధ్యమా? ఇదే ప్రకృతి పురుషుల అవినా భావ సంబంధ బాంధవ్య 
సరళి. 

"జ్ఞాన మయు(డను పేర ప్రఖ్యాతి గాంచు, 

జీవునకు, బ్రహ్మ మాత్మయై - చెలగి నట్లు 

బ్రహ్మ మానంద మయ మనం - బడుచు దాని 

కాత్మ యయ్యిను, దనకు దా- నాత్మ యగుట. 


ఫల ప్రశ్నలు:- 

"బ్రహ్మ జ్ఞాని - అజ్ఞాని” దేహాంతరమున బ్రహ్మమును 
పొందుదురా"? - అను సందేహ చింతతో జగత్తును సృష్టించి అందు తా ప్రవేశించెను 
తానే 

"అతడట్లే జగత్తునకు ఆత్మయై యీ అచేతనమునకు చేత 
నంబయ్యెను!!." 

"జడాంతర జ్ఞానము రూప నామ రహిత సత్తాగా చేతనములై 
చెలంగు, తదితరంబు అచేతనంబు (జడము); " సదనత్‌, చిదచితి” పదార్థాల 
వివరంబిదియె!! 


65 


క్షుప్తముగా:- ఆది యందు అవ్యాకృతంబైన బ్రహ్మంబు నుండి, "చేతన + 
అచేతన " సృష్టి ద్యోతమయ్యె! 
"కారణంబైన బ్రహ్మంబిె - కార్య మగుచు,| 
తన శరీరంబుగా జగంబును సృజించె। 
కారణ బ్రహ్మయే యిట్లు- కార్య మగుట, 
చక్కగా( జేయ. బడె ప్రపంచంబటండ్రు॥ 
=" తైత్తరీయము" 
నిర్గుణ - ఆకాశము, గాలిని సృష్టించిన భగవంతుడు, సగుణ 
సగుణ - దృశ్య విశ్వాన్ని సృష్టించిన || నిర్గుణములకు అతీతుడు. 
అనంత విశ్రాంతి తో విసుగెత్తిన సర్వేశ్వరుడు, కేవలం వినోద విలాసాభిలాష తో 
(Simply for a change ) ఒక చిన్న సంకల్ప ఫలంగా - జగన్నాటక వినోదమును 
చూచేందుకై కాబోలు "దేహం చెర" ------ ధనదార “పుత్రాది" సంకెళ్ళు 
అరిషడ్వర్గ దురాక్రమణ  ----- విశ్వ విషయ లంపట 
త్రిగుణానుబంధ విశాల విస్తరణ తరంగముల గాఢ తాకిడులు ---- నానా భ్రష్టాచార 
దుర్గతుల కాలవాలమైన ఉపాధుల ప్రాప్తి ------ పాపం! స్వయంకృతాపరాధిమైన 
భగవంతునికిక ముక్తీ - శీఘ్ర విమోచన మార్గమే లేదా? ఇక భగవంతునిగతి ఇంతేనా? 
విచారించి, సహకరించి పుణ్యము కట్టు కోరా? జై భగవాన్‌! 
ఈ దేహ బృహతీ వ్యూహమునుండి విడుదలకై ---- అంతర్యామి - 
ఆశీర్వదించు -- ఉత్తిష్మ !! ప్రభూ సుప్రభాతం!!! 
మానవు. డొక్కడే భగవంతుని పిలువగలడు!! అమృతత్వమునకు 
అజ్జులు చాచి అందుకో(గలడు!! అందే లయించి అమృతత్వము అవ(గలడు. 
దేవునియందు విశ్వాసమే అమోఘ మైన వరప్రసాదము. దైవమేగతి.- 
శరణ్యము - ప్రాపు - రక్ష అని విశ్వసించిన, శాంతి, సుఖము, భద్రము తథ్యము: 
మోక్షము వేరు ఘట్టము సుమా!!! 
జీవుడు చతుర్ణశంబున బంది- కాని, - చతుర్ణశ (“పంచ కర్మ + పంచజ్ఞాన + 
అంతఃకరణ చతుప్పయ - వెరశి పదు నాల్లు) - 
--- పంచకోశాతీత 
--- పంచప్రాణాతీత 


66 


--- ద్వంద్వాతీత 
--- సంకల్ప వికల్పా తీతుడు ---- కాగలడు! 
ఒక్కొక్క _ఇంద్రియమును జయించుట, ఒక్కొక్క లోకమును 
జయించినట్లే. ఇంక సంపూర్ణ ఇంద్రియ జయం, చతుర్ధశ భువన విజయమే. 
ఇదియే ఏకాదశి వ్రతమని కూడా అందురు. సనాతన సాంప్రదాయ 
సిద్ధమైన ఏకాదశి మహత్య రహస్య మిదియే. దశేంద్రియములను క్రమముగా ఒక్కొక్క 
రోజున , కేంద్రీకరించిన సాధనా సామర్థ్యముతో ఒక్కొక్క ఇంద్రియమును జయిస్తూ, 
11వ తత్వమైన మనస్సును " ఉపవసించి" (అనగా లక్ష్య ధ్యేయ బ్రహ్మ స్థానమందుంచి 
అంటాం ) ధ్యాన ధారణ సమాధి స్థితులను క్రమముగా నందుకొని ధ్యాన ఫలితానందమును 
హెర్స ద్వాదశి రోజున సంతృపిగా సంతర్పణ మనుభవించుటయే "పారణ" మందురు. 
మనస్సు -- సంకల్ప స్వరూపిణి - మనస్సు కరిగి లయించి 
నప్పుడు విశ్వంకూడా మాయ మగును 


కాని, - 

మనస్సు మూర్భ- తురీయావస్స లందు 

అఖండ దివ్య తేజస్సుతో (పొగ - వేడి లేని) మునిగి లయించినప్పుడు -- 

(అంగుప్ప ప్రమాణుడైన పురుషుడు -- ప్రత్యగాత్మ - నిష్కియ - తటన్ణ - 
కూటస్స సాక్షి తేజస్సు లో) ---- 

అనగా --- 

నీటిలో చక్కెర - ఉప్పు కరిగి లయించినట్లు - 

మిగిలి పోవు ఆయఖండ అద్భుత తేజో విలాస మే "ఆత్మ" (ప్రత్యగాత్మ) -- 
అపరోక్ష దివ్య మధురాను భూతి ఆత్మానుభవం - అనశ్వర వెన్నిధి- అమృతత్వం వ 
అక్షరత్వం వ అఖండత్వం- |! 

సర్వ సత్వమైన పరమార్థము ( బ్రహ్మము ఎను జ్ఞానమయమైన భక్తి 
ప్రపత్తులతో, అఖండ గౌరవ ప్రేమాతిశయములతో, ( ప్రగాడ వాంఛ), తదనుకూల 
ప్రవర్తనముల తో నిమగ్నమగుటయే "ఉపనిషన్మత ధ్యాన విధానము" - 


67 


పరమ గురుడు పరున వేది - తమ తప శ్శక్తి ఫలమును దార పోయగలరు - 
బాల గంగాధర్‌ --- గాంధిజీకి 
శ్రీ రామకృష్ణ పరమ హంస --- వివేకానందునకు 
ఉపాసినీ బాబా మరియు బాబా జాన్‌ లు -- మెహర్‌ బాబాకు 
తమ తమ తపశ్ళ్శక్తులను ధార పోసిరి. 
శ్లో ఉద్ధరే దాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్‌। 
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః॥ 
తా|| తన యభివృద్ధి కి తానే కారణము. తా నుద్ధరించుకొనుటలో న శ్రద్ధ 
వహించి, అధోగతిపాలు కా కూడదు. ఇంద్రియముల నిగ్రహించిన తన మనస్సే తనకు 
చుట్టము. నిగ్రహింపని మనస్సే తనకు శత్రువు. 
కాని, సాధకులు తమను తామే ఉద్భరించు కోవాలి!! 
-- భగవద్గీత. అ .6 శ్లో .5. 
మనస్సును అమనస్సు గాను 

హృదయం చిన్మయంగాను 

జ్ఞాన చక్రంతో, సంకోశ చ్చేధనము చేసిన - కామ క్రోధాధి అరిషడ్వర్గ 
విజయ ఢంకా మోగు తుంది!! 

నేను ---- నాది 

ఇది ----- అది 

అహంకార - మమకార చింతనమే మనస్సు!1 
ఇట్టి విపరీత - విబేద భావనలు నశించును, మనస్సు నశించును! 

"మనస్సు" వట్టి భ్రాంతి - భ్రమ - మాయ - గ్యాస్‌ అనుకో!! నీదేమి 
పోయిందిలేదు - పీడా వదులుతుంది గదా!! 

" బ్రహ్మ చింతన యేలాగ?" -- తుదకు నాకేమీ తెలియదే - ఏమిటో" - 
ఏమో" అనే ధ్యానించు, ఆయన్వేషిత బ్రహ్మమే చే(దోడై , దారి చూపి, దరిః జేర్చి, 
తరింప జేయుట తధ్యము. 

అయితే త్రికరణ శుద్ధిగా ---- 

" శరణాగతి, సర్వార్పణ," మత్యంత సులభ, సుకర,శుభ పథము! 
అభయం!!! 


68 


మోక్ష దుర్గమునకు ప్రవేశపు షరతులు రెండు :- 
1. నీ యర్థత :- పూర్వజన్మ పుణ్య - శుభ సంస్కారముల ఫలము - మరియు 
ఈజన్మమున పురుష ప్రయత్నము సాధనలు. 
2. నా యనుగ్రహము :- 
ఇక జీవత్వ స్థితి నుండి దివ్యత్వ సహజ స్ఫితికి మార్గమేలేదా? నిరాశ నిసృహ 
లేనా మిగిలేది? సావధాన ! అభయం!! 
నీవు అమృత మయు(డవు - నీస్వస్వరూప స్వారాజ్య పదవికై - 
పురోన్ముఖుడ(వుగమ్ము!! 
ఫుణ్య గాధలు - దివ్య చరిత్రలు - పుణ్యక్షేత్రయాత్రలు -వేదాంత చర్చలు - 
భోధలు - శ్రవణ మననాదులు- పంచశీలముల సహకారము - మానవునిలోని పవిత్ర - 
పునీత - దివ్యత్వ - ఆధ్యాత్మిక సంస్కారములుద్ద్ధీపితములై, విజృంభించి, సద్వాసనలు 
పరిమళించి, ఊర్భకుంతల గతు(జేయును. 
" సత్సంగ తే సిస్సంగత్వం” అన్నారు శ్రీ శంకర భగవత్సాదులు. 


నిర్విషయయ మనస్సు నివృత్తి వల్ల స్వ స్వరూపాను 
వైరాగ్యము = తీక్షబుర్సి సంధానం - మోక్షం 


మనస్సు నకు సైగ 


కావున, మనస్సు అంతర్ముఖమైన, విషయ దూరమై, నిర్మలమై, స్శిరమై, బలీయమై, 
శుభ (ఆత్మ) వాసనలు, పరిమళించి, పునర్జన్మ బీజములు నశించును. 
మనస్సంబంధము చేత, జీవాత్మయై యుండెను. అమనస్క సిద్ధితో ఆత్మాంశ 
(ప్రత్యగాత్మ) పరమాత్మ యందు లీనమై పోవును. 

మనస్సు :- 1. ప్రవృత్తి రూపేణ :- 


విషయ కాంక్ష - బంధము ( సంసారము ) - విషం 


విషయ ఉపేక్ష - మోక్షము ( విముక్తి )- అమృతం 


69 


దేహ ప్రాప్తి - దేహ దారణ - సంసారము - జీవత్వము కేవలం ప్రారబ్బ 
ఫలాను భవ జీవ శిక్షణ కారణం - సాధనం ఉపాధి రూపేణ - 
బహు జన్మ సంసార సంబంధ ప్రభావంవల్ల "మనస్సు" నిత్య బందువై -- 


అభీష్నముల సాధించి చేకూర్చగల - సేవకుడు 
ఆలోచనలకు సహకరించు - మంత్రి 
ఇంద్రియ జయమునకు తోడ్పడు - సామంతుడు 
ఆనందము నివ్వగల - ఇల్లాలు 

జ్ఞాన ముపార్శనకుపకరించు - గురువు 
పాలించుట చేత - తండ్రి 
లాలించి ఆనందము నిచ్చుటచేత - తల్లి 

విశ్వాన పాత్రుండగు - మిత్రము 
చిత్ర విచిత్రముల జూపించు - మాంత్రికుడు 


కాని 
2. నివృత్తి సాధనోపాయములు :- 

2. ఇచ్చా త్యాగము దీనిని 

0. ఇప్ప వస్తు పరిత్యాగము అసంకల్ప శస్త్ర మందురు. 

6. ఇప్ప వస్తు దూరము 

ఇవి మనో నాశమునకు, నివృత్తి సాధనకుపకరించు "అసంగత్వ" 
కీలకములు. మరియు శుభగతి, సద్గతి, ముక్తి, మోక్షము, ----- స్వస్వరూపాను 
సంధానమున కుపకరించు దివ్య పథము. 
చిత్త జయంతో శాంతి, 
అమనస్క స్థితి తో బ్రాహ్మ స్ఫితి 
తురీయ ప్రాప్తి 


ఓం 


70 


" మనస్సు" అనగా సంకల్ప వికల్పము లెచ్చట నుండి పుట్టునో 
"బహు జాగ్రతగా - తీవ్ర సాధనా శక్తి తో క్షణ క్షణమును - 
సుదీర్ధం గా, కనీసం 1 నెల -2 నెలలు- నిష్టతో గమనించు. 
మనస్సు అంతర్ముఖమై - దొంగ వలె దాగి తుదకు అదృశ్య మౌతుంది. 
యా అభ్యాసమే అమనస్క యోగ సిద్ధికి పునాది అగును. 


మనస్సు ఓం 
" క్షణమేకంక్రతు సహస్రంవా " 

తా|| ఒక క్షణం మనస్సును, నిగ్రహంచడం - 
వేయి యజ్ఞముల సమానము. 


సంకల్ప వికల్ప స్వరూపమే " మనస్సు" 
శ సిర తా నహి నహి రే మానస 
స్థిరతా నహి నహిరే " 
-- " కబీర్‌" 
త్రిదశలందు - త్రిపురములందు సంచరించు " జీవత్వమే" మనస్సు లేక 
త్రిపురాసురుడు. 
త్రిపురాంబ- త్రిజగద్వంద్యా - త్రిమూర్తి - త్రిదశేశ్వరి - త్ర్యక్షరీ - త్రిపుర 
సుందరి- ప్రత్యగాత్మ - (ఆది) పరాశక్తి - జగ జ్ఞనని - తేజోవతి --- 
- శ్రీలలితా సహస్ర నామ స్టోత్రం(626 - 630, 234, - , 572, - ,452). 
జీవత్వమును పోకార్చి దివ్యత్వమును ప్రసాదించు దేవ దేవి - ప్రత్యగాత్మ. 


71 


"సంకల్ప మే మనస్సు" - "మనస్సే సంకల్పము" 
- బుద్ధి, క్రియ, అహంకారము, ప్రకృతి, మాయ, బంధము, చిత్తము, అవిద్య, ఇచ్చ, 
వృత్తి, సర్వం. 
మనస్సు ఇంద్రియములకు (10 + 4 రాజు. -ఇంద్రుడు బలీయమైన 
మోహనశక్తి- నర్తకి చతుష్పయం, ప్రమాదకారి - ఇంద్రజాల మపాంద్రజాలముల 


సంకల్పముల వల్ల మనస్సు పుట్టును. సంకల్పములే మనఃస్వరూపములు. 
వాసనలు (సంస్కారములు - ఇంద్రియముల ద్వారా పూర్వానుభవ స్మృతులు ఆ 
అనుభూతులు) సంకల్పములకు బీజములు. సంకల్పములే మనస్సు. - నిస్సంకల్ప 
స్పితియే అమనస్కయోగ సిద్ధి - మోక్ష స్వరూపము. 

" ఏకా కార చిత్తవృత్తి " - ధ్యేయాకారమగుటయే సమాధి. అదే ధర్మ 
మేఘము. చిత్తెకాగ్య స్స నభ్యసించుటయే, మనో జయ విద్యా విధానము. 

మానవుని మనస్సు - ఉపాధులలోకెల్ల మిక్కిలి బలమైనది. నిగ్రహానుగ్రహ 
(ఆశీర్వాద - శాప) శక్తుల మహిమ గలది. 

మనస్సును (జ్ఞాన - యోగ మార్గములందు) సంస్కరించి, నిత్య 
నిరంతరాభ్యాసాదులచే బలపరచి, శక్తి మంతముగాను, తేజోవంతముగాను, 
చేయుటయేగాక, బహు జాగరూకతతో మెలుకువగా, ఉపయుక్తంగా, లోక 
కల్యాణార్థమై, అనునయంబున, ఉంచుకొనవలెను. అమూల్యమైన, అనంత శక్తి 
మంతమైన, దివ్య మనశ్శక్తిని మించిన, అస్త్ర శస్తాదులు లేవు. జీవాంశ బ్రహ్మవారసు. 

ఆనంద స్వరూపమైన దైవాంశము జీవాంశమందున్నది. అందువల్ల 
మానవుడు, పరమాత్మ సామీష్యమును పొందుచున్నాడు. 

జీవాత్మ = (ఇంద్రియ + మనస్సులతో) కూడిన "ఆత్మ". 

ఆత్మ స్వత సిద్ధమైనది. పరాపేక్ష, బాహ్య ప్రయత్న సాధనలనవసరం. జ్ఞాని 
నిర్వికారి - ద్వంద్వాతీతు(డు. అతడున్నచోటే పవిత్ర క్షేత్రము, దివ్య తీర్థము. మనస్సు 
యొక్క నిర్వ్యాపార సితియే సమాధి. జాగ్రత్స్యప్న సుషుప్తులే మనస్సు యొక్క 
త్రివిధావస్థా బేధములు. 

ధ్యానము _ 

ఇతర చింతలు, తలంపులు - సంకల్పాదులు మాని, నిశ్చలతను, ఏక లక్ష్య 


72 


(ధ్యేయ ప్రత్యగాత్మ) చింతనుండుటయే "నిర్మలోద్యోగము" - 
" అచల స్వర్గమాకాశ జల నిధులు పర్వతంబులు, 
అచల మూర్తుల ధ్యానించు చుండనగును" 
-ఇదే ధ్యానొపాసన 
"చిత్త వృత్తి నిరోధమే యోగము" 
- పతంజలి 
సామాన్యంగా భగవద్ధ్యాన సమయమున, చిత్త వృత్తులు విజృంభించి, ప్రతి 
ఘటనలను ప్రదర్శించి, కలవరపెట్టి, నానా అగ్ని పరీక్షలకు గురిచేసి, సత్పయత్నముల 
నెల్ల భంగ పరుపంజూచును. మహాముని శ్రేష్టులు, యోగి పుంగవులు సహా తపో 
భంగమున కణియై, చ్యుతిని పొందిన గాథలు కూడ మెండు. 
మనస్సు నకు ఇంద్రియోద్యోగము - (ఇంద్రత్వ పదవీ నిర్వహణము - 
విషయ లంపటత్వము) సహజము; వెనుకటి గుణము; కాని, నిష్య నిగ్రహము, 
ధ్యానము, మొదలగు సరి కొత్త పోకడలు దానికి అసహజములు; అలవాటులేని, 
కడుంగడు దుస్తర ప్రయత్నములు. అయినను పురుష ప్రయత్నేన సుఖీభవ. 
ప్రవాహంలో పడి కొట్టుకొని పోవడం సులభం. ఏమియు శ్రమ వుండదు. కాని, ప్రవాహాని 
కెదురీదడం దుస్సాధ్యం - దుర్లభం -దుస్సాహసం - బాధాజనకం - భయంకరం - కాని, 
సత్సలదాయిని, మనస్సు - ఆత్మ బంటు; దేహ "భవన" రక్షణ పోషణ సుఖాదుల 
చేకూర్చు హితేషుడు. ఘూర్ధా, శత్రు పక్షం చేరిన "ఆత్మ" ద్రోహం తప్పదు. స్వామి 
పతనం తథ్యము. 
ఇంద్రియములు - సంకల్పములు - 
ఇంద్రలోకమనగ - ఇంద్రజాలమనగ. - 
ఇంద్ర పదవి యనగ నిన్ని యొకటె 
కలియుగమున నరులు కానరు భ్రమచేత ||విశ్వ॥ 
అన్నియు మనోమాయాజాల, ఇంద్రియక్రియలే!! సర్వం మనోమయ 
రాజ్యమే. కాని, మాయ కూడా బ్రహ్మలోనిదే. ఇక బ్రహ్మ భిన్న పదార్థమెది? బ్రహ్మాతర 
పదార్థమున్నదన్న "ద్వైత" మొప్పు కోక తప్పదు. అనగా దృశ్యాదృళ్య (సదసత్‌) 
వివేకము కేవలం కల్పితమని, సర్వం - అద్వితీయం బ్రహ్మ - సర్వం ఖల్విదం బ్రహ్మ. 
వేద ప్రవచనాలు శిరో ధార్యములనక తప్పదు. 


73 


"పురుషునిలోని శక్తి" పురుషునికన్న భిన్నమెట్లగును? అర్థ నారీశ్వర 
తత్వము జ్‌ విష్ణు హృదయస లక్ష్మి, బ్రహ్మ ముఖస్ఫ భారతు లంతే: ప్రకృతి పురుషుల 
అనాది అవినాభావ సంబధమతి నిగూఢము. అపర్యాప్తము. అతర్మ్యము: 
అవిభాజ్యము వ 
ప్రళశయాంతమున, అదిలోవలెనే, సమస్త దృశ్యములు సత్తాహీనమై, స్వ 
స్వరూప (బ్రహ్మ) మందు లయించి, స్వస్శితి - నిర్గుణ నిరాకార సహజ స్పితియందు 
బీజమాత్రముగ లీనమైయుండును. 
"ప్రపంచోపశమనం శాంతం" - శ్రుతి 
దీనినే బీజాంకుర న్యాయ మందురు. చెట్టు లేకున్న విత్తు లేదు - విత్తు 
లేకున్న చెట్టు లేదు. ఇదే ప్రకృతి పురుషుల అనాది అవినాభావ సంబంధ బాంధవ్య 
రహన్యక్రీడా వినోద గాథ. 
మనోజయ మార్గములు. 
1... శాస్త్ర జ్ఞానం (పరోక్ష) - సాధన చతుష్పయ సంపత్తి. 
2. గురు అనుగ్రహం - అనుభవబోధ - హస్త మస్తక స 
పద్ధతి. 
3. జ్ఞాన సాధనలు :- 
ఇ). "నేతి నేతి" - దృశ్యం నశించి దృక్‌ (సాక్షి శేషించుట 
0). పంచకోశ విమర్శ - ప్రజ్ఞమిగులుట. 
౦). దేహత్రయ - అవస్థాత్రయ విమర్శ: ఎలుక - తెలివి 
ఆత్మసాక్షాత్కారమై "అద్వితీయం బ్రహ్మ" నిల్చుట 
విషయ వాసనలు - ఇంద్రియముల భూత కాలానుభవములు - 
విషయానుభవ స్మృతులు - సూక్ష్మ రూప సంస్కారములు... ఇవే "జీవత్వ" కారణము. 
హృదయ గ్రంధులు - చిద చిద్ధంధులు (ముళ్ళు) అందురు. 
పూర్వానుభూతుల స్మృతి బీజ రూపమున "దేవుని జీవుని. జేసి” - దేహ 
పుర బందీగా - (పురుషునిగా) - స్వస్వరూప జ్ఞానం మరుగు పరచి "అహంకార" 
వ్యవహర స్టితిలో దేపాంద్రియాత్మ బుద్ధితో, అకర్త కర్తనని భ్రమసి, భ్రాంతి నొంది --- 
బాపురే: ఏమిటీ మపాంద్రజాల ఘోర మాయా వ్యూహ్యము!! ఈ మాయ (మోహ) 
నాశమే మోక్షము!! 


ంయోగం - ఆశీర్వాద 


74 


1. ఇంద్రియ నిగ్రహముతోంబాటు, జ్ఞానాగ్ని, దృఢ బోధ 
లుండిన్ని, (విషయ) వాసనలు నశింపకున్న - కర్మ 
(పునర్జన్మ) బీజములు నశింపవు. 
2. రసక్రియ - మనోజయ విద్య - మారుతీ విజయ పూజ - 
అనగా మనోరూపమగు సంకల్ప వికల్ప నిగ్రహము - 
మనస్సును అంతర్ముఖ మొనర్చుట - 
3. "వృత్తి" నాశకర (నివృత్తు "శవణ, మనన, నిది ధ్యాసనాదులు 
క్రమముగా అభ్యసించి సాధించుట. 
4. ధ్యాన పరం - సగుణోపాసనతో ప్రారంభించి, 
నిర్గుణోపాసనతో తరించుట (అమనస్కయోగం). 
5. మనో + మారుతం: (జప + అజప గాయత్రుల) అభ్యాసం (లయ యోగం) 
- 6. ప్రాణాయామాది (పంచ ముద్రల) తారక యోగం. 
8 ఆత్మ (ప్రత్యగాత్మ) ధ్యానం - (ప్రజ్ఞానంబ్రహ్మ - 
మనో దోషములు ఆత్మనంటవు. - మనస్సు జడము; స్వతః గా 
వ్యాపారము చేయ జాలదు. అశక్తము. "ఇది బ్రహ్మము - ఇది ప్రకృతి" - అని గ్రహించు 
తెలివి మనస్సుకు లేదు. కాని, ఈ సత్యమును గ్రహించు "తెలివి" యే 
స్వయంప్రకాశకు(డగు పరమాత్మ స్వరూపుడు: అంతర్యామి: ప్రత్యగాత్మ, కూటస్ళ సాక్షీ! 
అనగా:- 
"ప్రకృతి - పురుషుల” వివేకమునకు, ఆత్మకు గల స్వయంప్రకాశ జ్ఞానమే 
మూలము; కాని, మనస్సు కాదని భావము. 
మనస్సు - అసత్తు; అణుప్రమాణము - దాని దోషములు ఆత్మ నంటవు: 
మనస్సును "శశ విషాణ సూర్యః" - దృష్టాంతముగా తెల్పినారు. ఆనగా, 
చంద్రుని యందు కుందేలు లేదు; ఉండెపో, దానికి కొమ్ము లేదు, తుద కుండెనా, అది 
సూర్యున కేలాటి హనియు( జేయ జాలదు! 
తద్వతు - అసత్తయి, అణుప్రమాణమైన మనో దోషములు " "సత్తు-చిత్తు" 
అయిన స్వయంప్రకాశమున కెట్టి హాని - కళంకము న్యూనత నాపాదింప జాలవు: 
నిప్పును చెదలంటనట్లు, బ్రహ్మ నంట జాలవని తాత్సర్యము!! 


~ 


75 


"పురుషుడు వేరు - ప్రకృతి వేరు” అను భ్రమయే ద్వైత కారణము. . వస్తు 
రూప నామ రహిత, సత్య దర్శన, తత్వ జ్ఞానమే "మాయకు బ్రహ్మాస్తము": "ఆత్మ" 
సత్యం; తదితరం సర్వం "కల్పితం" - అంతా చిత్ర విచిత్ర - విపరీత - విభేద రచన 
మాయా జాలము. కాని - అత్మ తత్వము, నిత్యము, సత్యము, నిర్వికల్పము, 
ఆనందము, జ్ఞానము, శాంతము, అద్వితీయము, అప్రాకృతము, లోక విలక్షణమైనది. 


యుక్తి - ఉపాయము - విచారముల సాయమున విషయముల (విష 
స్వరూపముల) నిజ స్వరూపము నిర్ణయించి, నిశ్చయానంతరం, సత్య దర్శనం తథ్యం. 
అనుభవ జ్ఞానానందమే అపరోక్షాను భూతి!! 


భగవంతుడు సర్వం సృష్టించి తాను తటస్టుడుగా (సర్వ సాక్షిగా), 
నిర్వికారంగా ఉండటం అతని శక్తికి మించిన పని కాదు కదా!!! 


ఆక 


-- బ్రహ్మ సూత్రములు. భాగం |. ఆధ్యాయం. 1. సూత్రం. 2. 


నిర్మల, సిర్విషయ, నిర్వాసన, నివృత్త, 
మిత్రత్వ — 4 జితేంద్రియ, అంతర్ముఖ, ఊర్య్యగామిత్వమైన 
"శుద్ధ" ఆత్మపరంబంధువుః ఊర్య్యగామి. 
మనస్సు 
శత్రుత్వ --- [ లంపటత్వ, వాసనాయుత, ప్రవృత్త, 
బహిర్ముఖ, "ఆత్మశత్రువు" - అధోగామి. 


1. సంకల్ప వికల్చాత్మక స్ఫితియే "మనస్సు" 

2. నిద్ర, మూర్భలందు మనస్సు లేదు. 

3. మనస్సు లేని స్పితియే అమనస్క స్పితియనబడును. 
ఇచ్చట మనోవృత్తులు, ఇంద్రియ క్రియలు రద్దు. దేహ జ్ఞానమే 
లేదు: లోక జ్ఞానం అంతే!! 

4. ఆలోచనలు లేని మనస్సు ఉన్నదనుట స్వవచన విఘాతము - 
నిరర్ణకము, శూన్య ప్రకటనము. 


76 


5. దృశ్యమంతరించిన ద్రప్ప లేడా?. ఉన్నాడు!! ఆలా మిగిలిన సాక్షియే 
ఆత్మ (ప్రత్యగాత్మ - 
6. సర్వ దృశ్యములు అదృశ్యమైనప్పుడు "ఆత్మ" స్వయ కాంతితో 
ప్రకాశించును: --- కూటన్ట -నాటకదీపము - సాక్షి -ప్రత్యగాత్మ - 
ఆత్మ. 
-- యాజ్ఞ వల్క్యుడు. 
బ్రహ్మాండమునంతయు నావరించిన, అఖండ తేజో రాశి (స్వర్ణ ద్రవ సాగర) 
రూపమే "పరబయలు" - 
ఆత్మ పరి పూర్ణము. కాని, మానసిక ఘట్టమునందు జీవునకు పరస్పర వైర 
వైరుధ్య, విభిన్న సతులు గలవు. 
మనస్సంబంధ శక్తులే మానవత్వమును గలిగించును. తత్వదృప్పి యందు 
సర్వము నందతర్యామి యైయున్న సత్పదార్థమే లేకున్నచో జీవాత్మలసలే లేవు. 
అంతర్భూతమై - అంతర్జిత్రమై యున్న దైవ శక్తి పూర్ణావిష్కరణ మంది 
నప్పుడు, మానవత్వము లక్ష్య సాఫల్యము నందును. ఇదే ముక్త సితి!! 
అనంత స్థితి నందుటే, పూర్ణ దైవత్వము, తురీయావస్థ స్వస్వరూపాను 
భూతి -- దీనినే "సప్త పరిణామ శిఖరారోహణ" మందురు. 
విదితాత్ము(డగు నాతడాత్మయే సర్వత్ర - సర్వముగాః గాంచును. అఖండ 
చిద్విలాసాను భూతి!!! 
అట్లు జీవ బ్రహ్మాక్యము (బ్రాహ్మి స్థితి) నందిన వాని కెన్నడు "ఇహ-పర" 
చింతలు, దుఃఖములుండబోవు. 
సమస్త సృష్టి - దృశ్య పరిణామములు దేవుని నుండి వచ్చినవే. అందులకే 
గదా ఐక్య శాంతికై తహ తహలు!! 
అలం నదులు సాగరమును చేరుటకై పరువులు తీయు నట్లు 
వ పిల్ల తల్లి ఒడిలో జేర ఆరాట పడుచున్నట్లు, 
ఆంంంా- జీవుడు దేవుడుగా మారుటకై పరితపించును. 
జన్మ స్థాన గమ్యమే "శాంతి - భద్రతల" నివ్వ గలదు. 
ఇంద్రియములు (10 + 1). బ్రహ్మ నుండి పుట్టినవి. పరిమిత శక్తి గలవి. 
సర్వజ్ఞత - సర్వ వ్యాపకత్వ స్తోమతలు లేనివి. ప్రాణ శక్తి (Vital 10/09) 


77 


ఇంద్రియాతీతము. ఇది కూడా బ్రహ్మ నుండి పుట్టినదే. ప్రాణ శక్తి యన కేవలం "గాలి" 
కాదు. సర్వేంద్రియాధిపత్యం వహించి, భరించ గల అదృశ్య శక్తి, ప్రత్యేక క్రియాశక్తి, 
ప్రాణేంద్రియ, దేహ ధారణ, రక్షణలకై - సూక్ష్మమై - సర్వదేహ వ్యాప్తమెనది. 

(1) అంతరింద్రియములు - అంతఃకరణ 
చతుష్పయము - బుద్ధి, మనస్సు, చిత్తము, 
అహంకారములు. 

ఇంద్రియములు 
(2) 5 కర్మేంద్రియములు +5 జ్ఞానేంద్రి 
యములు. (బాష్యాంద్రియములు) 

(1) గ్రహణ శక్తులు (2) గ్రాహ్య సాధనములు. 
(1), (2) - యీరెండిటి కలయిక వృత్తులకు మూలము. విషయముల వేట - సంసార 
కారణము. పునర్జన్మ బీజము - వాసనలకు (హృదయ గ్రంధులకు) నిలయము. 
మోక్షాటంక కారణము: 
ఇంద్రియాధిష్టానము - ఇంద్రుడు - మనస్సు 
దేవేంద్రుడు - ఇంద్రియాధిష్టాన దేవతల కధి నాథుడు = (మపాంద్రుడు); ప్రత్యగాత్మ. 

ఇంద్రియములకు ఆయా యధిష్టాన దేవతల యాధ్వర్యము లేకున్న- 
"గోళకము" లన( బడును: అదృశ్య విద్యుతృసారము లేకున్న - రేడియోలు, బల్బులు, 
ఫ్యాన్లు, స్పీకర్లు, సాలు మొదలు నిష్పయోజక (జడము) లుగా, ప్రాణ హీన 
శవములవలె క్రియా శూన్యమగును. 

ద్రుశ్య పదార్థములందు, అదృశ్య చైతన్య శక్తి (పురుషాంశ) ఆవహించి, 
చైతన్యవంతము చేయుననుట కీ దృష్టాంత మత్యంత( సమంజసము, ఉచిత 
సాదృశ్యము! 

"తాను వేరు - బ్రహ్మ వేరు" అనెడు ద్వైత బుద్ధికి అశాంతి -భయము 
తప్పవు. మహాత్ముల సందేశములు - భోధలు - దివ్యాను భూతుల చవి చూచిన 
పుణ్యాత్ములకు కోర్కెలు చివురింపవు, భయాదులు దరి చేరవు. అట్టి ధన్యులను, 
దివ్యావేశము, ఆత్మశక్తి, విశ్వాసము, అభయము, తేజస్సు, బలము, విశాల పరిశుద్ధ 
తత్వము లావహించును. 

నిగ్రహానుగ్రహ శక్తులు - అత్యద్భుత లీలాతరంగములు - అవతార (జన్మ 


> 


78 


కార్యభార క్రమాచరణాదులు యధాతథంగా సాగి లోక కల్యాణము జరుగును. 

నీటి బొట్టు పాలలో గలసిన "తాదాత్మ్య అగును" 

కరిగిన (కాలిన) ఇనుము అగ్నిరూపందాల్చి - 

సూర్య కాంతి లో కలసిన వాయువు, శ 

నీటిలోగలసిన ఉప్పు (చక్కెర) య 

ఆత్మ చింతలో నిమగ్నమైన మనస్సు $ 

జ్ఞాన సిద్దుల హృదయమందుగల ప్రేమ అంతయు సూక్షాకృతి వహించి, దివ్య 
పరిమళశోభితమై_...... (అసంకల్పిత) సంకల్పములు గామారి, బ్రాహ్మస్సితిలో 
మానవాతీతమైన "రూప - శక్తి - తేజముల" నత్యద్భుత లీలా తరంగ రూపమున 
ప్రదర్శితమై లోక కల్యాణ కారణమగును. 

ఇదే అనుగ్రహ శక్తి. తద్వ్యతి రేకతయే నిగ్రహ (శాప) శక్తి. 

ముక్త పురుషులు పూర్ణస్వతంత్రులు. సర్వాధికారులు - నిరంకుశ సర్వ 
సామ్రాట్టులు. విధి నిషేధములు లేని దివ్య నియంతలు. సర్వాతీతులు. పూర్ణార్పణ 
చేసుకొన్న నిస్స్యార్ధ అత్మోత్సాహ నిరవద్య ప్రవాహమైన జ్ఞానధనులు: 

మనస్సు - మనోజయ రహస్యము - 

మనస్సు ఆత్మస్వరూపమునందుగల యొక అతిశయ శక్తి: ప్రకృతాంశము. నీడ 
వంటిది. అసలు ఉనికి లేకనే మనగలది. (మనోవృత్తులను) సంకల్పములను సృష్టించి 
తద్రూపము నే తన ఉనికిగా కల్పించుకొను, కల్పిత తత్వము. 

పసి కందునకు తలంపులు లేవు. లోక బంధములును లేవు. తలంపే మనస్సు. 
జగత్తు తలంపుల యొక్క స్వరూపమే!!! 

క్రమముగా పెరిగిన మనస్సు "వట వృక్ష విజృంభణ దాల్బును". నిదుర యందు 
తలంపులు లేవు. లోక బంధమును లేదు. 

జాగ్రత్స్యప్నములందు మనస్సు కలదు. మనస్సు సాలె పురుగు వంటిది. 


Object Shadow 
సత్యము ఆరోపితము (ఆధ్యాస) 
బ్రహ్మము జగత్తు 

త్రాడు పాము 

దేవుడు జీవుడు 


79 


రెండు ఒకే తూరి కాస్సింపవు: ఒకటి సత్యము. రెండవది ఆరోపితము. 
ఒకటి కాన్సించిన, రెండవది కన్పింపదు. 
"మనో అన్వేషణమున తుదకు మనస్సే లయించి "ఎజుక" గా తానై 
మిగులును. 
ఆరోపితము అసలు సత్తాలో లయించి ఏక సత్య రూపముగ "ఆత్మ" శేషించి 
నిల్చును. 
1. లక్ష్య గమ్య సాధనమే ధ్యానము 
2. అన్వేషిత వస్తు దర్శనమే ధ్యాన ఫలము. 
3. తన్మయమగుటయే 3 తాదాత్మ్యసితియే వేదాంత పరమావిధి- 
ప్రజ్ఞానంబ్రహ్మాను భూతి. - శ్రుతి, 
మనస్సు - మాయ - స్తీ - విశ్వ మోహన శక్తి - 
“ఆడది (మనస్సు) తిరిగి చెడె”. 
పురుషుడు తిరగక చెడె. (అంటె జ్ఞానార్జన లేక), అనగా ప్రయత్నించక, 
సత్యాన్వేషణ చెయ్యక అని అర్థము - బయట స్తీ ని వదలిన సన్యాసి కాడు. లోని "స్తీ" 
ని (మనస్సును) జయించిన వాడే నిజ మైన సన్యాసి. 
మనస్సు - "ఆకాశము + వాయువు" వలె వ్యాపించి విహరించునది. 
"మననము" చేయు చుండుట వల్ల మనస్సని పేరు వచ్చినది. 
రూపము 
నకల మనస్సు 
జనితమ 
"దేహోహం" చేత -- బంధము 
"సోహం" చేత -- మోక్షము 
జ్ఞానము = మనోజయ విద్య: యోగము = ప్రాణ బంధము 
సంకల్పమునకు మూలము బ్రహ్మము: కావున సంకల్ప ధ్యానమే శ్రేష్టము: 
చంచల మనస్కులు బ్రహ్మ విచారము చేయ( జాలరు. అట్టి వారు చిత్త స్త్య్యోమునకై 
యోగ మభ్యసించవలెను. దాని తో చిత్త మద మణంగును. స్మి చిత్తులై, 
కర్శృత్వాభిమానము గలవారు, బ్రహ్మ సాక్షాత్కారమునకు ముఖ్య సాధనంబైన 
"సాంఖ్య" విచార మొనర్బ దగును. 


80 


"సాంఖ్య, తారక, అమనస్క" ము లే రాజ యోగ భాగములు. 
మనోవృత్తులే (సంకల్పములే) ఉరితాళ్ళు - 
జన్మ సంస్కారములే భవిష్యత్‌ జన్మ నిర్మాతలు - 
జీవిత కాలమందెక్కువగా మనస్సు, ఏ విషయములందు ప్రవర్తించునో, 
తరచుగా మరణ కాలమందా స్మరణ మే దక్కును!!. 
కావున జాగ్రత్త!!! 
శ్లో "తస్మాత్సర్వేషు కాలషు యోగయుక్తో భవార్డున - 
తా|| అర్జునా! నీ విక ముందు నిష్కామ బుద్ధితో సర్వ కర్మలు నాచరించు 
చుండుము. నే నే కర్త నని నన్ను స్మరించు చుండుము. అర్బి రాది 
మార్గమున పోగలవు. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 27. 
“యోగస్టుకురు కర్మాణి " 
ఉపాయశీలుడవై కర్మలను చేయుము. -- భగవద్గీత. 
శ్లో "అంత కాలేచ మామేవ స్మరన్ముక్త్యా కళేబరం - 
యః ప్రయాతి సమద్భావం యాతి నా స్యత్ర సంశయః” | 
తా|| ఎవడు మరణ కాలమున నన్నే చింతింపుఛు దేహమును వదలునో, 
వాడు నన్నే పొందును. సంశయము లేదు. 
- "భగవద్గీత. అ. 8. శ్లో. 5. 
జితేంద్రియు(డై, సాక్షాత్కార సిద్ధినంది, లోక కల్యాణ నిమిత్తమై, సర్వ 
నష్ట కష్టముల ననుభవించు వాడే నిజమైన సన్యాసి. ఉ|| మహాత్ములు. 
అకర్సృత్వమే - అహంకార రాహిత్యమే - "తూప్సీలస్ని 
కల్యాణరూపమగు ఉత్తమ నిర్వాణము. ఇదే సమాధి - ఉ|| అజగర మహర్షి జడ 
భరతాదులు. 
యోగులు 
భోగులు వీరికి నిద్ర లేదు. 
రోగులు 


పై 


81 


“మహా: మౌనము" (తూష్టీంస్టితి) - అనగా సమ్యగ్హృప్పి చే(గల్గు "మనో 
మౌనమే" (నివృత్తి స్థితి - మహామౌనమన(బడును. 
ముని - "మూగ - గ్రుడ్డి - చెవుడు" - వలె వుండును. 
ఆత్మ వేరు - ఆత్మ భావన వేరు. అనగా భావన లేనిదే "ఆత్మ". 
"నిర్భావం నిరహంకారః - 
"అమనాః శుభ్ర" - శ్రుతి 
"స్లిత్రి లేని సతి" - ఏక నిర్మలాను భూతమే, 
"నిర్వృత్తి స్పితి " - పూర్ణత్వం - ప్రజ్ఞానం బ్రహ్మ: 
ప్రపంచ మందలి సమస్త దృశ్యములును చిత్త స్పందనములే!! అన్యము 
కాదని భావము. 
" చిత్తే చలతి సంసారః, నిశ్చిత్తే మోక్ష ఉచ్చతే " - శ్రుతి 
మనస్సు లయించి - విశ్వం మాయమగును. 
జీవుండు ఆత్మ ప్రతి బింబము - నిరుపద్రవుడు. ఆత్మ కూటన్టుడు. 
(కూటమనగా ఇంద్రియముల కూడలి) - నాటక దీపము - నిష్కియాపరత్వ సాక్షి -మన 
శ్చాంచల్యము లయించిన, ద్వైతము తోచదు. 
పరి పూర్ణ సిత ప్రజ్ఞాడెవ్వడు? 
ప్రళయకాల వాయువులు వీచు గాక! - 
ద్వాదశాదిత్యులు, ఏకముగా తపింప(జేయుదురు గాత! 
అగ్ని పర్వతములు వెకలి దశ దిశలా "లావా" విరజిమ్ముగాక! 
గాలి, అగ్ని, జలము లొకేసారి స్తభించి లయించు గాత! 
ఎన్ని ఉత్సాతములు దాపురించినను, మనో నాశమైన మహాత్ముని కే 
హానియు జరుగదు. -శ్రీ సీతా రామాంజనేయ సంవాదము 
మనోరాజ్యము భద్రమగు గాక! 
ఆకాశమంతయు సత్సదార్థమే! 
అఖండ చిద్విలాస ప్రకాశమే... 
తురీయాను భవ అద్దైతానందాను భూతి!! 
అన్నిటిని అగ్ని దహించును, అగ్ని నెయ్యది దహింప(గలదు? 
ఆత్మ అన్నిటిని తెలుసు కొనును - 


82 


ఆత్మను తెలియు వారెవ్వరు ? 
-- అయమాత్మా బ్రహ్మ - శివోహం!!! 
సర్వం ఖల్విదం బ్రహ్మ (అహం బ్రహ్మాస్మి) 
తత్వమసి 
ప్రజ్ఞానం బ్రహ్మ 
అయ మాత్మా బ్రహ్మ -- చతుర్వేద సార మహా వాక్యములు. 
-- శుక రహస్యో పనిషతీ, -- వేదాంత పంచ దశి - 5 వ భాగము 
బ్రహ్మా భ్యాసము జీవత్వ (మనో) నాశన దివ్య పథము - ఎట్లనగా - 
- తుమ్మెద నానా పుష్ప మకరందముల( గ్రోలి చొక్కుచు 
సంపంగి పుష్పమును తాకనా తక్షణం చచ్చును 
- ఉప్పు - చక్కెర నీట బడెనా, వెంటనే తమ వ్యక్తిత్వమును 
కోల్పోయి, అందే కరిగి, లయించి, తాదత్మ్యమును బొందును. 
- కట్టెలు అగ్నిలో బడీ కాలి, తమ స్వరూపము నశించి, అగ్నిని 
కూడా ఆర్పి వేయును. 
- అస్తమయ సూర్యుడు తన కిరణ జాలమును తన వెంటనే 
తీసుకోని పోవునట్లు. . . . మనస్సు తన సత్వాది (వాసనా) 
వికారములతో బ్రహ్మమునందు లయించి, తన్మయమగును. 
అనగా బ్రహ్మాకారమగును. 
జీవునకు షడ్భావ వికారములు - వర్ణాశ్రమ ధర్మములు -దేశ కాలాదులు - 
స్థూల సూక్షాది ద్రవ్య గణములు లేవు. 
బ్రహ్మత్వానికి పొర - ముసుగ - తెర వంటిది మనస్సు. జీవత్వ కారణము. 
ప్రకృతి (జడ) బంధ ప్రాప్తి 
మనస్సే - పునర్శన్మకు బీజము. 
మనస్సు - కల్ప కాలమును క్షణ మాత్రముగను, క్షణమును కల్పముగను 
తోప( జేయును. దీనికి నిద్ర యే తార్కాణము. సర్వాను భవము. 
"ఈ సంసారం కేవలం మనో విలాసమే" 
- నారద సంసారాను భవము. 
జీవిత కాలం (ఆయువు పరిమితి ఒక ఓటు కుండ యందలి జలము వలే 


83 


క్షణ క్షణమును క్షీణించుండును. 
ఆలాగే "కాల సర్ప" మన - కాలమే సర్పము వలె, జననం మొదలు మరణం 
వర్కు యున్న ఆయుర్భాయమును (కాలము) మ్రింగుచున్నది. ప్రాణి అయుర్దాయ 
పరిమితి "ప్రాణముల” (ఉచ్చాస నిశ్వాసముల) సంఖ్య మీద ఆధారపడినది. 
బాపురే!! సర్ప ముఖగ్రస్తమైన కప్ప తాను మృత్యువు నోట చిక్కిన్ని, జ్ఞానము 
లేక సమీపమున నున్న యీగ కై నాలుకను జాపు నట్లు ---- దిన దినము - క్షణ క్షణము 
మృత్యు రూప కాల సర్పముచే మ్రింగ బడుచున్న మానవుండు, తన ముందు గతి 
కానక, కడపటి క్షణము వరకు ప్రగాఢ లంపటత్వంతో విషయ వాంఛల. కై యర్రులు( 
జాచి- భ్రమించి - పరిభ్రమించు చున్నాడు గదా!!. నాలుక - గుష్యాంద్రియములే వీనికి 
సాక్షీ. 
బ్రహ్మ నిష్ట (బ్రహ్మ జ్ఞానము) - అమనస్క రాజ యోగము (రస విద్య) - అనగా 
శుద్ధ బ్రహ్మ విచారమతి దుర్లభము. 
తారక సాంఖ్యములు సాధనలు మాత్రమే: నిరతిశయానందము అమనస్క 
(రాజ) యోగము చేత నే లభ్యమగును. 
అమృతమును ద్రావి నట్లు రేయింబవలు అమనస్క రాజ యోగము ను బూని 
అభేద బుద్ధితో కను(గొను చుండు బ్రహ్మ విదునకు ముక్తి కరతలామలకము. 
-- శ్రీ . సీతా రామాంజనేయ సంవాదము. 
అమనస్క యోగ పథమే ఉత్తమోత్తమ మైన సనాతన, పరమ గోష్య దివ్య 
పథము. ఇదియే బ్రహ్మ విదుల కత్యంత ప్రియమై, ఆనందదాయక్షమై, నిర్వికల్ప 
సమాధికి దోహద మివ్వగల "హేమకార విద్య" - రాజ విద్య - రాజ గుహ్యము - కేసరీ 
యోగము - స్వర్ణ యోగము. 
చతుర్ముఖుడు:- "బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము" లని నాల్గు 
ముఖములు - ఆది సంకల్పము (బ్రహ్మ ఆది మూర్తి నాభి కమలంలో ఉద్భవించిన వ 
చతుర్ముఖుడాయన. 
శుద్ధ మనస్సు (బ్రహ్మ) యొక్క, సంతానము - "సనక, సనందన, 
సనత్కుమార, సనత్సుజాతులు" - పరి శుద్ధ మానసము. 
అశుద్ధ (మలిన) మనస్సు - ఇంద్రుడు - ఇంద్రియాకర్షణల సృజించి, తన 
నాల్గు మోహన శక్తులను, "రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల" ను, దుళ్ళ్శక్తుల 


84 


రెచ్చగొట్టి, దుర్చుత్తులకు లాగి, తపస్సు, జ్ఞానము, యోగాది సాధనల నరికట్టి, 
సర్వనాశన మొనర్చుటయే ఈతని నిత్య కృత్యము. 

"మనో - మాయ" యొక్క అత్యద్భుత ఆకర్షణ - మోహన - శక్తి - 
మహామాయా మపాంద్రజాల ప్రదర్శనల వల్ల, భౌతిక సుఖ సౌఖ్య భోగ లంపటత్వం 
బలసి, "జీవ" చెర (బంధము) - బిగిసి బంధించును. 

కాని, విచక్షణ, వివేక వైరాగ్య చింతన సాయమున, అపరిశుద్యత్వము 
దూరీకరింప( బడి, శుద్ధ తత్వ ధ్యానము వల్ల, మనస్సు కూడా శుద్ధత నొందును. 

"మనస్సు" అద్దము లాంటిది. స్వతః, దానికి రూపము లేదు. ఎట్లు తీర్చిన 
అట్లు ప్రతి బింబించును. 

జలము కూడా అంతే: స్వతః శుద్ధమెనను మాలిన్యము కలయిక వల్ల, మలిన 
మగును. 

"సాధన చతుష్టయ సంపత్తి", పూర్ణరూపమున, పండి, ఫలించినంతట ... 
"ఆత్మా నాత్మ వివేకము" పరిమళించి పరిపూర్ణ ఆత్మ జ్ఞానము లభించును. 

బాహ్య విషయ చింతనం వల్ల - ఇంద్రియోద్వేగము -దాని వల్ల - తీవ్రే్చ- 
అలభ్యం వల్ల కోధ ద్వేషాదులుత్సన్నమై - - అలజడి, అంతరారాటము - అశాంతి - 
వృత్తి తరంగముల భీకరాట్టహాసం --- పతనం - సర్వ నాశనం - నరకం!! 

మనస్సే సర్వ సంసార కారణము - 

మూడు ఆవన్ఫలు (లోకములు) కు మూలము. 
బంధ మోక్షములకు “కీలక” కారణము. 


బ్రహ్మాంశ ----- సూక్ష్మ వీటి 
మనస్సు య విభజన 


ప్రకృతి అంశ --- స్తూల సులభగ్రాహ్యం వ్ల 
ఈ ~~ 


అంతర్ముఖమైన ప్రజ్ఞానరూపముగను 


మనస్సు < 
బహిర్ముఖమైన _మనోరూపముగను 


తెలియ చున్నది 


85 


అధిష్టానమైన ప్రత్యగాత్మ ( పర బ్రహ్మను ) దర్శించిన కల్పిత మనస్సు 

(జీవత్వ భ్రాంతి), దాని నుండి ఉద్భవించిన త్రివిధావన్టల తో నశించి, బ్రహ్మ సాక్షాత్కార 
మధురానుభూతి మాత్రము శేషించును. 

జడ - విశ్వ - ప్రకృతి చింతనము వల్ల మనస్సు పెరిగి 

బలియును. ఇదే బాహ్య - (అధోముఖ) వృత్తి అందురు 
మనస్సు 

చేతన (సూక్ష్మ -ఆత్మ) చింతనము వల్ల, మనస్సు 

లయించి అంతర ( ఊర ) ముఖవృత్తి వృద్ధి గాంచును. 

క్రమముగా మనస్సు ఆత్మాకారమొందును - 


ఉ|| "భ్రమర కీటక న్యాయము" - 


మనస్సు యొక్క పంచ వ్యాపారములు: 
ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. 


(జ్జ 


es 


ంచకము :- 
ప్రాణ, ఉదాన, అపాన, సమాన వ్యానములని 5 విధములు - 
(5 ఉప వాయువులు కూడా గలవు) - 
వాటి క్రియలు : - ఉచ్చ్వాస నిశ్వాసముల వల్ల శరీరమంతయు వ్యాపించి, కర 
చరణాదుల చలనం, మలమూత్రముల విసర్మన - మరణ కాలమున "ప్రాణ - జీవుల" 
ను సహా శరీరములనుండే వెడలించుట. .. ఆహర పచన క్రియ - రస, రకముల పంపక 
ప్రసార క్రియలు, ... అను పంచ ప్రాణ క్రియలు. 
మనస్సు త్రిగుణాత్మకము. - సత్వ రజస్తమో గుణాత్మకం. - మరియు మిశ్రకం. 
ఉపాధి - అత్మ ప్రతిబింబాధారమైన శరీరము, దేహము (దహింపబడునది) - 
పురము (పురుష నిలయము) ("అంగుష్మ ప్రమాణో పురుషః"), క్షేత్రము. (కేత్రజ్ఞా 
ధారము) - 


ణు 


86 


ఉపాదానము  - ముఖ్య కారణము. మూల సత్తా. 
ఉపాదేయము - గ్రాహ్యము. 


"God is sentient, perceptible & visible & vice - versa " -- 


ఉపనిషదుపమానములు:- 
అద్వైతము -- ద్వైతము 
జలము - మంచు గడ్డ 
నిప్పు --.. అగ్ని రవలు 
వేణువు - నాదము 
జహ్మాయు. ౫ వృష్టి 
పాలు =. నెయ్యి 
దీపము - వెలుగు 
సాలెపురుగు -- దారము 


. ఉద్దాలక సాంఖ్యము. 
కడకు నింద్రియములు( - గట్టి వేయంగ లేక! 
చావు వచ్చునప్పుడు సన్యసించు] 
ఆత్మ జితముగామి - నందునా మోక్షము] || వి॥| 
సత్య ప్రజ్ఞ అభ్యాసం - అను భవం - లేనిది అంత్య కాలంలో ఏలా అబ్బుతుంది? 
ఇక గతి? గమ్యము?? 
కడ మాట!! ఇది శివ రహన్యము!!! 
"మనస్సు - ఇంద్రియములు’ - ఇవి అనాది మిత్రులు: శుభాశుభములకు, బంధ 
మోక్షములకు - ప్రగతి - తిరోగతి - దుర్గతులకు పాతు భూతములు. --- 
మనస్సు యొక్క సంబంధము లేకున్న ఇంద్రియములు కేవలం గోళకములు - 
జడ సాధనములు .... అని అర్థం. 
జ్ఞానేంద్రియములు. ----- కర్మేంద్రియముల కన్న 
(సూక్ష్మ) (స్తూల) 
బలవత్తర మైనవి. అందు ముఖ్యముగా :- 
(1) జిహ్వ -- రసన (జ్ఞాన) + వాక్‌ (కర్మ) 
(2) _గుష్యాంద్రియములు -- సంభోగ (జ్ఞాన) + మూత్ర విసర్జన (కర్మ) 


87 


ఈ రెంటికిని, ప్రత్యేకముగా "కర్మ + జ్ఞాన" ఉభయ శక్తులు గలవు. (Both 
executive and judicial powers) - ఇతర ఇంద్రియములకన్న "జంట శక్తులు" 
(Double powers) గల, పై రెంటిని జయించుట, సాధకునకు దుర్లభము, 
దుస్తరము; అన్నింటివలె ఇవి లోబడక సాధకుని సాధించి, వేధించి, హింసించి 
పతనమొనర్చును: సర్వ సత్యము. 
మనస్సు:- స్వాధీనమైన, జయ విజయులవలె జీవ దేవుని వైకుంఠ నిలయమును కాచి 
సేవించి, ఊర్భ్యపథగామిత్వమున కుపకరించును. 

స్వాధీనము గాకున్న "మారీచ - సుబాహు"ల వలె, సర్వ నాశన కారులై, 
అధోగతి కీడ్చును. పునర్శన్మలు గొలుసు కట్టు - 

భార్య అనుకూల వతి - గుణవతి గాకనో, లేక పోషణ శక్తి, భరించు స్తోమత 
లేక పారి పోవు వాడు, పోట్లాడి పొందక వినర్జించువాడు, లోని " స్తీ" ని అనగా 
"మనస్సు" యను సత్యమును, మరువ రాదు. 

సంసారములో నూరు మంది స్త్రీల మధ్య నున్నను, "మనస్సు"ను (లోని స్తీని - 
ప్రకృతిని) జయించిన, అమనస్క యోగియే నిజ మైన సన్యాసి. 

16,000 మంది గోపికా పరివేష్ణుతు(డైన శ్రీ కృష్ణ పరమాత్మ, పెళ్ళి యాడని, 
భీష్ముడు, ఆంజనేయాదుల కన్న గొప్ప యని శాస్త్రములు ఘోషించుట లేదా! 

మనో విజేతలే యాశ్రమందున్నను, యే వృత్తి యందున్నను, ఏ రూపము 
ధరించినను ఒక్కటే. 

మనస్సు నందు క్షణక్షణమును, సంసార, సంస్కార, ప్రారబ్ధ ప్రభావ 
ప్రాబల్యమున బుగ్గ వలె ఉత్పన్నమగుచున్న వృత్తులు (సంకల్ప వికల్పములు), 
కోర్కెలు, తలంపులు, . . .. పూర్తిగా నశించి, నివృత్తి - సహజ - సామ్య - సిత ప్రజ్ఞ 
లభించినగాని, ముక్తి లేదు - - అమనస్క స్పితియే నిజమైన సన్యాసము. సర్వ సంకల్ప 
సన్యాసి కావాలి! 

అందుకే --” ఎంతవారలైన కాంతాదాసులే" అన్నారు (కాంత అనగా మనస్సు) 

- త్యాగ బ్రహ్మ. 
- శివు నంతటి వాడు మోహినీ వేష ధారియైన విష్ణుని వెంటాడడము. 
- దేవనాథు డహల్యను, తపోధనుని భార్య యని కూడ మరచి, మదోన్మత్తుడై 


శాప గ్రస్తుడవడం. 


88 


- దేవ గురువు, బృహస్పతి, సాక్షాత్‌ మాతృ సమానయగు అన్న భార్యను 
కలయనుంకించడం. 
- గురు భార్యా గమన పాప గ్రస్త చంద్రుడు క్షయ రోగి కావడం. 
- దేవర్షి నారదుడు మాయా సంమోహితుడై సంసారిగ తల వంచడము. 
- వ్యాస భగవానుని పాఠమును సవరింప పట్టు పట్టి తల వంచిన జైమిని గాథ. 
- విశ్వామిత్రుడు మేనకను మరగి పతితుడవడం. 
మహర్షులు - మహాత్ములు - దేవతలు - దేవదేవుల గతే యీలాగుంటే .... 
మసాలాకు మరిగిన మానవుని గతేం గావాలి!! 
కావున - "తలలు బోడైన తలపులు బోడొనా?” అన్నట్లు విరక్తితో 
సన్యాసము తీసుకొని, కావి గుడ్డలు ధరించినంత మాత్రమున - జందెములు తెంపి, 
జడలు దాల్చిన మాత్రాన - ఇల్లు (మేడ) వదలి - పర్ణశాలలో కాపురంమున్నంతనే - 
సన్యాస ఫలమబ్బునా? - 
బాహ్య స్తీ ని వదలి అడవులకేగుట సన్యాసము గాదు. అంతరంగమందలి 
" మనోవాంఛల" - "కామ తృష్ణల" ను తెగ గొనిన గదా!! అంతః 
స్తీ (ప్రకృతి - మనస్సు) జయము లేకున్న, అన్ని జయములు నిరర్భకములే. 
ఇంద్రియముల వృత్తులు ఆగవు - మనస్సు నకు ఇంద్రియములు ద్వారా 
"వృత్తులు" సహజము. నివృత్త స్శితి అత్యంత అసహజము - విడదీయరాని 
అవినాభావ సంభంధము గలవి. 
నువ్వులు - నూనె. 
పూవులు - వాసన (తావి) 
పాలు -. వెన్న 
ప్రాణము. = మనస్సు...:.. ఈ విధముగా కలసి విడదీయరాని లంకె 
గలవి. 
మనస్సు - మాయ, శక్తి అవిద్య, అజ్ఞానమునకు పెద్ద కొడుకు 
"పుణ్య- పాప" కర్మ లెన్ని యొనర్చినను, కర్సృత్వ భ్రాంతి అనగా పామరత్వము 
నశించి ... . ఇవన్నియు " మనః కృత్యములు " - - - " నాకు "జనన మరణాది 
వికృతులు లేవు. "నే నెవరు" 
ఇంద్రియ క్రియలు - మనో విలాస క్రీడలు - అన్నియు దేహ ధర్మములే!! 


89 


అవి:- సచ్చిదానంద , నిర్మల, నిర్గుణ, నిరాకార, నిస్సంగ, నిరంజన, నిత్య, సత్య, బుద్ధ 
పరమాత్మను అంటవు. సర్వం మాయా కల్పితములు గాని, వాస్తవికములు గావు. 

"నేను - నేను" - అనెడు అనుభవమునకు మాత్రము విషయమగు (స్వానుభవైక 
వేద్యమగు). బ్రహ్మము, స్వయంప్రాశచిద్రూపము - త్రికాలాబాధ్యము - సర్వా 
భాసకము - సత్యము, నిత్యము - - - - జనన మరణ రూప, నామ వర్ణ, కుల 
గోత్రాతీతమై --- (కార్య కారణ ఉపకరణము) --- మొ|| ప్రకృతి గుణములు బ్రహ్మకు 
లేవని యెడ సత్యము ---- శ్రుతి వచనము - గురూపదేశము. 

పూర్వ జన్మలందలి సంస్కారములు సహజముగ మానవుని 
మనోదౌర్చల్యాన్నాశ్రయించి అతనికి తెలియకుండగనే ఆవరించి _ 
ఆక్రమించుకొంటాయి. పూర్తిగా వశపరచు కొంటాయి. మానవుడు (మనోదౌర్చల్యంవల్లు 
దుర్చలుడు. దీని రహన్యము ఆ భగవంతునికే తెలియాలి. ఏ శాస్త్రాలు ఈ విచారాన్ని 
స్పష్షంగా విడదీసి ప్రవచించ లేదు. ఇది నిజంగా దివ్య రహస్యమే -- 

మనస్సు యొక్క అమూల్యమైన దివ్య శక్తి, దశేంద్రియముల ద్వారా - దశ 

వాహినులై --- (జీవ నదులు - మహా ప్రవాహములుగా, అనాదిగా నిరంతరం పరువులు 
తీస్తు, ప్రచండ వేగంతో ఉగ్ర తరంగములతో, నురుగులు. గ్రక్కుతూ, కోలాహలంగా, 
ఒడ్గను ఒరుసు కొంటూ నిర్విరామంగా తమ మధుర జలాల్ని ఉప్పునీటి సముద్రంలో 
వృధాగ కల్పి, నిష్పయోజనమౌతున్నట్లు) - విశ్వ విశాల విషయ సాగరంలోకి యుగ 
యుగాలుగా (జన్మ జన్మాంతరముల నుండే), తరలించి నిష్ప్టయోజనమౌతుంది. 

చిత్తనిరోధము లేకున్న పునీత మానస శక్తులు వృధాయై, యే సాధన - 
సాఫల్యము లభించదు. "కప్పే ఫలే " అన్నారు. 

పురుష ప్రయత్నమున - తీవ్ర సాధనల ద్వారా, దశమనఃస్రవంతుల నరికట్టి 
(అడ్డు వేసి) బంధించినందున, రూపొందు మహా మానస సరోవర నిర్మాణ మొక దివ్య 
సాగరం. - బ్రహ్మాండమైనసృష్టి కదా!! 

అడ్డుకొన్న మనోవృత్తులు వెను దిరిగి అంతర్ముఖమై జన్మ స్థానమైన 
బ్రహ్మయందే సిర పడీ లయించును. ఇదే ధ్యాన - ధారణల ఫలం - దీనినే " 
ఉపరమేత్‌" అన్నారు మహర్షులు - మనస్సు ధ్యేయ బ్రహ్మాకారమై స్వస్వరూప 
సిత్రిప్రాపించడమే " ముక్తి " 


థి 


అదిగో చూడు! పది మహా మనః స్రవంతులు, మంత్రముగ్గముగ అడ్డు వెయ్యబడే, 


90 


తిరోగమించి, అంతర్ముఖమై --- తమ జన్మస్థానమైన బ్రహ్మమందే లయించి, 


బ్రహ్మకారమై .... మహా మానస సరోవరమొక దివ్య సాగరమై రూపొందినది. 
అందు హంస వాహనారూఢుడైన పర బ్రహ్మ - దివ్య తేజోరాశియై 
ప్రకాశించుచున్నాడు!! (దశావాహిని ప్రాజెక్టు చూడుడు) 


ఈ విధముగా స్వస్వరూప స్థితి - సహజ సామ్య స్ఫితి - త్రిగుణాత్మక (పుణ్య 
పాపముల) నివృత్త స్టితి - పరంజ్యోతిస్స్యరూప - ప్రత్యగాత్మ - శేషించి ప్రకాశించును. 
భ్రూమధ్యమున ఆకాశ సంధి గలదు. ఉపనయన మార్గమున, సునీల ద్వారకా 
ముఖ ద్వారమున - (పంచ వన్నెల చిలుక పంజరమున) భక్తునకు (సాధకునకు) " శ్రీ 
కృష్ణ పరమాత్మ చేయూత నిచ్చి వెలుగు చూప ... తన వేయి చేతుల( జాపి మన 
రెండు చిన్న చేతులను అందుకో తహ తహలాడు చున్నాడు. భగవంతుడు 
దయామయుడు: సర్వత్రాత!! దీనదయాళు(డు!! కరుణామూర్తి!!! 
బాపురే! పది ప్రవాహములు - పది ప్రాజెక్టులు - పది పథకములు . .. యీ 
బృహత్సయత్నముల వ్యయ ప్రయాసలు - భార భాధ్యతలు - కాలం అంచనా - 
లాభాలాభములు - బాగోగులు - - - - విమర్శిద్దాం - - - - ఇదే విచారం. 
మరొక చిత్రం!! దశవాహినులకు ఒకే మూల కీలకం - ఒకే ప్లాను - ఉచిత బడ్జెట్లు 
- చీఫ్‌ ఇంజనీయరు ఎవ్వరు? - - - జ్ఞానాంజన శలాక హస్తుడైన గురుదేవుడు - మహా 
మంత్ర దండదారియై "బోధ" ప్రసాద దానముతో హస్త మస్తక సంయోగ 
ఆశీర్వాదమున కై తయార్‌!!!. ఉత్తిష్మ- ప్రాష్యవరాన్ని బోధ!!! 
ఉపనిషత్సారమే - ప్లాను! 
స్వదేశీ - విదేశీ బుణములకై దేబరించి - యాతన పడనవసరంలేదు. 
అభయం! అక్షయం!!! నామ జపముతో ప్రారంభించి - సగుణ 
నిర్గుణోపాసనలనవలంబించి - కర్మ - భక్తి - జ్ఞాన యోగ పథముల విహరించి - 
ప్రాజెక్టు ప్రారంభోత్సవం ల 
మనః ఫలకం మీద రెండు "నైన్‌ బోర్డులు" తగిలించాలి - అంతా స్మూక్షంగానే 
రంగు రంగుల వ్రాతలతో ఊహించుకోవాలి. 
శమం - వాసనా త్యాగం - అంతరింద్రియ నిగ్రహం. 
| సైన్‌ బోర్డు - "No permission" - అంతః కరణములు బయటకు పోరాదు - 
సంకల్ప నాశనం. 


91 


దమం - బాహ్య విషయాకర్షణల నిగ్రహం. - 

॥ సైన్‌ బోర్డు - ఇంద్రియములు చలించక, నిగ్రహించి, ఎదురొడ్డాలి -"N౦ &ఇ60౧౧|5510౧" 
రెంటికి నయాపైసా కర్చు లేదు సుమా! అత్యంత జాగరూకు(డవై - సత్వ 

గుణ శ్రద్ధ - ఏకాగ్రత - పురుష ప్రయత్నం - అభయసాధనలతో - కష్టతరమైన - 
ప్రమాదభరితమైన - "ఎదురీత" - సాగించాలి!!. కాని, ఫలం?? 

అద్భుతం - అమోఘం - అనంతం - అఖండం -అక్షయం - జీవు(డు 
దేవుడౌతాడు; దరిద్రుడు సర్వేశ్వరుడాతాడు: 

నిరంతర దుఃఖం పోయి, నిర్మలానంద అమరత్వం డ్‌ అమృతత్వం = 


అఖండత్వం - అప్ప సిద్ధులు జ అప్వెళ్ళర్యములు .... అంతే కాదు 
సర్వేశ్వరత్వం 3 సర్వసార్వభౌమత్వం ల అదిగో! అంతరిక్షమున 
మంత్రముగ్గముగా వ్రేలాడుతున్న, అనంత కోటి, బ్రహ్మాండ మండలాధిపత్యం 
సర్వాధికారం నీదె.... సర్వం నీవే .... ఇక నీవు కోరవలసింది - కోర మిగిలింది 
ఏమిన్నిలేదు. 

నీవే అఖిలాండేశ్వరు(డవు. 


చాలునా? శుభం! శివోహం!!! 
ఇంద్రియాధిష్టాన దేవత - ఇంద్రుడు - మనస్సు 
ఇంద్రియాదిష్టాన దేవతల కధిపతి - దేవేంద్రుడు - ప్రత్యగాత్మ. 

"మనస్సే మాయ - మాయే సర్వం "..... 
ఆత్మ (ప్రత్యగాత్మ కల్పవృక్షము - 
ఇంద్రియముల యొక్క లోకమే ఇంద్ర లోకము - 

భోగ భూమి - మనో రాజ్యం 
బ్రహ్మ - రాజు 
మనస్సు - యువరాజు - కల్పకంక్రింద ఉన్నాడు. ఏది కోరిన అది పొంద గలడు. 
పురుషోత్తముడు - సహ స్రార (దహరస్థ్ర మున పరబ్రహ్మ (సాక్షి మరియు క్రింద 
- మనస్సు (జీవు(డు - పురుషుడు) - - అనగా ఫలాఫల భోక్త ఉనికి - నివాసము - 
జీవుని ఫలాపేక్షయే సంసార బంధము. 


92 


విపులంగా - 
దహరస్థ ఆత్మ (ప్రత్యగాత్మ - అంతర్యామి) సాన్నిధ్య ప్రభావ ప్రాబల్యమున, 
ఉర (హృదయ) పర్యంతము జీవుడు (అంగుపష్య ప్రమాణః పురుషు) - త్రివిధావస్థలను 
అనగా - జాగృత్స్య సుషుప్తులందు క్రమముగా "విశ్వతైజన ప్రాజ్ఞ" సంజ్ఞలతో - నేత్ర - 
కంఠ -హృదయ స్థానములందు చరించును:- అనగా : “ఆజ్ఞా - విశుద్ధ - అనాహత" 
చక్రములందుడును:- 
జీవుడు - 'పొగ వేడి" లేని (సాక్షి - కూటనృ ప్రత్యగాత్మ) దివ్య తేజః 
పుంజమున విలసిల్లును. 
మరియు, కర్మ, భక్తి, జ్ఞాన, యోగాదులు ప్రవృత్తి పరం కారాదు. నివృత్తి 
మార్గంలో, మోక్షార్థ దృష్టితో నుండ( దగును. శుభకరము; క్షేమ కరము. 
భగవంతుడు - భక్తుడు - 
ఆత్మతత్వం - జ్ఞాని - వీరు వ్యాపార సరళిని ప్రవర్తించడం శోచనీయం. 
"నేనెవ్వ" రని గ్రహించిన, యీ దౌర్భాగ్యపు యాచన - అభ్యర్థనల్లాంటి దరిద్రపు 
బుద్దులంకురింపవు!! "త్వం బ్రహ్మ" - అంతే!! ఇంకేమి కావలి? 
శుభ - మంచి - ఊర్యగామి 


మనస్సు < రెండు విధములు 
అశుభ - చెడ్డ - అధోముఖ 


శుభా శుభ వాసనలే (సంస్కారములే) అందుకు మూలము - మనస్సు లేకున్న 
జగతి లేదు. మనస్సు కలవాడే మనుష్యుడు. మనస్సు మహిమ కలది. మాయావి. ఒక్క 
రూపము లేదు. అన్ని రూపములు దాల్చును. ఊర కుండదు. అనాద్యవిద్యా 
పరిణామము. 

మనస్సు ద్వివిధ స్వరూపము :- 

(1) భూత వాసనలు - కల్ప కల్ఫాంతరముల నుండి - జన్మ జన్మలుగా 
సంక్రమించిన, సంస్కార రూపానుభూతులు - వాసనలు: వీటి చింతన, స్మరణయే 
చాలా బలీయమైనది. పూర్వము నానా ఉపాధుల నాశ్రయించి, అర్జించిన అను 
భూతులు (సంస్కార వాసనలు) సూక్ష్మస్థితి. జాగ్రత్సుషుప్తులందు గుప్తముగ దాచి 
యుంచిన చిత్రములను, స్వప్నమందు విడదీసి ప్రదర్శించును. మనస్సు 
స్వష్నానుభవమున "చిత్ర గుప్తుడు" 


93 


(2) భవిష్యత్‌ చింతనలు - విషయేచ్చలు, అనుభూతుల చింతనలు - నమజీ వేత, 
ఇంద్రియముల ద్వారా ప్రేరేపణ - బాహ్య విషయముల ఆకర్షణ, అనుభవాసక్తి, 
(తగులు) - సంసార కారణం - కోర్కెల స్థూల రూపం. 

ఇక, వర్తమానం - కేవలం ప్రారబ్బ భోక్సృత్వానుభవం: సుఖ, దుఃఖ (మిశ్రమ) 
అనుభూతుల మయం. 

సంస్కార - వాసనాబల - భోగలాలనత్వ తృష్ణ - (వెనుకటి గుణం) - సంకల్ప 
వికల్ప వృత్తుల ప్రేరణలు - తదను గుణ నానా క్రియా రూప పరిణామ ఫలా ఫలముల 


త్త 


దేహ నాశంతో ప్రారబ్ధం నశించును. 
మాయా ప్రతిబింబిత మగు బ్రహ్మ చైతన్యము, మాయా తాదత్మ్యమును 
బొంది - "హంస" అనబడునట్టి "జీవ" రూపమగు హంస మండలము - - 


(షట్కమలముల విహారము) న సంచరించి ఆనందాను భూతుల( చొక్కి --- = సర్వ 
పరిపూర్ణ పరబ్రహ్మము నాధారముగా శుద్ధ బుద్ధ ఆనందమయమై - - - - సత్య 
స్వరూప పరతత్వము నందా సక్తి చేత "వాహనంబై" - - - మానస సరోవరమున (సత్య 


లోకమున - అనగా - బ్రహ్మ లోకమున) "రాయంచగా” హంస(జీవుడు) సంచరించును. 

క్షీర నీర విభజన సహజ సామర్థ్యము గల “హంన” - (జ్ఞాని - యోగి) 
సత్యజ్ఞానానందమయ పర బ్రహ్మ తత్వాన్ని స్వీకరించి - తద్వ్యతిరేకమగు (దుఃఖమయ 
బహుళ సంసార బంధ) - " అసత్‌ " ను నిగ్రహించి విడనాడును:- 

ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో | 

మానసమును గూర్చి - వాని తోడ | 

హంస యనగ నొప్పు - నక్షర ద్వయము | 

యోచించి సంతతము భజింప వలయు || 


హంస శబ్బ వాక్యుడు - జీవుడు 

దశ విధ నాదముల - నాదము 

చిద్బిందువు బుర్చి ఏకాగ్రత - బిందువు సంకల్ప వికల్పాత్మక మైన భావ 
చైతన్య కళ - కళ చైతన్యము 


94 


తారక మంత్రము | "ప్రాణముతో + ప్రణవమును సంధించి" 
(హంస) (ఓం) 
"మనస్సును" --- నియమించాలి 
"అపరోక్షాత్మ జ్ఞానము & పరోక్ష బ్రహ్మ జ్ఞానము" 
6 నెలల దృఢాభ్యాసము చాలును. 

జీవుల హృదయ పుండరీకమను పురమున నున్నవాడగుట వలన 
పురుషుండనియును - - - సర్వేంద్రియ + అంత కరణముల యొక్క వ్యాపారములకు - 
తటస్థుడు (కూటస్థ్ర 

అవిద్యయు + అవిద్యయందు ప్రతి బింబిచిన చైతన్యమును + ఈ రెంటికిని 
ఆధారభూతమైన బ్రహ్మ చైతన్యము --- కలసి "జీవు(డ" న బడును. 

ఈ జీవునకు ఆనందమయ కోశ మని వీరు గల భిన్నమైన అజ్ఞానము 
"కారణ శరీరము" ను సుషుప్తి యను అవస్థయు నగును. 


పరమాత్ముడు 
వ్యష్టి మాయోపాధికుడు సమిష్టి 
ఈశ్వరుడు విరాట్టు (రుషుడు 
వైరాజసుడు స్థూల శరీరాభిమాని 
వైశ్వానరుడు 
అవిద్యోపాధి 
జీవుడు 
చిదాభాసుడు 
స్థూల - విశ్వ (| 
వ్యావహారికుడు 
సూక్ష్మ - తైజస 4 హిరణ్య గర్భుడు ) సూక్ష్మ శరీరాభిమాని 
కారణ - ప్రాజ్ఞ 


(వ్యప్పి కారణమైన అవిద్య) 
అవ్యాకృతుడు ) కారణ శరీరాభిమాని 
(సమిష్టి కి కారణ మైన - మాయ) 


95 


సర్వాధిష్టాన (కార్య కారణ) రూపుండైన - నిరాకార, నిర్గుణ నిర్వికల్పుడు, 
సిర్వికారుడు, అఖండుడు (అపరిచ్చిన్నుడు) తురీయ సర్వ వ్యాపక, శుద్ధ 
బ్రహ్మమనియు - ఆ ఆదిదేవుని, పరమ పురుషుని, పురుషోత్తముని - - - మూల 
కారణుడని తెలియ(దగు. 

ks వ్యక్తమగు స్థూల దేహము- జాగ్రత్‌ - విశ్వ - స్థూల - 24 

2. పంచీ కరణము గాక - - స్వప్న - తైజన - సూక్ష్మ - 17 

అవ్యక్తంబగు లింగ దేహము 
3. అజ్ఞానావచ్చినంబగు చైతన్యం - సుషుప్తి - ప్రాజ్ఞ - కారణ - 1+ 1 
రూపంబగు కారణ శరీరము 
షరా : ఈ భేద భావనలు పోయిన సర్వాత్మ భావన" అల వడును. 
మనో వృత్తులు నిద్రా శక్తి యందు బీజ రూపముగ నుండి స్వప్న - జాగ్రత్త 
లందు వికసించును: కాని ఆత్మ - ౩ అవస్థలకు సాక్షి కావున "సత్య" 
రూపుండనంబడును. 
ఇంద్రియముల విషయ భోగము లే “కర్మ” అనబడును. అట్టి మనస్సును 
భగవదాయత్త మొనర్చడమే "వ్రెష్కర్మ్య సిద్ధి" అందురు. జాగ్రత్స్సపష్నములందు తెలివి - 
అనుభవం -కలదు. సుషుప్తి యందు లేదు. కాని, అనుభవము - అజ్ఞానమునకు "సాక్షి" 
మాత్రము కలడు. 
"కార్యోపాధిరయం జీవః - కారణో పాధిరీశ్వరః" 
మాయ : అవిద్య, తుచ్చ, అనిర్వచనీయ, అవ్యక్తము, తమస్సు, 
సుషుప్తి ప్రకృతి, ప్రధానము, అజ్ఞానము, 

అవిద్యా ప్రతిబింబమగు జీవ చైతన్యము వీటి వ్యప్పి 

మాయా ప్రతిబింబతమగు ఈశ్వర చైతన్యము సమష్టి రూప విభజన. 

--- మేధావి యైన జ్ఞానికి (యోగి) - "సర్వోపాధి వినుర్ముక్త' - అపరిచ్చిన్న, 
స్వయంప్రకాశ, సర్వవ్యాపక చిదాత్మ యొక్కటే ద్యోత్య మగును. ఇదే "తత్వమసి"కి 
అర్థం. 

అవస్థా త్రయ సాక్షి - ఉప ద్రష. 


లు 


పంచ 'కోశాంతర్హత తటస్థ - చిద్రూప కూటన్ట - ప్రత్యగాత్మ పరమాత్మల అభేద 


96 


జ్ఞానము - - - మోక్షమనబడును. 
భ్రాంతి జన్యములగు సీ విపరీత విభజన భావములు నశించినంతనే 
"తత్వమసి" మహా వాక్యార్థము సుగమ మగును. 
చణ ఛాందోగ్య 
పంచకోశములు - 
అన్నమయ - శుక్ల శోణిత సంయోగ జనిత స్థూల దేహము 
అన్న రసము తో పెరిగెడి - 24 తత్వములు. 
ప్రాణమయ - పంచ ప్రాణములు + పంచ కర్మేంద్రియములు 
మనోమయ - పంచ జ్ఞానేంద్రియములు + మనస్సు + చిత్తము 
విజ్ఞానమయ - పంచ తన్మాత్ర (విషయము) లు + 
నిశ్చయాత్మక బుద్దియు 
ఆనందమయ -1. చిత్త వ్యామోహ జనిత యభీష్ష సందర్శన 
సంతోష రూపమగు ప్రియము. 
2. కామితార్భ లాభ జన్య హర్ష రూపమగు మోదము. 
3. ఇప్ప కామ్యార్థ అనుభవ జనిత ప్రీతి రూపమగు ప్రమోదము. 


ఈలాగు చిత్త వృత్తుల విపుల - విస్తార - ప్రపంచమునకెల్ల పాతు 
భూతమైన - - ఆద్యంత రహిత - మూలా జ్ఞాన రూపమగు " చీకటి పిండు " 


నేను - 
దశేంద్రియములుగాను వీటినన్నింటిని గాంచు - 
పంచ ప్రాణములుగాను సర్వ సాక్షిని. 


అంతః కరణ చతుష్టయమునుగాను 


(పంచాగ్నులు) సూర్య 
పంచ తేజస్సులు చంద్ర 
అగ్ని 
నక్షత్ర 
మెణుపులు. 


97 


"ఈశ్వర ప్రణి ధానాద్యా" 
"సమాధి సిద్ధిరీశ్వర ప్రణి ధానాతి" 
-- పతంజలి 
ఆత్మ పూజ-సులభపూజ....... 
అనగా, రోజు మనము చేయు నిత్య నైమిత్తిక, సమస్త కర్మలు, (వాటి ఫల 
భోక్తృత్వం) అంతర్యామి యైన ఈశ్వరుని కర్పించుటే "ఆత్మ పూజ - సులభ పూజ" 
అందురు. 
అంతర్యామి (ప్రత్యగాత్మ ని శరణాగతి పథమున, ఎవరి హృదయ పూజా 
మందిరమును వారే నిర్మాలిన్య మొనర్చు కొని - బ్రహ్మ పీఠము నుద్దీపింప( చేసి - 
ఆత్మారాధన మొనర్చ' బూనుటే "ఆత్మారామ పూజ" అందురు. 
భక్తులు - "తస్మాత్‌ సర్వేషు కాలేష “యోగ యుక్తోభవార్డున" - అన్న 
నశ్వర దేహ పోషణకు ఆహార పానీయాదులెంత వసరమో, ఆత్మోద్ధరణకు దైవ 
ధ్యానము ప్రాణ తుల్యము!! 
మానవ జన్మ దుర్లభ మైంది. క్రిమి కీటక సర్ప పక్షి జంతు జాలాది ఉపాధు 
లందు బడక శుభ సంస్కారములతో, జ్ఞాన సుర గుణ రూప, ఆరోగ్యెశ్వర్యాదులతో, 
మానవుడుగ మనడం ప్రత్యేకత. 
కాని, మెదడు గల మానవుడు చేయ జాలని పాపంలేదు. సామాన్యంగా ప్రతి 
ప్రాణికి కర్మ ఫల భోకృత్వం, పునర్జన్మ, జనన మరణ చక్ర భ్రమణ గతి తథ్యమని 
సులభ గ్రాహ్యం. 
మనస్సు మానవుని మభ్యవెట్టి పెడ త్రోవల( ద్రిప్పుతూంది. ఒక ప్రక్క శుభ 
సంస్కారములు (సుర సంపద) ఉత్తేజితమై పురోగతిని ప్రోత్సహిస్తూ, ఉర్భ్యగామిత్వాన్ని 
ప్రసాదిస్తూంటే, మరో ప్రక్క జన్మ జన్మాంతరముల నుండీ పేరు కొని కరుడు గట్టిన 
అసుర వాసనల (అశుభ సంస్కారములు విషయ వాసనల) కలవాటు పడ్డ మనస్సు, 
దశేంద్రియముల సన్నిహిత, సాహాచర్య, సహకార, సంగ దోషములతో విజృంభించి, 
విశృంఖల వీర విహారం చేస్తూ తిరో (ఆధో) గతికి దోహదమౌతూండడం సర్వానుభవం: 
మానవుడు సహజంగా శుభాశుభ సంస్కారముల కుప్ప. 
నశ్వర దేహ రక్షణ కాహార పానీయాదు లెంత అవసరమో ఆత్మోద్ధరణకు 


98 


(నిష్కామ) కర్మ - భక్తి - జ్ఞాన యోగ సాధనలంత యవశ్యముగ రూపొందినవి. 
భక్తుడు బయట 
యోగి లోపల 
జ్ఞాని లోపల - బయట కూడా భగవంతుని దర్శింతురు. 
(కర్మ యోగి భగవంతుని (ఎక్కడనూ) చూడ దలచడు) 

ఈ దేహ దేవాలయంలో - జీవ దేవుడుండ, అటువంటి భగవధ్భహంలో, ప్రభు 
సన్నిధిని, అరిషడ్వర్గాది, అశుభ, అసుర. అమంగళకర, భ్రప్పు పాప, సంకల్బముల( 
జొరనీయ వచ్చునా? అంతకన్న ఘోర అపచారమున్నదా? 

దేవుని జీవునిగా చేసి, జీవుని రాక్షసునిగను, _ - - తుదకు క్రిమి కీటక తృణ - 
తుచ్చ - ప్రాణులు గాను పతనం జేయు పాప వృత్తులకు చోటివ్వడం ఘోర ప్రమాదం - 
అపచార - ఆత్మ ద్రోహ కరంకాదా? ఎంత నిష్కృతి లేని దుష్కృతి!! 
ప్రభూ! నీవు అద్వితీయుడవు. నీకు ఎన్నికలు, రాజకీయాలు లేవు: 
వీధుల(బడి కృతఘ్న మానవుల వెంట(బడి “ఓట్ల" కై, దేబరించు దుర్గతి నీకెన్నడు( 
బట్ట కుండు గాక! నీవు ధన్యాతి ధన్యుడవు. మేధావంతులైన కృతఘ్న పాపులను సహా 
మన్నించు మహోదారు(డగు -పరమ దయామూర్తివి !!. 
దేహమొక అద్దె కొంప. దాని పోషణ రక్షణార్తమై వెచ్చించు వ్యయమే అట్టె 
కాగలదు. వ్యాధి నివారణాది ఖర్చులే "రిపేర్‌" రివాజు. వెళ్ళి పోయే నాడు వెంటరాని 
ఈ కళేబరమే “తానను కొని" - భ్రమసి - భరించి - భ్రాంతి(జెందిన జీవుడు నిర్వాసిగా 
- ఫకీరుగా - అగతికుడుగా - విదేహుడై (విగత) - - - - చిర ఉపాధియైన దేహమును 
విసర్జించి. .... సూక్ష్మ తేజోమయ రూపమును దాల్చి - ఒర నుండి లాగిన కత్తి వలె - 
వేరై నిల్చొనును. 
నిర్గుణ - నిరాకార - నిరంజన . .. అఖండ తేజోరాశి యైన పర బ్రహ్మ 
సంచలన జనిత ఆది సంకల్పమే యీ అనంత కోటి బ్రహ్మాండ విశ్వ జనన కారణమని, 
ర్రహింబి 4 శి. నిస్సంకుల్పుడవై (అమనస్క యోగ సిద్ది నంది) బ్రాహ్మీ స్టితి నంది, 
"త్వంబ్రహ్మ" .. .. అంతే! 


99 


మనస్సు అనంత విశాల రంగ నృలము - 
సంకల్పములు బుగ్గలు - 
దశేంద్రియములు దశ వాహినులు - 
ప్రకృతి - తల్లి_ వ. సంతానమే -- సంకల్ప వికల్ప స్వరూపిణియే 
పురుషుడు - తండ్రి —ా మనస్సు మనస్సు (జీవత్వ కారణము) 
విషయ చింతనమే మనస్సు పని - ఆత్మ చింతనము దాని చేత కాదు - 
అలవాటే లేదు. కావున - 
శ్లో|| “ఉద్ధరే దాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేతీ 
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః 
తా తన యభివృద్దికి తానే కారణము. తా నుద్ధరించు కొనుటలో న శ్రద్ధ వహించి, 
అధోగతిపాలు కాకూడదు. ఇంద్రియముల నిగ్రహించిన తన మనస్సే తనకు 
చుట్టము. నిగ్రహింపని మనస్సే తనకు శత్రువు. 
- భగవద్గీత. అ. 6. శ్లో. 5. 
“ఆత్మను ఆత్మే ఉద్దరించు కోవాలి." 
ఎన్ని విద్యలు నేర్చిన - ఆత్మ విద్య నేర్వని వాడు అంధుడే - తన్నుమాలిన 
ధర్మము మొదలు చెడ్డ బేరము అన్నారు. మరి - 
ఇంట గెల్చి రచ్చ గెల్వ మన్నారు - 
బహిః సాధనల కన్న అంతః సాధన మిన్న - 
పున్తక జ్ఞానం కన్న మస్తక జ్ఞానం గొప్ప - 
దంత శుర్చి కన్న అంతః శుర్చి లెస్స - 
“భాండ శుద్ధి లేని పాక మేల" - అన్నాడు వేమన!! గనుక --- 
మనోజయమునకు సంకల్ప ధ్యానమే ఉత్తమోత్తమమైన సాధన! 
“నే నెవరు?” అంతరాత్మాన్వేషణ పథము - భగవాన్‌ రమణ 
మనస్సును - గాలి - రసం(పారదం) - తో పోల్సినారు: “రన విద్య” అనగా 
మనోజయ విద్యయనియే - అంతరార్థము - సత్యార్థము - 
మనోమాలిన్యములే - జీవత్వ లక్షణములు:- 
“విషయాసక్తి; ప్రజ్ఞామాంద్యము; కుత్కరబుద్ది; విపరీతార్థము; నీచ పదార్థము 


లందాసక్తి” - మొ|| 


100 


ఉ|| బ్రాహ్మణునికి మేద దయ్యం పట్టినట్లు, ఈశ్వరునకు, జీవత్వం, 
ఆవహించింది. సంసార దీర రోగమునకు బ్రహ్మ విచార బొషధం కావాలి! మలత్రయం 
పోవాలి: లేకున్న జ్ఞానానుభవం దుర్లభం. 

మనస్సే పునర్శన్మకు బీజము - 

మనోరాజ్యము భద్రమగుగాక! 

ఆకాశమంతయు సత్సదార్థమే!! 

అనంత, అఖండ, చిద్విలాసమే! సర్వ సాక్షి! సర్వాంతర్యామి - 

అగ్ని అన్నింటిని దహించును - 

అగ్ని. నెయ్యది దహింప(గలదు? 

ఆత్మ అన్నింటిని తెలుసు కొనును - 

ఆత్మను తెలియు వారెవ్వరు? 

"ప్రజ్ఞానం బ్రహ్మ" 

చతుర్వేద మహా వాక్య సారాంశమిదియే !! 


ప్రళయ కాల రుంరూ మారుతము వీచు గాక ! 
ద్వాదశాదిత్యులు ఏకమై తపింప( జేయుదురు గాక ! 
అగ్ని పర్వతములు పెకలి దశదిశల తమ "లావా" ను విర జిమ్ము గాక! 
గాలి, అగ్ని, జలము లొకేసారి స్తంభించి లయించు గాక! 
మనో నాశనమైన మహాత్ముని, ఎన్ని ఉత్సాతములు దాపురించినను, ఏ మాత్రము 
చలింప జాలవు ! -- శ్రీ సీతా రామాంజనేయ సంవాదము. 

కావున, సర్వ కాల సర్వావన్ఞల్లోను - 

నిత్యం - నిరంతరం - - - 

"తస్మాత్సర్వేషు కాలేషు ..... " యోగన్హు కురు కర్మాణి. .... భగవచ్చింతనము. 
"ప్రాణ సదృశము" మనస్సును ప్రాణముతో లంకె పెట్టడమే" - రాజాధిరాజ యోగము 
విద్య. ఇదే "మనో - మారుత" సమ్మేళన విద్య. తండ్రి - తనయుల ఐక్యము. - - క్షేమ 
కరము - శుభ కరము - .... ఇది అభ్యాసంలేకున్న అంత్య కాలములో .... 
"ఎఆుక" లేక “మరుపు” నర్వ నాశన కారి యై - సర్వా నర్భమునకు దారి తీసి. ... 
పతితుని చేయును! 


101 


సోహం - హం -సోహం॥ 
మనస్సు - బుద్ధి 
బుద్భి వాసనలు ప్రత్యక్షములు గావు. 
కనుకనే ఆనందమయ  కోశమునందు సర్వజ్ఞత్వాది ధర్మములు 
తెలియబడుట లేదు. సకల బుద్దులయందున్న సర్వజ్ఞత్వమును బట్టి బుద్దులయందలి 
వాసనల నూహించి తెలుసుకొన వలెను. 
అది యెట్లనగా - 
వస్తము నందలి రంగుల వెనుక దానికి కారణమైన దారములను ఊహించి 
సులభముగా తెలుసుకో గల్లి నట్లు - 
ఆత్మ (ప్రత్యగాత్మ) బుగ్గ యందు సంకల్పములుగ పొంగి పొరలు మనో 
వృత్తులు, నిర్విరామ తరంగములవలె కాన్సించి, అందే లయించు చుండును. కాని 
సమాధి స్శితి యందు దివ్యాను భూతి - బ్రహ్మానుభవం ప్రాప్తించును. ద్ర్వైతమద్ధ్య్విత 
మందు లయించును. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ!! 
మనః శునకమునకు సాక్షియైన కూటన్ఫ సాక్షి, ప్రత్యగాత్మ, నిశ్చల నిర్మల 
నిష్కియా తాటన్ష్యమున శోభిల్లి ప్రకాశించును. 
స్త్రీ పురుషుని సాన్నిధ్యమున,- అయము, అయస్కాంతము సాన్నిధ్యమున 
చలించి వికసించి, విజృంభించినట్లు ఆ 
"జీవత్వం" (పురుషుడు) ప్రత్యగాత్మ సాన్నిధ్యమున ప్రబలి చలించును. 
- అనుభవం 
జీవాత్మ - పరమాత్మల ఐక్యమే (కూడికయే) అద్వైత సిద్ధి. 
"తండ్రే - తనయుల ఐక్యము" - రమణ మహర్షి. 
"౯౧౦౮6|౫| 500" - Bible 
"మారుతి, మారుతం" - తారక యోగం 
జీవాత్మల యవినాభావ సంబంద రహస్య విమర్శ ఇందంతర్భూతము. 
మనస్సు - ప్రాణము; - ప్రాణ బందము - యోగము - మనో నిగ్రహం - 
జ్ఞానము. 
ప్రాణాయామ కుంభక సితి లో - వృత్తులు స్తంభించి, సిరత( జెంది, నిలకడ 
పొంది, ప్రాణశక్తి యందు లగ్నమె ధ్యాన పాటవమున కెంతయు దోహద మిచ్చును. 


102 


ప్రాణ చలనంతో మనోవృత్తులు (అనగా సంకల్ప వికల్పములు) - కూడా 
పునరుత్ధానమై యధాతధంగా విజృంభించి, పరువులు తీయ సాగుచుండును. 
"ప్రాణ బంధమే మనో బంధము" - 
ఊపిరితోనే ఉత్సన్నమగు సంకల్ప రూప తరంగిణి యగు మనస్సు, ఊపిరి 
అణిగిన తాను కూడా మణగును; కావున, మనో బంధ సాధనకు ప్రాణ సిత సాధన 
దోహదమిచ్చును. ఎందుకన - "మనస్సు - ప్రాణము" లు పుట్టు చోటు ఒక్కటే గనుక; 


అగ్ని - జలిర = (భూమి నవలల భూతములనుండీ 
క్రమముగా ఛ | 4 
— - వాక్‌ - ప్రాణం - మనస్సు - పుట్టెను 


శ్లో పవనో బద్ధ్యతే యేన మనస్తే నైవ బద్ధ్యతే | 
మనశ్చ బద్ధ్యతే యేన పవనన్నేనైవ బధ్యతే | 
తా|| మనస్సు చేత ప్రాణము, ప్రాణము చేత మనస్సుకట్ట బడును. 
ఒక దానితో నొకటి కట్టిన రెండును బంధింప(బడును. ఇదే 
తండ్రి తనయుల ఐక్య రహస్యము ---- 
చిత్త వృత్తికి ;- 1. వాసన - భావన, విషయ చింతన, తలంపు, కోర్కె, సంసారము - 
ఇహ పర సంపర్కము. 

2. ప్రాణము -చలనము, సంకల్ప జనన కారణము - వృత్తులకు 
మూలము! ఒకటి నశించిన, మరొకటి కూడ మాయ మగును. మనస్సు లీనమగు 
వరకు ను, విషయ వాసనలు నశింపవు. వాసనలు నశించు వరకు చిత్తము నశింపదు. 
చిత్త నాశము వరకు తత్వాను భవం కల్ల. 

ఇదే మోక్ష చక్రం ---- 
- తత్వ జ్ఞానము వల్ల వాసనాక్షయము 
- వాసనా క్షయం వల్ల మనో నాశము నకు దారి - తద్విదంగా " అమనస్క " సిద్ధి క్‌ 
మోక్షమూ. ఇదొక శుభమోక్ష చక్ర రహస్యము; ఏ యొక్క దాని తో ప్రారంభింఛినా, 
ఫలితం తధ్యము. 
" మనో నాశమే - దేహాత్మ బుద్ధి (మోహ) నాశమే మోక్షము " 
- అన్నపూర్ణోపనిషతి & ముక్తికో పనిషతీ. 


103 


శ్లో|| మనఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః 
బంధాయ విషయా సంగి ముక్ష్యనిర్విషయం స్కృతమ్‌ 
తా|| మనసు కారణంబు మహనీయ ముక్తికి బంధ కారణంబు మనసే యగును. 
బంధ మొసగు విషయ వర్తిత చిత్తము ముక్త బంధ మైన ముక్తి నొసగు. 
అనగా మనస్సే బంధ మోక్షములకు కారణము 
- అమృత బిందు ఉపనిషత్‌. శ్లో. 2 
మనస్సు - అల్బ స్వల్ప కోర్కెల కలవడి పైకి పోదు. .... 
దేహారోగ్యమునకై సూర్య నమస్కారములు, 
ఈతి బాధల నివారణకై నవగ్రహ జపాదులు 
ధనాశ తో లక్ష్మీ ఆరాధన 
విద్యార్షనకై సరస్వతీ పూజలు 
కార్య సాఫల్యమునకై వినాయక పూజ 
కరువుల నివారణకై వరుణ యజ్ఞము 
సంతానాపేక్షతో సత్యనారాయణ వ్రతము 
అంటు వ్యాధుల నివారణకై గంగ జాతరలు 
ఉపాసకులు తమ కోర్కేలు పండించుకోవచ్చును. కాని ముక్తి మాత్రము 
లేదు. దేహ సేవల వల్ల (యాత్రాదుల వల్లు దేహారోగ్యము బాగు పడవచ్చును. కాని 
మోక్షము కల్ల. 


మరియు విపులంగా - వివరంగా - వివేక - వైరాగ్య జనిత విషయ పరిత్యాగం వల్ల 

(మనస్సు విషయములందు ప్రవేశించుటే " సంసారము " - బంధము గాన) -- 

చిత్త చాపల్య రహిత, స్గిరత్వ, వాసనా రహిత, ఏకాగ్రత - అంతర్ముఖ ప్రజ్ఞ ల వల్ల 
- మనస్సు లయించి, ఆత్మదక్కి - ప్రకాశించు ఆ ప్రగాఢ ఏకత్వ మధురానుభూతి యే 
మోక్ష స్శితి - కైవల్య పదవి -సమాధి స్థితి. 

--- హఠ యోగ దీపిక. 

బ్రహ్మ మే జగత్తు - జగత్తే బ్రహ్మము. బ్రహ్మ సత్తా కంటే జగత్సత్తా వేరు గాదు!! 
శక్తుని నుండి శక్తిని విడదీయ నెవరి తరము? విలయ కాలమున సృష్టి యావత్తు 
కూడా బ్రహ్మ సత్తాలో లయమై నిర్గుణ (సహజ) స్పితికి వచ్చును. తిరిగి "ఊపిరి" తో 


104 


(సంకల్పముతో) పునః సృష్టి ప్రారంభమై సాగి పోవు చుండును. 
ఇదే ప్రకృతి పురుషుల "సంసార రహస్య" చర్విత చర్వణ జగన్నాటక (సృష్టి 
స్థిత లయ) విధాన గాధ. భగవల్లీల. 
భగవంతుడెందుకో యీలాగు నిర్విరామ "సృష్టి స్శితి లయాత్మక" క్రియల వల్ల 
ద్వంద్వముల తాకిడి, - విపిరీత వినోద విచిత్ర విడ్డూర పరిస్థితుల ప్రాప్తి---? దేవుని 
కిదేమి చెరలాట ప్రీతి? ఏమిటాతని సంకల్పం? ఇవి మామూలు జ్ఞిజ్ఞాసువుల సందేహ 
చిట్కాలు!! నత్యమెజుంగ దలచిన నేరులో అతన్నే అడిగి తెలుసు కోవడం ఉత్తమ 
పధ్ధతి!! భగవంతునకు మధ్యవర్తిత్వమనవసరం !!! - విజ్ఞుల జవాబు- 
భగవంతుడే "జీవ" పాత్రధారియై నానా ఉపాధుల నాశ్రయించి, బహురూప 
నామ ధారియై, జగన్నాటక రంగమును నడుపుచున్నాడు. తాను సూత్ర ధారి, మాయా 
దేవి (శక్తి సూత్రధారిణి: వీరే సర్వం, వీరిదే సర్వం: వీరు లేనిది, వీరికి మించినది, వీరు 
కానిది మరెద్దియును లేదు. 
ప్రకృతి పురుషులు వేరు కాదు 
శక్తుడు - శక్తి అవిభక్తం కదా!! 
మనస్సు - చిత్తము - ఇంద్రియములు తమ తమ స్వాభావిక సహజ 
వ్యాపారముల వృత్తుల ననుసరించి అనగా విషయముల వేట + సంపర్కములను 
విసర్బించి సహజ సత్య మంగళ స్వస్వరూప లక్ష్యమున సిర పడుటే ప్రత్యాహారమన( 
బడును. 
మహోత్కృప్నమైన ఇంద్రియ వశీకరణము (జయము) వల్ల, దేహమందలి ప్రతి 
నాడీయు, ప్రతిస్నాయువు, స్వాధీనమగును. సమస్త మైన ఇంద్రియ వ్యాపారములకు, 
అనుభవములకు అది కేంద్ర స్థానము. మనో జయముతో శరీరము సంపూర్ణముగా 
యోగికి స్వాధీనమగును. ఆనాడు యోగి తన జన్మ తరించి, సార్భకమైనదని 
అనుభవించి, ఆనందించును. 
జితేంద్రియా నుభవానంద శుభ దిన మిది: తన మానవ జన్మకు తుది ఉపాధి 
యగు దేహము యొక్క అత్యద్భుత ప్రయోజనమును గ్రహింప గల్గును. అది 
సాధకునకు - యోగికి - సిద్దునకు, మహాపర్వదినము. 
అనిర్వచనీయ, అవ్యక్తానందాను భూతి - పరమ శాంతి - అదియే!! 


105 


సారాంశము -- 
ధ్యేయము (లక్ష్యము)న మనో ఏకాగ్ర స్మిరతను సాధించుటయే "ప్రత్యాహార" 
ఫలమందురు. 
చిత్త వ్యాపార నిరోధము వల్ల మనశ్శాంతి, దివ్య ప్రసన్నత, సహజ సిత, స్థిత 
ప్రజ్ఞ, అఖండ అద్వితీయ మధురాను భూతి ప్రాప్పి!!! "నివృత్తి" గమ్యము! 
"ముని" యన మౌనధారి యని స్థూలార్థము: కాని మనో మౌనమే సత్యార్గము! 
అనగా సర్వ సంకల్ప సన్యాసి యే "ముని" -- 
సాధన పరంపర - 
బ్రహ్మాభ్యాసకు(డు - ఆత్మ వేత్తయై జీవ బ్రహ్మైక్యమును పొందును. బ్రాహ్మ స్ఫితి, 
క్రమ బ్రహ్మా భ్యాసము వల్ల లభ్యమగును. బ్రహ్మత్వ ముత్తమోత్తమ స్థిత్రి!! 
ఇంద్రియ వాంఛా వేగ మరి కట్టవలెను. కామమునకు (మనస్సు) చుక్కాని 
వశమైనయెడల ఆత్మ నౌక మునిగి పోవును. కామము, పశు ప్రవృత్తి; జీవుని (దేహిని) 
శునకముగ నొనర్చి, వీధుల వెంట యీడ్బి, పతితుని( జేయును. 
మనస్సు ఆత్మ పరమైన - శుభము -భద్రము - మోక్షము తథ్యము 
మనస్సు దేహ పరమైన - పతనము, సర్వనాశనం - నరక ప్రాప్తి 
జనన మరణ చక్ర భ్రమణం తప్పదు. 
“వివేకం - వైరాగ్యం" శుభ ఆప్తులు .... ఉత్తమ, ఉన్నత, ధార్మిక 
నైతిక సత్య ప్రయోజకత్వమును జ్ఞప్తికి. దెచ్చి పాచ్చరించి కాపాడుచుండవలెను. 
"స్వార్భరహిత" (వ్యక్తి త్వాతీత - పారమార్థిక) - వివేక శోభిత మైన 
జీవితము లోక కల్యాణ కరము. విశ్వ మంగళదాయకము. 
క్‌ సర్వసమ - సర్వాత్మ " భావము, ఆత్మ శుద్ధి, ఆత్మ సిద్ధి, 
తత్వానుష్టానముచే లభించును!! జ్ఞాని -- యోగి - 
సాధకుండు ఈ విధంగా పరమానంద తత్వాను సంధాన 
క్రీడలందు నోలలాడి, ఆత్మ విజయ (స్వాతంత్ర) శంఖారావ 
మొనర్చ సాహసోపేత స్మిత ప్రజ్ఞ ఉటంకించి, ఉర్రూత లూపాలి!! 
జై భగవాన్‌!!! 
మనస్సు నందు ఆత్మను వెంచు కొనుటే "తపస్సు". తపస్సనగా, ఆత్మ సిద్ధి 
కొరకు శరీర దాస్యమే!!. అనగా సూక్ష్మ తత్వ ప్రాప్తికై స్థూల యజ్ఞ మన్నమాట! ఇదే బలి 


106 


దానము, సర్వార్పణ త్యాగము, అఖండయజ్ఞము, అపూర్వాహుతి!!! పూర్ణాహుతి!!! 
సాధకుని జీవిత ప్రస్థానంలో, స్వార్ధరహిత (నిష్కామ) కర్మాచరణము, ప్రేమ, 
భూతదయ, సత్యసంధత, ఉత్తేజ పరచి, సులభగమ్యుని( జేయును: ఏత జ్లీవిత మొక్క 
శుభ మహోత్సవము - ఆనంద మేళా !! 
జీవునికి (పురమందలి పురుషునకు) అంతర్యామియైన ప్రత్యగాత్మ సాన్నిధ్య 
సామీష్య ప్రభావ మాహత్మ్యాల వల్ల  - "క్షణిక -అశుభ - ఖండ" ఇంద్రియ 
సుఖములందు విరక్తి విముఖతలు బలిసి, శాశ్వతానంద ప్రాప్తికి దోహదము 
లభించును. 
శుభ పరిస్థుతుల - శుభ వాతావరణ సాయమున, శరీరేంద్రియముల తుచ్చ 
కామ వాంఛలను రేకేత్తించి, ఉద్రేకించి, ప్రకటించు ఇంద్రియోద్వేగ ఉన్మాద విజృంభణల 
పిలుపులకు బానిసలుగాక, - నిర్వీర్య, నిస్సహాయ, నిర్వేదములకు తలవొగ్ని లొంగిపోక, 
నిగ్రహించి, విజయుడవై తత్వానుసంధాన వ్రత శుభ పరి సమాప్తితో మోక్ష ఫల 
మందుకొమ్ము!! నీవు మానవుడవు గాదు - సాక్షాత్‌ మాధవు(డవే సుమా!! 
- ఉపనిషద్దర్శనభావము 
ప్రాణలయం. 
విశ్వ వ్యాపకమైన ప్రాణశక్తి ప్రాణాయామ సాధన వల్ల స్వాధీనమై, అప్ప 
సిద్ధులేగాక అపరోక్షాను భూతి సహా లభ్య మగుట తథ్యము. 
మనస్సు - ప్రాణము- 
వీటి అవినాభావ సంబంధము - 
సృప్పి- లయములకు ఏక స్థానము - 
ఏక లక్ష్యము - అగుటయే 


మారుతి - మరుత్‌ పుత్రుడు - చపలి, కోతి, ప్రాణ దేవర "మనస్సు" - 
అనగా ప్రాణం (ఉచ్చ్వాస న్య్యాసముల) నుండి మనస్సు (సంకల్పాదులు) 


పుట్టుచున్నవి. 
ప్రాణ బంధము వల్ల మనస్సు - 
మనో బంధము వల్ల ప్రాణము - 
లయించును: " ప్రాణ మనో" లయ సాధన వల్ల (సోహం భావేన) - - - అనగా తండ్రి 


10/ 


తనయుల ఐక్యం వల్ల - - అమనస్క యోగ ఫల సిద్ధి - మోక్షము ప్రాప్తించును. 
హృదయము నందలి గాలి (ప్రాణము) గాలి గోపుర మెక్కి, 
భ్రూమధ్యమందలి (శాంభవీ ముద్ర - ఆజ్ఞా చక్రము) - తుది మజలీ నుండి, బ్రహ్మ 
స్థానమును తాకు చుండును. బ్రహ్మ దేవునికి (దహర స్థిత) పావనమూర్తి వింజామరల్‌ 
వీచుచున్నట్లుగా, హృదయ స్థానము నుండి, భూమధ్య స్థానము వరకు, 
యాతాయాత ప్రాణ ప్రసార (చిద్విలాస) చైతన్య "జీవ" (పురుషు త్రివిధా వన్ఫల క్రీడా 
రంగ భూమి గలదు. - 
- ముక్తాను భవం 
ప్రాణోపాసన - ప్రాణ ధ్యానం - అజప - హంసోపాసనలో - ప్రాణ 
గమనమును - ఉచ్చ్యాన సిశ్వాసములు - అజప గాయత్రి - (అనగా జపించకనే 
జపించునది) - ప్రణవ (ఓం) ధ్యానంతో అను సంధించి, లయించి, ఏక ధారగా - 
అహర్నిశము - అనుక్షణము ఎడతెజుపి లేక - తైల ధార వలె - - ధ్యానం చెయ్యడమే వ 
అజప గాయత్రి జపమందురు. 
దీనిని మించిన, మంత్రము - ధ్యానము - లేదు. అఖండ ఫల దాయని. 
హంస (ప్రాణము) -- 
హంస + ఓం = హంసోంసోహం 
ఓం (మనస్సు) -- 
(గాయత్రి నాదము 
మంత్రోపాసకులకు --- 
భూత వాసనలు మరియు 
భవిష్యత్సంకల్పములు అ అనగా 
సంచిత మరియు ఆగామి -- అనగా 
హృదయ గ్రంధులు + విషయేంద్రియ చింతలు నిశ్ళేషముగ అంతరించి, శీఘ్ర ఫల 
మొసంగి, అమనస్కస్మితి, యోగ సిద్ది కరతలామలకము. 
32 వేద విద్యలు ప్రణవ ప్రతిపాదితములే. 
వ్యాన వసిష్టాది మహామును లెల్లరు తరించిన మంత్ర తరణ సాధన యిదియే!! 
"క్షణమేకంక్రతు శతం వాో 
ఒక క్షణము యీ మంత్రా భ్యాసము 100 యజ్ఞముల ఫలము నిచ్చునని శ్రుతుల 


108 


ప్రమాణము. సంచితము ధగ్ధమై, రాబోవు జన్మలు సహా నళించి, సర్వ కర్మ ఫలములు 
సమసి పోవును. సర్వోపనిషత్తులు ఐక్య కంఠమున, ఎలుగెత్తి చాటిన ఏకైక మహత్తర 
దివ్య రహన్య ప్రవచనమిది. కడమాట కూడా. 
ప్రాణము 
కావున, ఈ హృదయ - దహర (భ్రూమధ్య) ముల మధ్య " జీవ "రంగ న్థలమే, 
మానస సరోవరమనియు, అందు హంస (ప్రాణము) చరించుననియును, అజ్ఞా 
(భూమధ్య) - త్రికూట పీఠమునకు వైనున్న బ్రహ్మకు వాహనమనియును - మహాత్ములు 
బహు చమత్కారముగ ప్రవచించిరి. 
జాగ్రత్స్యప్న సుషుప్తులందు (త్రివిధావన్ఫలందు), విశ్వ తైజస ప్రాజ్ఞ నామముల 
చే, నేత్ర, కంఠ, హృదయన జీవ (పురుషు సంచారము - - - - హృదయము నుండి 
దహరం (సూక్ష్మ హృదయం) వరకు కలదు. ఈలాగు హృదయస్శ జీవుని సహస్రారన 
దేవుని. కూర్చు, ("జీవ బ్రఫ్మాక్య") శక్తి, స్తోమత, ప్రాణపుత్రుడైన ఆంజనేయుని 
(మనస్సు) కొక్కనికేగలదు. 
హృదయస్ళ (లంక లోని) సీతను (జీవుని అయోధ్య (చోర రాని చోటు) లోని 
రామ బ్రహ్మ తో చేర్చు పుణ్య క్రియాశక్తి మారుతి కొక్కనికే దక్కినది. 
: తండ్రి తనయుల ఐక్యము. 
: (మారుతి మారుతం ) మనో మారుత లయం. 
: Prodigal son -" Bible" 
: హంస + ఓం. (ప్రాణ + మనోలయ మంత్రం ) 
షై సోహం 2 
(జప + అజప = జపాజప) - యోగ + జ్ఞాన = రాజ యోగ పరమావధి. 
మనస్సు - చంచలము కాని మహాబలవత్తరమైనది. ధృడమై, ప్రమాద 
భరితమై, సర్వ సామర్థ్య కారణము కావచ్చును. జ్ఞాన సముపార్థనకు, లోక హితార్గమై , 
స్వార్థ పరం మాత్రం కారాదు. తుదకు నిగర్వినని కూడా గర్వించరాదు. 
అహంభావమును జయించితినని అహంకరించరాదు. 
మనస్సు - మారుతి - పావని .... ఎంత బలవత్తరమైన దో అంత 
బలహీనమైనది కూడ. ఆంజనేయుడు ఎంత బలశాలియో, అంత చపలి కోతి: 
మనస్సు దైవిక సంపద. కావున, హఠాన్మరణ వార్తలు, భారీ లాటరీల గెల్పు వార్తలు, 


109 


విన్నంతనే, శోకానందముల తాడికి తట్టుకో జాలని దుర్భల మనస్కులెందరు " ఠార్‌ " 
మని చావడం లేదు? 
అల్ప స్వల్ప తాడనలకు సహా మూర్చిల్లు వారు కూడా! గలరు. మనో 
దౌర్బల్యం గల వారెందరో, రక్తం - శవం - ప్రమాదం చూచి నంతనే మూర్చిల్లు వారు 
కూడ కలరు. 
మహా గురుతర అంత స్పాధనలకు, బాహ్య తాడనలకు తట్టుకొని, 
నిగ్రహించగల మనోదార్థ్యం అత్యవసరం. 
ఇంద్రియ జయంతోనే సీత ప్రజ్ఞత్వం, ద్వంద్వాతీత స్మిత ..... యమ 
నియమాది సాధనల ఫలితంగా ప్రాపించడం సహజం. దీనికి తోడు వైరాగ్య భోధోప 
రతులు, శుభ ప్రారబ్ధం, పంచ శీలములు - శాస్త్ర జ్ఞానం - గురు అనుగ్రహం అవసరం. 
"గాలి నైన మూట గట్టవచ్చు 
మనస్సు నెట్ల బట్టగలము!! -- గీత 
షరా : - పంచ శీలములు = సత్యంఫలము, సత్‌ చ్చింతనం, సర్సంధ పఠనం, 
సదాచారం, సచ్చీలములు!! 
అజ్ఞానాంధకార మందున్న వారు, జ్ఞాన దీపిక ప్రకాశమున జ్ఞాన వంతులై 
పరోక్షాను భూతి, గురు అనుగ్రహము, పురుష ప్రయత్నముల సాయమున, శుభ ప్రారబ్బ 
పుణ్య కారణంగా, అపరోక్షానుభూతి నందు చున్నారు. 
అపరోక్షానుభూతి ---- 029% ( క్యాష్‌) 
పరోక్ష జ్ఞానం ---- Cheque (చెక్‌) అంతే. 
ఆత్మ విద్య (బ్రహ్మ జ్ఞాన) సంపద, దేహ నాశముతో నశింపక, జన్మ 
జన్మాంతరముల వరకు "జీవుని" పునీతునింజీయుచు మోక్ష ప్రగతికి పూర్ణదోహద 
మిచ్చుచునే ఉండును. 
పరి శుద్ధ "సత్వ" మానసము, తల్లి, తండ్రి, గురువు, ప్రియ మిత్రుల వలె, 
తోడ్పడి, " పాలలో కలసిన నీళ్ళు పాలగు నట్లు " దేవునిలో గలసి దివ్యత్వమందును. 
" మనస్సు నందు ఆత్మను వెంచు కొనుటే తపస్సు " -- 
దీపము తో చీకటిని వెదికి నట్లు - వివేక జనిత సద్విచారము, ప్రారంభించి 
నంతనే, విషయ చింతనము దూరమై మనస్సు అంతర్ముఖమై, అత్మధ్యానమున( బడి, 
ఆత్మాకృతినంది, ఆత్మైక్యమును పొందును. 


110 


యోగ మాయచే(గప్ప బడిన నేను అందరికి(గన్సింపను. ప్రాకృత 
శరీరులు అప్రాకృత దివ్య మంగళ విగ్రహు(డగునన్ను తెలియజాలరు"!! 
- గీత. 
చంద్రునితో పోల్చ బడినది. చంద్రుడు కూడా - సంశయించు - క్షీణించు 
స్వభావము గలవాడు. సంశయ నాశనమనగా నిజ జ్ఞానోదయ మగుట. చంద్రునకు 
(అనగ మనస్సునకు) బ్రతికియు, సుఖించు భాగ్యము లేదు. మనస్సు “క్షయ రోగము 
వంటిది ": సంశయమనగా "అవిశ్వాసము" 
నిజమైన జ్ఞానికి కామ్యము లేదు. కర్తృత్వము లేదు. అతడు సర్వారంభ 
పరిత్యాగి. 
మనస్సు అఖండ సచ్చిదానంద. అమృత (త్వ) సాగరమున 
జనించినవాడు. ఈ సామ్య సాదృశ్య మెంతయు సమంజసము. 
అవిద్య - విద్య లేమి 
అజ్ఞానము - జ్ఞానము లేమి 
చీకటి - వెలుగు లెమి 
అశ్రద్ద - పురుషప్రయత్నము లేమి 
సంశయము - విశ్వాసము లేమి. 
వీటి కంతయు, అశుభ ప్రారబ్బము ముఖ్య కారణము. 
విషయ వాసనలు షయాకర్షణలుకు మూల 
అనగా పూర్వ విషయాను ౫ హేతువైన, విషచక్ర భ్రమణ 
భవ స్మృతులు కారణము. 
ఈవాసనలే, ఆవరణ - విక్షేపములు - ఇవే చిద చిధ్ధంధులు - (హృదయ 
గ్రంధులు) - మోక్ష ప్రతి బంధకములు - కావున - వీటి నివృత్తికే - తొలగించుటకే - 
వివేక - వైరాగ్య - విచారాదులత్యవసరము - 
ఆత్మసాక్షాత్కారము నకు - 
స్వస్వరూప సంధానమునకు - 
అధ్గముపై దుమ్ము దులుపునట్లు - 
బియ్యమువై పొట్టు (పొర) తీయు నట్లు - 
నీటిపై పాచిని తొలగించినట్లు - 


111 


సూర్యుని అడ్జిన మేఘములు తొలగినట్లు - 
ఆత్మను ఆవరించిన "వాసనలు" నశించాలి !!! 
అగ్ని మీద బూడిద (కప్పడం) - పోకున్న అగ్ని ప్రకాశింపదు గదా!!! 


112 


3. మహా మానస సరోవరము 
(దశ వాహిని బృహతీ ప్రాజెక్టు) 


మున్నుడే:- 


పురుషుడు (తండ్రి) 
ల సంతానము “మనస్సు” (జీవత్వము) 
ప్రకృతి (తల్లి 


మనస్సు - చిజ్ఞాడాత్మకము - సంకల్ప వికల్ప స్వరూపిణి = “జీవత్వం” - 


సంకల్పమే సర్వమునకు మూలము - బంధ కారణము. మనస్సు 
దయ్యము వంటిది - కాన్సించేకనే మన గలది. మనస్సే బ్రహ్మము (చతుర్ముఖుడు) 
అంతఃకరణ చతుష్టయ రూపుడు. 
ఇంద్రుడు - ఇంద్రియములకు రాజు - ఇంద్రియాధిష్టాన దైవము - 
ఏకాదశేంద్రియము. 
చంద్రుడు - శపింప(బడి క్షీణించు వాడు. 
అరూపి - కాముడు కాలి పోయి భస్మమై బ్రతుకువాడు. 
చపలి - మారుతి (మరుత్సుత్రుండు) 
ప్రాణదేవర - వాయు నందనుడు. 
మాయామృగము - రస తుల్యుడు. 
(వేమన - రస విద్యా విచారమున - మనస్సును రసము (పాదరసము) తో 
పోల్చినాడు)- 
మనస్సు జడము. ఆత్మ చింతన దాని చేత కాదు. అనాదిగా, జన్మ 
జన్మాంతరముల నుండే, ఇంద్రియముల ద్వారా, విషయ చింతనమే దాని పని. దాని 
వెనుకటి గుణము - అనాది అలవాటు - శునక తత్వం. 
“Deserve & Desire” అర్హతా నంతరం అభిలషించు, నీ అంతరంగ 
హృదయ పీఠమున, సర్వేశ్వరు(డు, సుప్రతిష్టితు(డై, నీ దేహ దేవాలయమున,శుభ 
సంస్కారములు (వాసనలు) దివ్య పరిమళ శోభితమై ఉర్భీపించాలి!! 


113 


ఈ బృహత్సాధనను సంకల్పించి, సాధించి నిస్సంకల్పు(డవు కావాలి. పురుష 


ప్రయత్నం, శ్రద్ద, భక్తి గురు అనుగ్రహాశీర్వాదములు -  భగవత్కటాక్షము, 
శుభప్రారబ్దాదులు - - - అత్యవసరము. 
జాగ్రత్త ----- 


-- సముద్రోదకమంతయు పానము చేయుట, 
-- మేరువును వెళ్ళగించుట - 
-- బడ బానలమును మ్రింగుట - 
-- అగ్ని పర్వతములతో ఢీ కొనుట - 
వీటి కన్నిటి కంటే మనో నిగ్రహమతి ధుర్లభము” 
--జ్ఞాన వాసిష్పము. 
కావున చిత్త (ప్రవాహ) నిరోధమన, మనస్సు అంతర్ముఖముగాకున్న, ఏ 
విద్యయు, సాధనయు ఘటింపదు. ఏల యన --- మనస్సు యొక్క ఇంద్రజాల - 
మహేంద్రజాల అత్యద్భుత శక్తి, పరమ పురుషుని సహా లొంగదీసి, సంసారిని చేసినది. 
నిరాకార, నిర్గుణ, నిస్సంగు(డైన, యా సర్వేశ్వరుని సమ్మోహితు(జేసి, సంసార దుఃఖ 
భారమున - స్వస్వరూపా జ్ఞానిగా దిగ జార్చి, దీనునిగ, దుఖమున, దేహినంటూ కన్న 
తిప్పలు పడేట్టు చేసినది. భగవంతుని చెర -వ్యూహము (స్వయంకృతాపరాధ జనిత) 
నుండి తప్పించి, విముక్తతను చేకూర్చు ప్రయత్నమే “సదుద్యోగము”- లేకున్న, బ్రహ్మ 
హత్యాపాతకం తప్పదు. ఇదే ఆత్మ ధర్మం 
దేవుని పతన త్రయ సోపాన వివరణము - జీవత్వ కారణ రహన్యము - 
1. దేహ ప్రవేశం - స్థాన భ్రప్పత్వం 
2. దేహమే తానను కొనుట - దేహాత్మ బుద్ధి - భ్రమ - “అహం 
దేహోస్మి” అనే ప్రమాదం. 
౩. తదుపరి ఇంద్రియముల ద్వారా విశ్వ విశాల విషయాకర్షణ పరంపరల 
తగులు - 
భగవంతుని జనన మరణ చక్రభ్రమణ భ్రాంతి - బంధ శాప విమోచన రహస్య 
విచార వివరణ సాధనాదులే “నిర్మలోద్యోగము”! దీనికి చతుర్వేద మహావాక్యార్థ 
సువిచారమే దివ్యౌషధము. ఇందుకు తిరుగు లేదు. 
సర్వ సారో పనిషతీ 


114 


- శుక రహస్యోపనిషత్‌ 
-- వేదాంత పంచదశి - పంచమాధ్యాయం, మొదలగు ఉద్ధంధ 
పారాయణమే విమోచన కారి కావున, సంకల్పించి, నిస్సంకల్పుడవు కమ్ము! 
ఇంద్రియముల ద్వారా - సంకల్ప వికల్ప - మనః స్రవంతుల పదింటిని, 
అడ్డుకొని, బంధించి, తిరోముఖం పట్టించి (అంతర్ముఖమొనర్చి) తన సహజ స్థానమైన 
బ్రహ్మ యందు లయించి, స్థిరపడి, తదాకార్యమై, మహా మానస సరోవరం దివ్య 
సాగరముగ రూపొందు ఒక అపూర్వ -అత్యద్భుత నిర్మాణమొక, బ్రహ్మాండ దివ్య సృష్టి 
కాదా!! ఇదే “ధ్యాన - ధారణ” ఫలం - - దీనినే “ఉపరమేత్‌” అంటారు, మహర్షులు. 
అమనస్క రాజ యోగ సిద్ధి a నిత్య నిరంతర దుఃఖం పోయి, 
నిర్మలానంద, అమరత్వం, అమృతత్వం, అఖండత్వం, అప్ప సిద్దులు, 
అప్పెళ్టర్యములు, -- అంతేకాదు - సర్వేశ్వరత్వం - సర్వ సార్వభౌమత్యం - - ఇంకా 
అదిగో, అంతరిక్షమున, మంత్ర ముగ్గముగ వ్రేలాడుచున్న అనంతకోటి బ్రహ్మాండ 
మండలాధిపత్యం - సర్వ సామ్రాజ్యాధికారం నీదే! 
ఇక నీవు కోరవలసినది - కోర మిగిలినది ఏమిన్ని లేదు. మానవుడే 
మాధవుడౌతాడు. నీవే అఖిలాండేశ్వరుండవు - చాలునా? నీవు సర్వ సంసిద్దుడవేనా? 
ఆత్మ పరీక్ష చేసుకో - శుభం - శివోహం!!! జాగ్రత్త! అమూల్యమైన దివ్య మనశళ్శక్తి 
స్రవంతుల్ని (ప్రాపంచిక - తుచ్చ -ఖండ - నశ్వర) భోగములకై, విషయ సాగరమున 
పడ ద్రోసి, వృధాగా - నిష్పయోజన పరచడం - బుద్ధ్దిమంతుల లక్షణం కాదు! 
కల్ప వృక్షాన్ని కలప కోసరం - 
కామ ధేనువును చర్మం కోసరం - చంపు కోవడం - అమానుషం - ఘోర 
అనర్భదాయకం. 
నామ జపంతో ప్రారంభించి - సగుణ - నిర్గుణోపాసనల నధిగమించి - - 
కర్మ, భక్తి, జ్ఞాన, యోగ సాధనల పూర్ణోత్తీర్ణత నంది, గురుదేవుల అనుగ్రహం 
భగవత్కటాక్షం - శుభ పుణ్య ప్రారబ్బఫలం - పురుష ప్రయత్నాల నాశ్రయించి, 
పంచళీలముల సహకారంతో (సత్సంగత్యం - సద్ధంధథ పఠనం - సచ్చింతనం - 
సదాచారం - సత్రియాపరత్వం) - - - చతుస్సాధన సంపత్తి - హంస విద్య -- మొదలు 


115 


సర్వసాధనలనాశ్రయించి -- మరియు శమ దమములు అవినాభావ సంబంధంగలవి 
- ఒకటిని విడచి మరొకటుండబోదు. 

వివరణము - 

శమం- వాసనా త్యాగం - అంతరింద్రియ నిగ్రహం - మరియు - 

దమం - బాహ్యాకర్షణలను (మనో వృత్తుల) ప్రేరపేణలనాపి 

మనః ఫలకమున - వెద్దక్షరాల (సువర్ణాక్షరములతో) రెండు నైను బోర్డులను 
(ఊహించు కోవాలి) కట్టాలి - 
మనో వృత్తుల (1) No Permission ఆంతరింద్రియములు విషయముల వేటకై, 

నిరోధం బయటకు తొంగిచూడ్డానికి వీలు లేదు - అంతఃకరణములు 
బయటకు పోరాదు. 

(2) No admission -బాహ్య విషయాకర్షణలకు, ఇంద్రియములు 
చలింపక, నిగ్రహించి ఎదురొడ్డాలి. ఆనగా - వషయాకర్షణలు 
లోనికి చొరరాదు. 

మనస్సనే దొంగనే - ఘూర్థాగా (ద్వార పాలకునిగా) జేసి, పకఢ్సందిగా 
నియమించాలి. భావాంబర వీధి, దివ్య తేజో (రాశి) విరాజితమై, అరుణోదయ ప్రాప్తి 
ఆవిర్భావము కావాలి!! జాగ్రత్త!!! ఎదురీత మహా ప్రమాద భరితమైనది సుమా - - 
కావున, ఆత్మను ఆత్మే ఉద్భరించుకోవాలి! స ఇ 
శ్లో ఉద్భరే దాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేతీ్‌। 
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః॥ 
తా తన యభివృద్దికి తానే కారణము. తా నుద్ధరించుకొనుటలో నశ్రద్ధ 
వహించి, అధోగతి పాలు కాకూడదు. ఇంద్రియముల నిగ్రహించిన తన 
మనస్సే తనకు చుట్టము. నిగ్రహింపని మనస్సే తనకు శత్రువు. 
---- భగవద్గీత. అ. 6. శ్లో. 5. 
ఎవరి బాగు వారే చూచు కోవాలి. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ 
బేరమంటారు. 
మరియు ఇంట గెల్చి రచ్చ గెల్వ మన్నారు. బహిస్సాధనలకన్న, అంతః 
స్సాధనమే అఖండ ఫలదాయిని. పుస్తక జ్ఞానము కన్న, మస్తక జ్ఞానమే లెస్స. దంత 


116 


శుద్ధి కన్న, అంతః శుద్ధి యే గొప్పయని మరువ రాదు. “భాండ శుద్ధి లేని పాక మేల” - 
- అన్నాడు వేమన యోగీంద్రుండు. 
“అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా” 
--- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్‌. (870 - 871) 
సంకల్పమే సర్వమునకు మూలము. పరమాత్మ ఆది సంకల్పమే, బ్రహ్మ (పద్మ 
సంభవ) జననముకు కారణము. 
రూపము లేని మనస్సు, కేవలం సంకల్ప వికల్పములనే ఉనికిగా( జేసు కొని మన 
గలది. కావున, సంకల్పము లేకున్న మనస్సు లేదు. సంకల్ప రాహిత్యమే (నిన్సంకల్ప 
సితియే) నివృత్తి పథము - ఫలము - నిర్మలోద్యోగము - అమనస్క యోగపరమావధి. 
తద్వతు, సంకల్ప ధ్యానమే, అనగా సంకల్పములు “బుగ్గ” (50/౧0) గా 
పుట్టుచోటును, అంతర్ముఖు(డవై ఏకాగ్ర చిత్తంతో ధ్యానించుటయే, ఉత్తమోత్తమ మైన 
ధ్యాన విధానము. 
“ఆత్మ జిజ్ఞాస యే - బ్రహ్మ జిజ్ఞాస” 
అదే “నేనెవరు?” - ఏక లక్ష్య విచార దీక్ష!! 
--- భగవాన్‌ శ్రీ రమణ మహర్షి 
మనస్సే పునర్శన్మకు బీజము. మూల కారణము. మనో రాజ్యము భద్రమగు 
గాక!! 
అగ్ని అన్నింటిని దహించును, అగ్ని నెయ్యది దహింప గలదు? ఆత్మ 
అన్నింటిని తెలుసు కొనును. కాని, ఆత్మను తెలియు వారెవ్వరు? “ప్రజ్ఞానం బ్రహ్మ” 
మొదలు చతుర్వేద మహా వాక్యముల సారాంశ మిదియే!!! 
ప్రళయ రుంరూ మారుతములు వీచు గాక! 
ద్వాదశాదిత్యులు ఏకమై తపింప( జేయుదురు గాక! 
మహోన్నత అగ్ని పర్వతములు, పెకలి తమ “లావా” ను దశదిశల విరజిమ్ము గాక! 
గాలి, అగ్ని, జలము లొకేసారి, స్తంభించి లయించు గాక! 
మనో నాశమైన మహాత్ముని, ఎన్ని ఉత్సాతములు దాపురించిసనను, ఏమియు చేయ 
జాలవు. 
-- శ్రీ సీతా రామాంజనేయ సంవాదము. 


117 


జౌరా! మనోజయం (జితేంద్రియత్వం) అంత సులభమను కోవడం 
అతిశయోక్తి కావచ్చు. దశేంద్రియములకు అధినాధు(డు ఇంద్రుడు - అనగా - 
మనస్సు. ఇంద్రియాధిష్టాన దేవతలకు రాజు దేవేంద్రుడు - ప్రత్యగాత్మ! 
ఇంద్రియము లజేయములని సర్వానుభవం. అందున “జిహ్వ - 
గుష్యాంద్రియము” లు రండును ప్రత్యేకముగ బలవత్తరములు. ఎందులకనగా - 
ఈరెంటికిని - Double Powers - రెండు శక్తులు గలవు. 
రసన (జ్ఞాన) -- ఇంద్రియ శక్తి 


జిహ్వ < 
వాక్‌ (కర్మ) -- ఇంద్రియ శక్తి 


మైథున క్రియ (జ్ఞాన) -- ఇంద్రియ శక్తి 


గుహ్య. 
మూత్ర విసర్జన (కర్మ) -- ఇంద్రియ శక్తి 


కావున, శివుండు సన్యాసి రూపమున, ఒకా నొక రాజునకు మౌన బోధగా, - 
ఈ రెంటిని రెండు చేతుల. బట్టి, క్రియారూపమున - బోధించి అంతర్జానమైనట్లు, 


మనస్సు అనంత విశాల రంగ నృలము - సంకల్పములు బుగ్గలు- 

ఇంద్రియముల ద్వారా మనో వేగ స్రవంతులు, (విశ్వ విశాల విషయ సాగరం 
లోకి) మహా ప్రవాహములు గ “దశ వాహినులై” ప్రవహించుటే, ----మహోగ్ర సమస్య. 

సంకల్ప నిరోధ సాధన మార్గమే, మహా ప్రణాళిక ప్రయోజనక్రియ. ఇంద్రియ 
జయమే - మనో జయము. తత్సలమే మహామానన సరోవర - దశ వాహిని బృహతీ 
ప్రాజెక్టు ఫలము. బహుళార్థ సాధక ప్రణాళికా రూపము. సర్వతో ముఖ 
సౌభాగ్యదాయిని. బ్రహ్మాండ మానస సరోవర నిర్మాణ ప్రాప్తి! 

మనస్సు ఉన్నది, కాని లేదు. నీడ - బ్రాంతి దృశ్యం!! మనస్సు ఎట్టిది? ... 

మృగ తృష్ణ జల స్నానం - - 

ఆకాశ పుప్ప మకుట ధారణం -- 

శశ్చి శృంగాయుదో పేతం -- 

ఇంద్ర ధనస్సు (రథ) అధిరోహణం - 

వంధ్యా పుత్రునితో యుద్ధం - 


118 


ఇదే మనః స్వరూపం. అన్నీ అసంభవములే. ఉన్నట్లు కాన్సించి, తుదకు 
లేకుండా పోవునదే “మనస్సు”!!. 

మనస్సే పునర్శన్మ బీజం! 

మనో రాజ్యము భద్రమగు గాక! ఆకాశమంతయు సత్సదార్థమే, అనంత 
- అఖండ - చిద్విలాసమే అద్వైతా నందానుభూతి!! ఇదే తురీయానుభవం. 

పుట్టనుండే, విష సర్పములు బయలుదేరునట్లు - - అంత రంగము 
నుండి (బుగ్గ నుండి) సంకల్పములు పెల్లుబుకి, విశ్చంఖల వీర విహారము 
(ఇంద్రియముల ద్వారా) చేయును. 

వివేక- విచార -వైరాగ్య సాధనలతో - తీవ్ర తర దీక్షతో - పూర్ణ పురుష 
ప్రయత్నమున - విజయ ఖడ్గమును దాల్చి, నిర్దాక్షణ్యముగా - - “ప్రతి తలంపును” - - 
అక్కడికక్కడే చీల్చి చెండాడుము - నిలువున నరికి వేయుము - అవలికి త్రోయుము. 
విజయీ భవ! 

వివరణము - 

సంకల్ప వికల్ప స్వరూపిణి యైన మనస్సు - దళేంద్రియముల ద్వారా - 
దశ వాహినులై (పది ప్రవాహములుగా) - నిత్య నిరంతరము పరువులేస్తుంది. ప్రకృతి 
మహా మాయా మహేంద్ర జాల ప్రభావ ప్రాబల్యంతో - ప్రచండ వేగంతో - మహోగ్ర 
తరంగముల కోలాహలంతో, నురుగులు గ్రక్కుతూ, జఒడ్గను ఒరుసుకొంటూ, 
నిర్విరామంగా - నిరాటంకంగా --- జీవ నదులు తమ మధుర జలాల్ని, సముద్రపు 
ఉప్పు నీటిలో కల్సి వృధాగా నిష్పయోజనమౌతున్నట్లు..- - =. మనస్సు తన 
అమోఘమైన దివ్య శక్తుల్ని - యుగ యుగాలుగా - తర తరాలుగా - జన్మ 
జన్మాంతరములనుండి, _ విశ్వ విశాల విషయ _ సాగరంలోనికి, తరలించి, 
నిష్పయోజనమవుతూంది. 

కావున, చిత్త ప్రవాహములు, నిరోధింప(బడి, అంతర్ముఖము గాకున్న, ట్టి 
విద్యయు' - ఏ సాధనయు ఘటింపదు. 

ఈ విధముగా దశేంద్రియముల ద్వారా మనః స్రవంతులను అడ్డు వేసి 
(ఆరి కట్టి బంధించడం ద్వారా రూపొందు “మహా మానస సరోవర మొక దివ్య 
సాగరంగా బ్రహ్మాండమైన సృష్టియగుట తథ్యము. 


119 


ఈ విధముగా స్వ స్ఫితి - సహజ స్తితి - సామ్య స్థితి - త్రిగుణాత్మకమైన 
పుణ్య పాప నివృత్తమై - పరంజ్యోతి స్వరూప - ప్రత్యగాత్మ స్వరూప - సాక్షాత్కార 
దివ్య తేజః పుంజ మందు, జీవుండు (లింగ శరీరుండు - మనోమయుడు) లయించి, 
ఉత్కృప్ప పదవి ప్రాప్తించును. ఈ విధంగా మనోలయ ప్రాప్తి ఫలం, అద్వితీయ విజయ 
సాధన మగును. 

భ్రూ మధ్యమున ఆకాశ సంధి గలదు. ఉపనయన మార్గమున - సునీల 
ద్వారకా ముఖ పథమున - భక్తునకు (సాధకునకు) శ్రీ కృష్ణ పరమాత్మ చేయూత 
నిచ్చి, వెలుగు చూపి, తన వేయి బాహువుల! జాపి, మన రెండు చిన్ని చేతులను, 
అందుకో తహ తహ పడుచున్నాడు!! ఉత్తిష!! (Get Up - Awake) 

చూడు - సుమతీ - గురునందనా - దశవాహినీ ప్రాజెక్టు నిర్మాణంతో 
ప్రాప్తించు “మహా మానస సరోవర” మొక విశ్వ కల్యాణకర మంగళ ప్రసాదం కాదా! 
ఎంత సుదినం - ఈ భావమే సత్సంకల్పం, ఈ పథమే “యోగం”- 

బాపురే! పది నదుల ప్రాజెక్టు నిర్మాణం ఒకే మూల కీలకంతో, రూపొందడం 
హర్షణీయం కాదా! ఇక ఇంజనీయర్లు - ప్లాను - బడ్జేట్టు -సమస్త సరంజామా కావాలి 
కదా! 

అంతా రెడీ! 1180 వేద శాఖల పైకి బ్రహ్మ నందు కొన్న (పరమైన) 108 
ఉపనిషత్తుల నుండి, కోరి ఏరు కొన్న (సమన్వయమై - సర్వ సమ్మతమై, పరస్పర 
విరుద్ధ - విపరీత దోరణుల ధ్వనించని - దశ లేక ద్వాదశ (10-12) ఉపనిషత్తుల 
(సూత్రముల) నుండి సార సంగ్రహ రూపమనందగు - 555 సూత్రముల “బ్రహ్మ 
సూత్రముల” -న(బడు బృహర్సంధము (4 భాగములు - 16 అధ్యాయములుగ 
రూపొందడమే “వేదాంత శాస్త అవతరణ గాధ” వాటి సార సంగ్రహమే భగవద్గీత 
(ఉత్తర గీత - ఉద్భవ గీతలు సహా). ఇదే ప్లాను రూపము. 

సద్గురువే (పరుస వేది) “జ్ఞానాంజన శలాక” హస్తుడై “గ్రీన్‌ సిగ్నల్‌” ఇస్తున్నాడు. 
హస్త మస్తక సంయోగ మైనది. “బోధ” యే శంకు స్తాపన. వ్యాస భగవానుడే” చీఫ్‌ 
ఇంజనీర్‌” - - - ఉపనిషద్ధప్టలే తోటి ఇంజనీర్లు - - - కర్మ, భక్తి, జ్ఞాన యోగ - 
చతుర్భూమికలే ---- (four phases or stages of the plan) --- నాల్డు 
అంచలుగా రూపొందినది. 


120 


ఏలాంటి వ్యయ ప్రయాసలు, విదేశ బుణములకై దేబరించడము గాని, 

అనవసరం. శుభం - అభయం - అక్షయం!! 
దశ దిశలనుండే దివ్య గంధం పరిమళిస్తూంది. తథాస్తు దేవతలు మంగళ 

గీతముల నాలాపిస్తున్నారు. ప్రకృతి పురి విప్పి నృత్యం చేస్తూంది. దేహ త్రయాది 
సర్వేంద్రియములు, ఉద్విగ్నమై, తన్మయత్వమున “ఉత్తరాయణ పథోన్ముఖమై” 
బ్రాహ్మీ సితినందుకొని, ఏకా కృతి. జేంది, నిస్త రంగ తేజ స్సాగరమై, శాంతి పరిపూర్ణత 
నందినది. 

దశ, మహా మనో స్రవంతులు మంత్ర ముగ్గంగా స్తంభించి, (అడ్డు వెయ్య 
బడి) - తిరోగమించి తమ జన్మ స్థానమైన బ్రహ్మ యందే లయించి, బ్రహ్మాకారమై - 
తత్సలంగా రూపొందిన మహా మానస సరోవర బృహతీ నిర్మాణమొక దివ్య సాగరమై 
ఆవిర్భవించి, ఆందు హంస వాహనారూడు(డైన బ్రహ్మ - - - హిరణ్యగర్భ 
సాక్షాత్కారమును ప్రసాదించును. 


121 


122 


4. సృమ్షీ 


ప్రవేశిక 
శకుడు --శా శక్తి 
పురుష 
అవినాభావ సంబంధము 


అర్థనారీశ్వర రహస్యము 


ప్రకృతుల 


సృష్టి రహస్యము 
(శక్తి పాతము) 
అర్థ నారీశ్వర తత్వము 
నిర్గుణ పరమాత్మ -- పురుషుండు 
సగుణ (శబ్బ బ్రహ్మము -- శక్తి 
(మాయా శక్తి) 


123 


“ఏకంసతీ విప్రా బహుధా వదంతి”--(బ్రహ్మము) 


ఉన్నది ఒక్కటే సత్యం - బుధులు అనేక విధములుగా వర్ణిస్తున్నారు. ఆది లో ఆత్మ 


వల్ల ఆకాశ మాయెను.” 
--- బుగ్వేదము 
రూపనామ రహిత నిర్గుణ చిదాభాసము - అఖండ చిద్విలాసము. 
నిర్గుణ పర బ్రహ్మము 


అవ్యక్తం ప 


హతీ 


శా 
ర్త 
ర 
రై 

ల్‌ 


స్‌ 


మ 


జగత్‌ 
రూప నామములు 
స్థూల సృష్టి 
అనగా బ్రహ్మాండము 


ఈ బ్రహ్మాండము --1 సం॥| అట్లగీ యుండి - తర్వాత పగిలి 2 కపాలము 


లయ్యిను. 


స్వర్ణ రజిత 
స్వర్గాది 7 ఊర్భ్య లోకములు పృథ్వి మొదలు 7 అధో లోకములు 
బ్రంహాండము లోని - 


మావి (Placenta) -—--—--—-—-—-—-——- పర్వతములు గను 
అందలి తడి లలల మేఘములు గను 
అందలి నాడులు లాలా నదులు గను 
అందలి గర్భ జలం... -౫౫---ా-ా-ాడా---- సముద్రములు గను 


(= Omiatic fluid). 


“ఆకాశం” - ప్రకృతి పురుషుల ప్రథమ సంతానం. ఆకాశమున విరుపులే 
మెటిపులు - చిద్విలాన క్షణిక ప్రదర్శనములు. ఆకాశ తత్వము నుండి ఈ శబ్బం, 
అనగా ఉరుములు. ...... క్షణ క్షణమును సాక్షాత్కారించు చిద్విలాస దర్శనమే 
అది. ఇంకేమి కావాలి? (Lightening & Thunder) . 

---- చాందోగ్య అ. ॥॥ 


మనస్సు నకు (జీవత్వ) హృదయ కమలము స్థానము. శిరస్సు కాదు. 
-- వేదాంత పంచ దశి. భా ॥॥. అ. ॥. శ్లో 12-13 
గురుర్వాక్యము 
శాస్త్ర ప్రమాణం ల చే స్థిర పడును. 
విశ్వాసము యుక్తి 
అనుభవం 
ఓం కారము - సగుణ బ్రహ్మము -శబ్బ బ్రహ్మము - పరమాత్మ చిహ్నము. 
పురుషోత్తముని లాంచనము - త్రివిధ (అ+ఉ+మ్‌ = ఓం) రూపము 
“సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ” -- తైతరీయం 
“బ్రహ్మ యెందున్నాడు?” ----- ఇది అధికముగా నన్నడగ వద్దు” 
-- యాజ్ఞ వల్క్యుడు. 
సృష్టి కేంద్ర సత్యమైన (మూల సత్తా) బ్రహ్మమును, తెలియు నున్నత 
శక్తి మనకు ప్రసాదింప(బడినది” -- శ్రుతి 
“ఆత్మ దర్శన మాత్మ దృష్టి వల్లనే కల్గును. - అట్టి ఆత్మ దర్శనమునకు 
తోడ్చ్సడు (సాధన) శిక్షణ మార్గమే - “యోగ విద్య” అని పేరు. 
“ఆత్మతో మనస్సంయోగమువలన జ్ఞాన మగును” లయ మగుట వల్ల 
“మనస్సు” అనిత్యమని సిద్ధము- 
అరిస్తాటల్‌ పరిణామ వాదము-- 
పరిణామ వాదము - 
నిర్గుణ పరబ్రహ్మ నుండి ఈ సగుణ ప్రకృతి ఈ అప్పరూప 
ప్రకృతులు - (5 భూతములు + 1 అవ్యక్తం + 1 మహత్తు + 1 అహంకారం) ౫ 
క్రియ తపస్సు ఈ బ్రహ్మ - 


125 


సూక్ష్మము నుండే క స్థూలమునకు మరియు తిరోగతి 
పరివర్తనము (సృష్టి - (స్మిత) లయములు) క్రియలు అనాదిగ జరుగు చున్న పరిణామ 
సిద్ధాంతము సత్యము. జడ పదార్థములలో చేతనములందు కంటె బ్రహ్మ శక్తి 
ఎక్కువగా అణగి (గర్భీభూతమై) యున్నది. 
--- అరిస్థాటల్‌ 
కణాదుని సిద్ధాంతము (అణు - Atomic Theory) 
కణములు గర్భీ భూతములు - (అణు సిద్ధాంతము) 
మానవ జన్మ ఉత్త మాధిక్య మైనది. 
ఇతరులతో సంబంధము గలది. 
ప్రజ్ఞ - సంకల్ప శక్తులు గలది. 
స హ్‌ 
ప్రేమ - అంతఃకరణాదుల క్రియలు. 
పరి పూర్ణత చేకూర్చును. ఎందుకనగా ద్వంద్వముల వైరుధ్యము చే 
జనించు “సుఖ దుఃఖములు” సంప్రాప్త మగుట వలన. 
నిర్గుణ ఏక రూపుడే - సగుణ ప్రపంచ పరిపూర్ణ బ్రహ్మ స్వరూపమైన - 
ఇక మిగులున దేమియు లేదని చెప్పునదియే. 


ue 


కణాదుని సిద్ధాంతము. 
ఉ॥| వెలగ పండు గుజ్జు - బీజముల వలె 
“ప్రకృతి - పురుషుల” పరస్పర, అన్యోన్య, అవినాభావ సంబంధ బాంధవ్య 
మీ సృప్పిస్టితి లయ తతంగ రహస్యము. 
కృషార్ణునులు 
ణ జ 
యుక్తి శక్తులు 
జాన కర్మలు. 
Ca 
ఈ యుగళ సమ్మేళన - ఉత్సాహ లీలా తరంగిత మైన పరిపూర్ణ జీవిత 
విశేషము నే, ఉపనిషత్తు లుద్దోషించు చున్నవి. 


“ఎవడు తన ఆత్మను, పరమాత్మగా నెరింగి యారాధించునో, 


యాతడొనర్చిన కర్మ, యెన్న(డు నశింపదు”- 
---- బృహదారణ్యకము 


126 


“పరమాత్మ లక్ష్యము లేని కర్మ వ్యర్థము.” 

“ఈశ్వర ప్రీతిగా సర్వ కర్మలు చేయ వలెను” 

“కర్తృత్వ రాహిత్యమే - అనాసక్త సిత” నిర్బంధ జీవనము = 

మొట్ట మొదట సదసత్తులు రెండు లేవు. ఒంటరి యైన యా దివ్య 
పురుషుడూపిరిలేని “నిశ్వాస” మొనర్చెను. నిట్టూర్పు కావచ్చు. ఆదిలో నిర్గుణ - 
నిరాకార - నిరంజన -నిరామయ -అవ్యక్త - అసంగ - సద్వస్తువునందు- - - మొట్ట 
మొదట “నే” నను భావము పొడసూపినది. ఇదే “అహంకార” జనన రహస్యము. 
ద్వంద్వములు (ద్వైతము) పూర్ణత్వము నుండి వచ్చినవే! 

మాయ అనాది - కాని అంత్యం ఉన్నది. అంత్యమన్న అదృశ్యం లేక 
విరమణ అని అర్థము: మాయ మూడవన్శలందును ఉన్నట్లు కాన్సించును. కాని, 
నిజంగా లేదు. అందుకే “మాయ” కా పేరు. 

“సర్ప రజ్జు భ్రాంతి వంటిది” -“*శుక్తి రజతం” - మృగ తృష్ణ 
మొ|| అధ్యాస వలె!! 

నిర్గుణ పురుషుని నుండీ --- శక్తి (బహిర్గత విజృంభణ) 

నిర్గుణంలోనికి + శక్తి లయించినప్పుడు అదృశ్య మగును. 

ఇదే సృప్పిస్ఫితి - లయ రహస్యము - 

--- సారస్వతోపనిషత్తు -యజుర్‌ 

కాని, అన్నిటికి - మూల కారణం - మూల సత్తా - నిర్గుణ పర బ్రహ్మమే 
- ఆయాది నారాయణ మూర్తి - ఆది మూలం - అనంత - అఖండ - అ సంగ - 
అచ్యుత - అక్షర - అవ్యయ - అసమాన - అద్వితీయ - తేజోరాళి కూటస్థుడు - 
సర్వ సాక్షి - 

మాయ 
ప్రత్యగాత్మ-పరమ పురుష -నిర్వికారుని నుండి ఈ మూల ప్రకృతి గ చే 
అవిద్య 

కల్పితము లైన (త్రిగుణాత్మక) - శరీర త్రయాది (వ్యష్టి - సమిష్టి - మొ|| ఉపాధులను 
బట్టి వచ్చిన నామ రూపాదులన్నింటి యందును నిరంతరము వ్యాపించియున్న 
చిద్రూపు(డై, ఆ యా ఉపాధులన్నింటి యొక్క కృత్యముల. గాంచు చుండును - - - 


99 


౫ “ఉపద్రష్ణ”. 


127 


చైతన్య ప్రతి బింబము ఆభానకుడను “జీవుడు” తాను చైతన్య మనెడి 
మరపు చే ఆభాస గల్లు చున్నది. ఇతనికి యింద్రియములే సాధనములు . అవి జ్ఞాన + 
క్రియా రూపములు. ప్రకృతి పురుషుల సంసారము, పంగ్వంధ సంబంధము లాంటిది. 

ఈ దేహము సర్వ సుఖ సౌకర్యములతో జీవుని విడిది గృహముగా 
భగవంతుడు నిర్మాణించెను. దేహ యంత్రమును పరిపూర్ణమైన క్లుప్త స్రుప్పి 
దీనిననుసరించియే - జగత్సృప్పి జరిగెను. 

“నిర్గుణ బ్రహ్మమే - సగుణుడగు దేవుండయ్యెను.” - ఏకాంత - స్తబ్బ - 
జడతుల్యమై - దుర్భరమై -దుస్తరమై -విసుగు(బారి - “మార్పు” (Change = 
relaxation) నభిలిషించుటే ఆది (అనాది) సంకల్ప కారణం. “కామ ప్రవృత్తి”: 
మానవునకు దివ్యదృష్టి . ధ్యాన దృష్టి యున్నవి. బుద్ధి శిఖరాగ్రమున నిల్పి 
సత్పదార్థమును ధ్యానించి దర్శింతురు. 

ఫలము:- అశృతము - శృతమగును - 
అదృశ్యము - దృశ్యమగును - 
అవిదితము - విదితమగును - 

విద్య, జ్ఞానము, పాండిత్యము, రూప, కుల, ధన, వంశ, వర్ణ, పదవీ మొ|| 
ప్రాముఖ్య - ప్రాబల్య గర్వమును దూరీకరించి, అహంకార, మమకార రహితుడై, 
నిగర్వియై, నిర్మల - సిగర్వ - సిర్విచార - సిర్వికార - పసిపాప వలె, అమాయకపు 
దృష్టితో అంతర్ముఖుడై - - - “బలేన( గాదు - బాల్యేన” --- తుదకు నిగర్వినని 
కూడ గర్వింపరాదు. సర్వ వాసనా క్షయాంత స్థితిలో -- “సత్య పథము - సత్య 
జ్ఞానాంద ప్రాప్తి” సుగమము -సులభ లభ్యము. 

“తాను చూచి, అనుభవించిన దేవుడే - తానను సతి” - ధ్యానఫలము - 
దివ్య సృష్టి = తాదాత్మ్యమును పొందుటే ధ్యాన యోగ సమాధ్యవన్థలో ఆత్మ 
సాక్షాత్కారము. ఇదియే పరమగతి, పరమానంద, పరమ పద ప్రాప్తి - పరమ 
నిలయము - అవాంజ్మానసగోచర స్స - యోగి యొక్క ఆత్మ సాక్షాత్కారానుభవం - 
యోగి గాని వానికి( జెప్ప జాలడు - దివ్యానుభవం - అనిర్వచనీయానుభూతి 

“ప్రజ్ఞానం బ్రహ్మ” --- (వేద వాణి) 
విశ్వరూపము - అవ్యక్తు(డైన - అప్రాకృతు(డైన - విశ్వేశ్వరుని ప్రాకృత 
దేహము వ్యక్త మగుట. 


128 


దృశ్యాదృశ్యమంతయు - బ్రహ్మాండములో - ప్రాణి కోట్ల ఉనికి 
సంచలనము సులభగ్రాహ్యము: గాలిలో - జలములో - భూమిలో - సాగర గర్భంలో అ 
భూమి మీద - - సర్వత్ర ప్రాణ (చైతన్య) శక్తి కాన్సించు చున్నది. భూతద్దము 
(Microscope) సాయమున, చెట్లు చేమల అణువులందు సహా ప్రాణ శక్తి 
“స్పందనము” విస్పష్షము. చెమటలో, మలమూత్రాదులలో - (రక్త కణములలో) - 
ప్రాణి కోట్లు ఉద్భవించడం గమనింప దగ్గ విషయం - - అదిగో! గగన వీధిని కోట్లాది 
బ్రహ్మాండములు - నిరాధారంగా - మంత్రముగ్గంగా - మపాంద్రజాల క్రియ వలె 
దృశ్యమగుట కన్న "ఈశ్వర మాయాశాక్తి ప్రభావమునకు సాక్షి” - “అంతర్యామి 
(అంతరాత్మ) మాయా సంబంధముగల ఆత్మ” - “చిత్త - మాయయు, 
తత్కార్యసంబంధము లేని పరమాత్మ: 

సృష్టి క్రియ క్రమ రహస్యమొక దివ్యాద్భుత గాథ! 
ప్రతి కల్పము (Cycle of creation) నందును, ఆయా యుగముల కాల ధర్మముల 
నాటక పునఃప్రదర్శనం యధాతథంగా - చర్విత చర్వణంగా - జరిగి పోవు కథనము, 
“సృష్టి స్స లయ” క్రియల విధంగా - ఉపనిషత్తుల్లో ఏకాభిప్రాయం కాన్సించదు. 
విచారింతాం - - - ? 

1. సూర్య చంద్రాదులు - బుతువులు - పంచభూతాదులు - - - - అన్నీ 
మరి మరి అవతరించ వచ్చును. కాని “విముక్తాత్ములు” తిరిగి దేహ ధారులై - 
బందీలుగా ప్రభవించడం ధర్మ దూరమైన విషయం. కాని, లోక సంగ్రహార్థమై “ఈశ్వర 
ప్రేరేపిత” పరిత్రాణాయ - - యుగే యుగే” --- కొరక, తమ యవతార పరంపరలు లోక 
కల్యాణార్థమై సాగించవచ్చు. 

శ్రుతి సృతులందు యీ విమర్శ స్పష్టముగా విమర్శింపక పోవడం - 
మానవ మేధా శక్తికి అందని యీ బెడద తీరని సమస్యగా కూర్చుంది. 

మాయా మయ జగన్నాటక కర్త - సూత్రధారి - ఆసర్వేశ్వరు(డే - సగుణ 
సిర్గుణముల కతీతు(డు - అతని చర్య లగమ్య గోచరములు - 

ఆత్మ జ్ఞాన స్వరూపుండు, అతనికి సంకల్పములు పుట్టు స్వభావము. 
జగదుత్పత్తికి సంకల్పములే కారణ బీజములై తుదకు బ్రహ్మాండమైన విష వలయముగా 
రూపొందెను. దేవునికే ఒక విషమ సమస్యగా పరిణమించినది. దేవుడు జీవుడయ్యెను. 
పరమాత్మ జీవాత్మగా మారెను. ఇదియే ప్రకృతి - మాయాలీల - 


129 


దేవ - మానవ - జంగమ - స్థావరముల యొక్క త్రిపుటి వర్తనమే 
సంసార జగత్తు. ఆసక్తి - కర్మఫలాపేక్ష లేకున్న బంధ మెక్కడిది? విత్తనమే నశించిన 
వృక్ష మెక్కడిది? “భర్చిత బీజ న్యాయవత్‌” - ఒక అవస్థ యే లేకున్న మరొక అవస్థ 
లేనే లేదు. 

కామ చైతన్యము: సృష్టిలో ప్రతి శరీరము (దేహము) - ఒక విధమైన 
ప్రత్యేక అణువులచే నిర్మితమైన దివ్య సంస్థ ప్రత్యేక వ్యక్తిత్వము. ఈ అణువులకు 
“ప్రజ్ఞ” అసంపూర్ణము: కాని, సహజ - సామాన్య గుణములైన “అసూయ - స్వార్థ - 
కోప - తాప - మాత్సర్యరాగాదులు - సర్వ సామాన్యము. ఇదే మాయ - కామ ఛైతన్య 
క్రియ. దీనిని బట్టియే “మానసిక - స్థూల” చైతన్యములు రూపొందును. ఇదంతయు 
మాయామయ - ఇంద్ర మహేంద్ర జాల క్రియ: ఈ ఆకర్షణలకు సాధకుడు తల వొగ్గక - 
నిగ్రహించి జాగ్రత్త పడవలెను. “నీవు ఈశ్వరుడవు - ప్రకృతికి బానిస కారాదు. నీ బాగు 
- ఘనత, నీవు మరచిన వ్యక్తిత్వ నాశనం - బంధం శాశ్వతం. 

“కార్య కారణ వాదం” - అనగా కారణము లేని కార్యముండజాలదు. 
ఇకను, ఆకారణమునకు, కారణముండనవసరంలేదు. కారణము స్వయంభు. కర్త. 
కర్తకు కర్త హాస్యాస్పదం. సాక్షికి సాక్షి లేదు. ఒకే సాక్షి - సర్వ సాక్షి - ద్రష్ట - - - 
సూర్యునికి వెలిగిచ్చు, మరొక సూర్యుని చూప గలమా? వ్రేలి కొన అన్నిటిని తాకవచ్చు, 
కాని తన్ను తాను తాకుటెట్లు? కత్తి (పదునైన) అన్నిటిని కత్తరించ వచ్చు, కాని తన్ను 
తాను కోయుటెట్లు? ద్రప్పను చూచు వేరొక ద్రష్ష యున్న, ఇక యీ ద్రప్ప కూడా దృశ్య 
మగును గదా! 

జగన్నిర్మాణమునకు మూడు కారణములు:- 


|. నిమిత్త కారణం తాను మారకనే కర్తృత్వము కల్లి యుండటం - 
(కుమ్మరి వలె) పరమాత్మ “రచన - ధారణ - లయము” - క్రమ 
సమర్గన. (“సృష్టి -స్పితి - నాశము”) 
థి ల థి 
2. ఉపాదాన కారణము సామగ్రి - ప్రకృతి - అవస్థానంతరం - 
(చక్రము - కర్ర) తాను లేక - యేదియు లేకుండుట. 
3. సాధారణ కారణం కార్యాంతర రచన - రూపనామాదులు - 


(మట్టి - కుండవలె) _ లభించు వాటిని _రూపాంతరత గావించు జీవుడు. 


130 


ప్రకృతి - ( పాంచ భౌతిక సంబంధమైనది) - అంతఃకరణము - బుద్ధి. 
చిదాభాసు(డు (జీవుడు) = “అంతకరణము + ఆత్మ “ 
బుద్ధి కర్శృత్వమును, ఆత్మ ప్రకాశమును కల్లించును. 
ఇదే చిద చిద్భంధి - సదసత్‌ గ్రంధి - లింగ దేహము - హృదయ గ్రంధి - విధి క్రియ - 
బ్రహ్మ ముడీ - “స్థూల + సూక్ష్మముల బంధం = సంసారం. 
బుద్ధి (అంతఃకరణ) నాశంతో, అనగా “సంకల్ప వికల్ప” నాశంతో “ఆత్మ” తానుగా 
(ఆవరణ రహితమై) ప్రకాశించి శేషించును - మిగులును - అనగా - అమనస్క స్శితి - 
స్వస్వరూప స్మితి - సహజ స్మితి - ఆత్మత్వ స్థితి - - ప్రకాశించి మిగులును -ఇదే - 
(బంధ - సంసార -) మోక్షము - విముక్తి - ముక్తి - - - మనో నాశమే (మోహ నాశమే) 
మోక్షము. 
సృష్టి - లయములు అనగా అనులోమ - ప్రతి లోమములు. 
Projection & Retraction - Evolution & involution. 
శ్లో|| ఆకాశత్సతితంతోయం యధాగచ్చతి సాగరం| 
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి॥ 
తా|| వర్ష జలమంతయు సముద్రమున చేరునట్లు, అందరి దేవతలకు 
చేయు నమస్కారములు కేశవునికే చెందును. - - - 1౧౧౪గ౬| Bank కదా! 
కూటస్థుని యందు బుద్ది కల్పింప(బడి - ఆబుద్భి యందు కూటస్లుని 
ప్రతి బింబమైన చిదాభాసుడు “జీవుడి” ని వ్యవహరింప( బడుచున్నాడు. అదెట్లనగా 
సముద్రమునందు మంచు కొండ లుత్పన్నమై వాటి యందు సముద్రము 
ప్రతిబింబించునట్లు- -- 
జీవ శబ్దమునకు వ్యుత్పత్తి “పాణమును ధరించుట” యని అర్థము. ఆ 
కూటస్టుని కంటే జీవుడను నామాంతర మేల గల్గె ననగా - - కూటస్టుడు సిర్వికారుడు. 
కనుక వానికి సంసారము లేదు. చితృతిబింబుడై చిధా భాసుండనంబడు జీవుడే 
సంసారమును పొందు చున్నాడు. 
ఘటాకాశము - జలాకాశముచే(గప్ప(బడినట్లు జీవునిచేత కూటస్థుడు( 
గ్రమ్మ( బడినాడు. అందు వల్లి అన్యోన్యాధ్యాస తెలియడం లెదు. జీవు(డు కూటస్లుని 
తెలియక పోవడం అనాది. అవిద్య - ఆవరణం - అజ్ఞానం - - - ఇదియే సంసారం. 
జీవ కూటస్టుల సంసార దశలందు భేద ప్రతీతి లేమియే అవిద్య. 


131 


ప్రకృతి పురుషుల కలయికయే సృష్టికి కారణం. (ఇదియే లింగము + 
పాణివట్టముల ప్రతిష్టాపన మందలి రహస్యం) - ప్రజాపతి పూజ - బాహ్యారాధనం - 
"ప్రకృతి పురుషుల” సంగమ (సన్ని వేశు రహస్య లక్ష్యం - - 

ఈ అవిద్యా కల్పిత జీవుండు, జీవత్వం తెలియవలెనన్న - అవిద్యా 
స్వరూపం - విక్షేప - ఆవరణములు - అజ్ఞానమే కారణమని తెలియ వలెను. 

వెలుగు వంటిది ఆత్మ - చీకటి వంటిది అవిద్య - యీ రెంటికిని ఏక 
స్థితి ఎట్లు కల్గును? దీపము తో చీకటిని వెతికినట్లే! అవిద్య కూటస్టు నాశ్రయించినది - 
మనిషిని నీడవలె - నీటిలో మంచు గడ్డవలె - అగ్గిలో పొగ వలె - - - - “శక్తుడు - శక్తి” 
- సహజ అవినాభావ సంబంధం - 

మణీ - - కాంతి 
పుష్ప - - సౌరభం 
వెలుగు - వేడీ 
పురుష - ప్రకృతులు. 
- గడ్డిపరక మొ|| బ్రహ్మ పర్యంతం - దృశ్య జాల సంపూర్ణం. 


సృష్టి (1) -శా విరాట్‌ 


చేతనం PORE అచేతనం 
(జడం) - తక్కువ సితి 
ఉత్తమ మధ్యమ అధమ 
దేవతాదులు మానవ జాతి పశు పక్ష్యాదులు నదీ నదములు, పర్వతములు 
జడ జగత్తు సర్వం 


(2) హిరణ్య గర్భుడు (సూత్రాత్మ) 


చైతన్య తేజోమయ సూతాత్మ - 


అపంచీ కృత - పంచ భూతముల కార్య మైన సమిష్టి స్థూల 
శరీరోపాధి గల పరమాత్మ. 


132 


విశ్వ రూప వివరణములు :-- 

భగవర్గీత యందు 11 అధ్యాయం. శ్రీ కృష్ణ భగవానుడు 10 
అధ్యాయములు బోధించినా, అర్జునుడు ప్రత్యక్ష ప్రమాణమును గోరినాడు: నూరు 
బోధలకన్న ఒక స్వానుభవము పాచ్చు గదా! “ద్రష్తు మిచ్చామి” - అంటే చూడు 
నాయనా!! అన్నాడు గురు దేవుడు. విశ్వరూపం చూపించాడు - కాని అర్జునుండు 
తన స్థూల నేత్రములతో చూడ6 జాల(డని భగవాను(డాతనికి “దివ్య దృష్టిని” 
ప్రసాదించెను. అద్భుత లీలా తరంగిణిని దర్శించనిదె, మానవ బుద్దికి విశ్వాసం - 
గురు భక్తి -తత్వబోధ కాజాలదు. ఆత్మ విద్యా ప్రచారం వెరిగి శిష్య వర్గం వృద్ధి 
కాజాలదు. 

విశ్వ రూప దర్శనం ; - 
యశోదకు నోటిలో, 
శిశుపాల వధ - రాజసూయ యాగ సందర్భంలో, 
కౌరవులకు “కృష్ణు రాయభార సమయాన, 
గోపాల గోపికాదులకు - రాన క్రీడా దృశ్యం, 
కురుక్షేత్ర సంగ్రామారంభంలో . _(భగవర్సీత 11 అద్యాయము) 
అవిద్య వల్ల (ఆవరణ వల్ల ఆత్మ పరిపూర్ణత మరుగు పరచబడునే గాని, 

ఆత్మకు దేనివల్లను స్వతః వికారము కలుగ( జాలదు. సూర్య చంద్రులను మేఘము 
లడ్డు కొన్నను అంట జాలనట్లు - - - “కల్పిత చిత్తములు” - తెరలు - 

భగవంతుని ఆది సంకల్పమే తొలి పొరబాటు - ఇంత ఆగడ - 
అభాండములకు (సృష్టికి) దారి తీసినది. “నేను విసృతమౌతాను” - అన్నాడు నిర్గుణ 
పరమాత్మ - వెంటనే అతని శక్తి (మాయ) - బహిర్గతమై - సృష్టి జగన్నాటక రంగం - 
కల్పం వెంట కల్పం -కాల చక్రం గిజ గిటజి - - - అణు ప్రమాణ సంకల్ప ఫలం మహా 
పర్వత సృష్టికి దారి తీసింది - - - ప్రభు రంగంలోకి లాగ బడ్డాడు. స్వయంకృతాపరాధ 
ఫలం - - మరియూ జగత్సంసార రంగ జీవన పరి సమాప్తి ఎప్పుడో ఆయనే చెప్పాలి. 

తాను, సహజానంద మయుడు. బాహ్య వస్తువులలో (విషయ 
సంగమమున) తన ఆనందముందను కొనడం “మాయ” - భ్రాంతి - మోహము - - 
మోక్షమునకు ప్రతి బంధకం. బంధ మోక్షములకు పూర్వజన్మము లందలి 
సంస్కారముల బలము దోహదమగును. కాని, తత్వ జ్ఞానంద మయుడగు పురుషుడు 


జ ఇ 


133 


- తన ప్రయత్నమున “ద్వంద్వాతీతుడై” - సచ్చిదానంద రూపత్వ స్వస్పితి - 
రూ థి 
సహజానంద అమరత్వ ఎ ఆక్షయ:పథవీ నందడము మోక్షము” = 
ఆత్మ - బ్రహ్మము - 
తురీయ - సమాధ్యవస్థ - సర్వాతీత స్శితి యందు - బ్రహ్మాత్మ భావ 
మచంచలమై - ఏ కొరంతయు - లోటును లేక - నిర్వక్రముగా మూల మంత్రమై - 
పరమ - ఏకైక - సత్య రూపమున - నిల్చును. జీవ బ్రహ్మలొక్కటే యని - 
అనిర్వచనీయమగు అఖండ మధురాను భూతి స్సురించి, స్వ స్వరూపాను సంధాన 
మనుభవ మగును. - “ప్రజ్ఞానం బ్రహ్మ” - 
ఈ జగమున కొక పెద్ధ (సమిష్టి మనస్సున్నది. అదియే హిరణ్యగర్భుడు. 
(సూక్ష్మ సమిష్టి. ఇక స్థూల సమిష్టి “విరాట్సురుషుడు - 
ఆత్మ (వ్యష్టి బ్రహ్మ (సమిష్టి 
దేహత్మ (విశ్వ) జగత్తు (విరాట్‌ లేక వైశ్వానరుడు) 
ప్రాణాత్మ (తైజస) ప్రపంచాత్మ (హిరణ్య గర్భుడు) 
బుద్ధ్యాత్మ (ప్రాజ్జు 
ధ్యానాత్మ (తురీయ) 


ఆత్మ - ద్రప్ప (బ్రహ్మము) 
ఆనందము (పర బ్రహ్మము) 


OD 
సరు గు గా 


శ్లో| _ జాగ్రత్స్యప్న సుషుప్తి తురీయమితి - చతుర్విధా అవస్థాః 
జ్ఞాన కర్మేంద్రియాంతః కరణ చతుష్టయం చతుర్ణశ కరణ 
యుక్తం జాగ్రత్‌, అంతః కరణ చతుష్టయ రేవ సంయుక్త 
స్వష్నః। చిత్తెక కరణా సుషుప్తి కేవల జీవ సంయుక్త మేవ తురీయం॥ 


“ఈశ్వరా సిద్దే” - ఈళశ్వరు(డు సిద్ధింప(డు (కాని ఉన్నాడని అర్ధము) 
-- కపిల సాంఖ్యం 
“ఈశ్వరా భావాత్‌” - అనగా ఈశ్వరు(డు లేడు. 


-- పతాంజలి యోగ సూత్రం 
కరణం - ఇంద్రియం 


అధి కరణం - ఇంద్రియాధిష్టానం. 


134 


మనస్సు = ఇంద్రుడు - దశేంద్రియములు - పంచ భూత రూపములేః 
అంతఃకరణ చతుష్టయం, త్రిగుణములు వాటి పరిణామములే. 
4 అవస్థలు - “దేహం + ఆత్మ” అందలివే -. 
జీవేశ్వరుల సంఖ్య ద్రైతమును ధ్వనించునా? 
1. మాయ ప్రకృతి యన(బడును. మాయయే ఉపాధిగాగల ఈశ్వరుడు జగత్తును 
ఫప్పించెను. హ్‌ “శ్వేతాశ్వతరం” 
2. సృష్టికి పూర్వం “ఆత్మ” సృజన సంకల్పమున లోకముల సృష్టించెను. 
-- ఐతరేయం 
3. ఆప్రత్యక భిన్న బ్రహ్మము వల్ల క్రమముగా, ఆకాశాది - దేహాంతర సృష్టి గల్లెను. 
-- తైత్తిరీయం 
అనగా సమస్త బహురూప సృష్టి తానే అయ్యెను. - 

4. సద్రూప బ్రహ్మము, బహురూప సృష్టి సంకల్పములచే, పంచ భూతాది - 
అండజ - స్వేదజ - జరాయుజ -ఉద్చిజ్ఞాది - చతుర్విధ భూత జాలమయ్యెను. 

చాందోగ్య 

5. ప్రజ్వరిల్లు అగ్ని రాశి యందలి కణములు - మిణుగురులు -విస్సు లింగోద్భవ 
మగునట్లు, పరమాత్మ నుండి “చేతన - జడాత్మక” సర్వ సృప్పియు జనించెను. 

6. నిర్గుణ సూక్ష్మ బ్రహ్మము నుండి - జగత్సృప్పి నామ రూపములుగా “బ్రహ్మము 
నుండి - పిపీలి కాదుల వరకు - మిథున రాసులుగా (స్త్రీ పురుష రూపములు 
దాల్చి), స్థూల కార్యములైన విరాడాదులుగా - - - మంచు తెరలందు దాగి 
వుండే సూర్యోదయంతో స్పృష్షముగా ద్యోతమగు నట్లు - రూపొందెను. 

7 ఆ బ్రహ్మామే వికార రూపమగు జీవత్వము పొంది దేహ సమూహములందు 
ప్రవేశించెను. ప్రాణాదులకు ప్రేరేపకుండగుటవల్ల జీవ భావ మేర్చడెను. 

8. "సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్‌” - సృష్టికి పూర్వము విశ్వమంతయు, నమ రూప 
రహితమై, ఒక్క చిద్విలాసంగా (పర వస్తువుగా) నే యుండెను. సజాతీయ - 
విజాతీయ - స్వగత భేద రహితమై జ్ఞాన దృష్టికి మాత్రము - (ప్రజ్ఞానుభవంగా) 
గోచరంబగును. పంచ విధ భ్రాంతుల వల్ల! గల్లెడునది సర్వము అబధ్భము. 

శ్లో! _ అచింత్యమవ్యక్త మనంత రూపం; 
శివం ప్రశాంత మమృతం బృహద్యోనిం। 


135 


తథాది మధ్యాంత విహీన మేకం। 
విభుం చిదానంద రూప మద్భుతం॥ 
--“కైవల్యోపనిషత్‌” భా 1-6 
“జగద్యోనిం” - (గీత) - జగత్తును కన్నది - 
భగవంతుడు - శక్తిని (ప్రకృతిని) కన్నందున, (భగ) శబ్దార్థం “మాతృత్వ” - జగన్మాత 
- “శాక్తేయ” మతమున కాధారమీ సాంప్రదాయార్థము 


సృష్టి యామ 


+ 


అచల - నిర్గుణ - ఏకత్వ - అద్వైతం - అఖండ చిద్విలాస చైతన్యం - 
నిట్టూర్చు - (ఊపిరి లేని) 
చలనం - సగుణ వ్యక్తీకరణం - ద్వంద్వాతీత స్మితి 


జ అహంకారోత్పత్తి ద్వైత ప్రకృతి ప్రకటనము 


ఆక 


బ్రహ్మ - అహంకార -సృజనాత్మక ఈ _ విరాట్పురుషుడు 
(బ్రహ్మ ప్రజాపతి - కామము ప్రధాన లక్షణం) 
ఇదియే “మాయ” - ప్రకృతి - కోర్కెలో పుట్టి - కోర్కెలు సృష్టించు వ్యక్తిత్వం. 
ఈ విధముగా “ప్రకృతి పురుషులను” పేర్కొని వేదములు (బుక్కులు) ఆగి పోయినవి. 
కామమే అహంకార కారణము - మనస్సు నకు బీజము. 

“మనసో రేతః “ -- శృతి 
కావున, కామమే పరిణామ రహస్య పాతువు. సృష్టికి - వృద్దికి మూలము - ప్రకృతి 
(మాయ) సామీప్య -సాన్నిధ్య - ప్రభావముననే పురుషునకు కోర్కెలు ఉదయించినవి, 
కామము - ఆలోచనమున కంటే బలవత్తరమైనది. బుద్ది సంచలనము - లోపములను 
జూచుట - వాటిని పూరించుటకు ప్రయత్నించుట - కామము యొక్క క్రియలే. 


136 


వ్యక్తా వ్యక్త (ప్రకృతి పురుషుల) సంబంధ బాంధవ్యమే సంసారము. 
ఇదియే కామ క్రియా కలాపము. 
సృష్టి క్రియ కూడా “యజ్ఞమే! (పంచాగ్ని క్రియ) విరాట్పురుషుండు - 
పశువు -క్షుప్తంగా సృష్టి క్రియా తంతు వివరమిది. ఓం!! 
“యద్ధ్భృశ్యం తన్నశ్యం” - 
ఏది మార్చు చెందునో అది జనించినదని యర్థము. - 
ఏది వికారము చెందునో అది నశించునని యర్థము - 
జనన - మరణములు కవలలు: వాటి మధ్యనున్న విరామమే ఆయువు: 
రెండు తీరములు లేని నది ప్రవహింప(జాలదు. 
“ఆదిలో అవిచ్చిన్న - అఖండత్వం ఉండినది” 
“విశ్వ నిర్మాణం జరుగు గాక! పరమాత్మేచ్చ” 
_-- ఆత్రేయోపనిషతి. అ. 1 - 1 - 12 
“బ్రహ్మకు జన్మముండిన - అతండు శాశ్వుతుండు కాడు” 
ఉద్దాలకుడు శ్వేతకేతునకు చెప్పెను: 


శ్లో|| మహాభూతా న్యహంకారో బుద్ధి రవ్యక్త మేవచ 
ఇంద్రియాణి దశైకంచ పంచ చేంద్రియగోచరాః॥ 


శ్లో! ఇచ్చాద్వేష స్సుఖం దుఃఖం సంఘాత శ్చేతనాధృతిః 
ఏతత్‌ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్‌॥ 
అ|| మహాభూతాని = పంచ భూతములును, (5) (పృథ్వి, జలం, అగ్ని, 
వాయువు, ఆకాశము). 6. అహంకారః = అహంకారమును, 7. బుద్ధిః = బుద్ధియు, 


137 


8. అవ్యక్తమ్‌ = ప్రకృతి లేక మాయ, దశైకంచ = పదనొకండగు (11). ఇంద్రియాణి = 
ఇంద్రియములును, (జ్ఞానేంద్రియము లైదు - శోత్ర, త్వక్‌, చక్షుః, జిహ్వా, ఘ్రాణములు 
- కర్మేంద్రియము లైదు - వాక్‌, పాద, పాణి, పాయు, ఉపస్గలును, మనస్సు ఒకటియు 
మొత్తము 11. (11 + వైవి 8, మొత్తము 19), పంచ = ఐదయిన, ఇంద్రియగోచరాః = 
విషయములును (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు 5), 19 + 5 = 24, ఇవియే 
చతుర్వింశతి తత్వములు, జీవుడు యిరవది యయిదవ వాడు. ఇచ్చా = కోరికయు, 
ద్వేష = ద్వేషమును, సుఖం = సుఖమును, దుఖః = దుఃఖమును, సంఘాతః = 
పంచభూత సంయోగమును, చేతనా = ప్రాణాదుల వ్యాపారమును, ధృతిః = 
ధైర్యమును, (7 గుణములును, 24+7, మొత్తము 31) సవికార = వికారములతో 
గూడిన, ఏతత్‌ = ఇది, క్షేత్రం క్షేత్రమని, సమాసేన = సంగ్రహముగ, ఉదాహృతం = చెప్ప 
బడెను. 


తా|| కాణాదుల మతమునందు చివర 7 గుణములును ఆత్మ సంబంధములయిన 
వందురు. ఆట్లు గాక, అవియు ఈ క్షేత్ర సంబంధములైనవియే యని భగవాను 


లిచట నిర్థారణ చేసి యున్నారు. ఈ పై విషయములన్నియు కలసి క్షేత్రమైనది. 


- భగవద్గీత. అధ్యాయం 13. శ్లో. 6-7 


!. విష్ణువు ప్రకృతి చేతనము (జీవ) 
పురుషుడు _ లక్ష్మి 
శక్తి జడము - దృశ్య జగత్తు (సర్వం) 


138 


॥. బ్రహ్మ (నిర్గుణ -- ప్రకృతి 
పురుష గాయత్రి గాయః + త్రి = గాయత్రి 
|| శబ్బ బ్రహ్మం - (అ + ఉ + మ్‌) - ప్రణవము 
హంస వాహనం వాక్సానము జప గాయత్రి (త్రిపుటి) 
(సోహం మంత్రం) ° “ఓం” Trinity 
ఉచ్చాాన నిశ్వాస క్రియ 
హంస -ఈఅజప గాయత్రి టా + శా 
నిరాకార - నిరంజన - నిర్వికార - నిష్కియ జప + అజప 
పరు(డైన నిర్గుణ - నిశ్శబ్ద బ్రహ్మం సగుణ + నిర్గుణ 
ప్రకృతి (అప్ప ప్రకృతులు) శబ్బ బ్రహ్మం + నిశ్ళ్శబ్బ బ్రహ్మము 
5 భూతములు +1 అవ్యక్తం +1 మహత్తు ఓం + హంస 
+ అహంకారము PDD 
మోక్షము 
-- సర్వ వేదాంత సార సంగ్రహము 
Il. పురుష ప్రకృతి 
ఈశ్వరుడు పార్వతి 
(నిర్గుణ) (సగుణ) 


న్‌్‌, 


సంధి స్శితి లో} సగుణ - నిర్గుణముల సంధ్వవస్థ 
అర్థ నారీశ్వరుడు) 


దశోపనిషత్తుల్లోని ౩2 విద్యలును - ప్రణవోపాసనను ప్రతి పాదించునవే! - 


“ఓం” - ఆది - మూల - మంత్రము, 
- పురుషుడు - నిర్గుణము - చైతన్యము - 


139 


ఈశ్వరు(డు కపాల ధారి - పుర్రె లోనున్నాడు. (అర చెతిలో వైకుంఠం చూపడం - అదే 
రహస్యేంగితం = చేతిలో చూపిస్తాడు. (సూక్ష్మార్ధం) - తుదకు మిగిలేది బూడిదే - 


శృశానంలోనిది - 


- - సంపూర్ణ వైరాగ్య పరమా వధి. 


అన్నింటికి “ఆత్మ” బీజం - జీవం:- 


1 
2 
త్త 
4 


౮ 


యు 


మూల ప్రకృతి - 1 
మహత్తత్వం - 1 
అహంకారము- 1 సూక్ష్మ -5 
భూతములు న 
సూల- 5 
థి 
జాన -5 
a 
ఇంద్రియములు | 
కర్మ - 5 
మనస్సు -1 
ఆత్మ ik 
తత్వములు 25 


ఆక 


తల = అగ్ని 
కళ్ళు క సూర్య చంద్రులు 
చెవి = ఆకాశం 
వాక్కు = వేదం 
ప్రాణం = వాయువు 
గుండె = విశ్వం 
పాదము = భూమి 

= సాంఖ్యం 


- బ్రహ్మ సూత్రములు. అ. 1 -భా.4. నూ. 21. 


--- చాందోగ్య ఉపనిషత్‌. 


140 


పర బ్రహ్మము 


ఛ నారాయణి) త్రిగుణాత్మక 
మూల ప్రకృతి | మైన ప్రకృతి. 


(శక్తి - త్రిగుణాత్మక ప్రధానము) సత్వ, రజస్‌, 
తమో గుణాత్మకం. 
పరాప్రకృతి అపరాప్రకృతి 
(A) (ee 
బింబము థదైవి అసుర, 
ఛ అశుద్ధ(మలిన) 
(గీ) జీవుడు-మదంశ సంభూతు(డు- విద్య-మాయ సత్వం అనగా 
పంచవింశకు(డు - క్షేత్రజ్ఞుడు శుద్ధ సత్వప్రధాన _ రజన్‌+తమో గుణ మిశ్రం 
- అక్షరుండు - పురుషుడు - ఆత్మ మైనది - ఈశ్వర | 
ద్రప్పు సద్రూపకు(డు - చేతను(డు కారణ్యిాధి అవిద్య 
ఆనందమయు డు - “సంసారి” - ఈశ్వరు(డు జీవుడు 
“బింబము” - త్రివిధావస్థ పర్యంతము _ (సమిష్టి (వ్యష్టి 


సంసారము” తప్పదు. 
(కక్షేత్రము-క్షరము- అనాత్మ-దృశ్యం-  జీవేశ్వరులకు మూడుఅవన్థలు గలవు 


జడం - అసత్తు -దుఃఖాత్మకం - - (కాని పర బ్రహ్మ తటనుడు - సాక్షి - 
ప్రకృతి - సంసారము - -జాగ్రత్స్యప్న సుషుప్తులు. 


4 


5 భూతములు + 5 ప్రాణములు 
10 ఇంద్రియములు + 4 అంతఃకరణములు 
= (వెరశి 24 తత్వములు) - 


141 


పాఠాంతరం 


నిర్వి కల్పము నందవ్యక్తముగ 

నుండిన “మాయ” (నీటి 
యందు బుడగవలె) సృష్ట్యాది 
యందు విజృంభించునప్పుడు 


ey 
మూల ప్రకృతి ————- 


మాయ (విద్య) అవిద్య “మనస్స”ను పేరుతో వ్యక్త 
శుద్ధ సత్వం మలిన, మిశ్రమ మైనది. -అమనశ్యక్త 
ఈశ్వరోపాధి - లేక సత్వం(తమో, రజో విలాసము చే (1),(2),(3) 
గుణ మిళీతం వ్యక్తమైనవి 
కారణోపాధి _ కార్యో పాధి(జీవో పాధి) _ 
mn న 
అవిద్య మాయాప్రతిబింబే ఆవరణం విక్షేపం 
ప్రతిబింబేశ్వరుడు శ్వరుండు 
జీవుండు (వ్యష్టి ఈశ్వరుడు 5 భూతములు పంచ కోశములు 
(2) + (1) ఛ జగ ప. (3 
జాగృతి - విశ్వుడు -విరాట్‌ పురుష -- -స్తూ -- అన్నమయ 
ప్రాణమయ లింగ 
స్వప్న - తైజసుడు --హిరణ్య గర్భుడు ----- శ aa fo 
విజానమయ 
సుషుప్తి- ప్రాజ్ఞుడు --- అ - - కారణ ---ఆనాందమయ 
| (సర్వజ్ఞత్వ = సర్వేశ్వరత్వా 
ద్విగుణములు గలవాడు) 
కించిత్వం - 
కర్తుత్వ -భోక్సృత్వ 
ప్రమాతృత్వాదులు 
గలవాడు. (తిరోహితం = మరుగు వడుట) 


(అదృశ్యం = మాయ మగుట) 
--- శ్రీ సీతా రామాంజనేయ సంవాదం. 


142 


ఉత్తర దక్షణ ధ్రువము లందలి అత్యధిక ప్రత్యేక పరిస్యితులందు, మంచు 
కొండలు (నీటి పరిణామ స్టితి) రూపొంది ప్రత్యేకతను (విపిరీతమును) చూపెట్టు నట్లు 
నిర్గుణ పరబ్రహ్మము నుండి సగుణ ప్రకృతి ఉద్భవించును - ఇదే మూల ప్రకృతి - 
సామ్య స్థితిలో త్రిగుణాత్మిక - “అర్థనారీశ్వర స్థితి” 


పరబ్రహ్మము 
(నిర్గుణ) 
పురుష సగుణ సత్య-ప్రకాశ రూపము 
మూల ప్రకృతి ' త్రిగుణాత్మిక $రజస్‌ - క్రియా శక్తి 
(శక్తి ) (సామాన్య స్థితి) | తమో - జడత 
మాయ అవిద్య 
శుద్ద సత్వం - రజస్‌ తమో రహితం - మాయయే - రజస్‌ తమో గుణ 
కారణోపాధి - ఈశ్వరునకు కలుషతమై - పాలు వెరుగగు నట్టు 
లోపడినది - ఈశ్వరో పోదధిః అవిద్యగా మారును - మలిన 
(నిర్మలమై, స్వచ్చమై, జ్ఞాన స్వరూపమై, సత్వము - అనగా రజస్‌ తమో 
శుద్ధ సత్వ ప్రతి బింబిత ప్రకృతి మిశ్రము - కార్యోపాధి. 
స్వరూపము నుండీ భ్రంశం లేదు-) 


కారణోపాధి 


1. పురుషునకు “మాయ - అవిద్య” రెండును ప్రకృతి భిన్నావస్సలే. 
ఉపాధులు - ఆవరణలు అన(బడును. 

2. ఉపాధిభేదములు - వికారములు - బింబ ప్రతి బింబముల నంట 
జాలవు. 

3. అదధ్ధములోని ముఖ బింబము జడ మగునట్లు (అచేతనము) 
ఉపాధిగత వికారమును తనదిగా అభిమానించదు. కాని బ్రహ్మ చేతనుండగు “సాక్షి” 
యొక్క, అభిమానమే బంధము - మోహము - మాయ - అవిద్య - అజ్ఞానము. 


143 


4. కాని, అధద్మము లో వలె ఉపాధులందలి ధర్మములతో ప్రతి 
బింబమునకు వాస్తవిక స్మితిలో సంబంధము లెదు. అట్ల.- 
య 
5. బ్రహ్మమునకు లతో సంబంధము లెదు . కాని, ఉన్నట్లు 
అవిద్య 
భావించడమే బంధము - అజ్ఞానము - భ్రాంతి -మోహము. “ఉపాధుల పరిణామము 
- బింబ -ప్రతిబింబముల కంటవు. - సంబధము లేదు. 


మాయ--ఈశ్వరు(డు --ఖ కారణోపాధి 


6. పరబ్రహ్మము ఆకా అవిద్య -- జీవు(డు 
ఆవరణ 


విక్షేపాదులు విద్య కార్యోపాధి 


ప్రపంచము 
ఉపాధులు 
సృష్టి - 
7. త్రిపుటి విచారము:-- 
జీవుడు -- ద్రపష్ప -- అంతఃకరణ ప్రతిబింబము 
ఇంద్రియము -- దృక్‌ --- ఇంద్రియ క్రియ 
మనస్సు _ - దృశ్యం -- సమస్త ప్రపంచము 


సృష్టి -- “బ్రహ్మ” -- “ప్రకృతు” ల ఉభయ తారక క్రియ. 


క్షేత్రజ్ఞ క్షేత్ర 
(కారణం) ( కార్యము ) 


144 


సత్వప్రాధాన్యం -ఖ దేవతలు 
మాయా పరిణామమే 
అవిద్య నా లా సత్వసహిత రజస్‌ తమో కూనవులు 
గుణములు 
తమః ప్రధాన రజస్‌ ౫ పశు, పక్షాది గణములు - 


తమో భాగము నుండి - బ్రహ్మాండం ) పూర్ణ 7 విక్షేప -- ఆవరణాధిక 
14 లోకములు - భోగ భిన్న భిన్న తమో జడ జగత్తు సర్వమున్ను 
పదార్థములు - నానా రూపములు (| గుణ 


విశిష్టాద్వైతము ఈ (3౧1 & 1103) 


ప్రకృతి సూక్మాంశ | ఈ మాయా ప్రతిబింబేశ్వరు (డు చా ఈశ్వరు(డు 
ఈా అవిద్యా ప్రతిబింబేశ్వరుండు — జీవుడు 


స్థూలరూపాదికములు ఈ విక్షేప పాధులు పంచభూతములు 
ఆవరణములు [జడజగత్తు తుణత్రయసంయోగ సాయంతో 
సర్వము 
పరమెశ్వరుని యందు — . త్రయ సంయోగ ప్రభావంతో 
సూక్ష్మ పంచభూతముల ఉత్పత్తి 


సూక్ష్మ పంచభూతములు | ఢఈ ఆకాశం గాలి -ఖఅగ్ని ౫ జలం కా పృథ్వి 
కారణ రూపం నుండి - J — స్థూల పంచ భూతములుత్పన్నంబయ్యె 


పంచ జ్ఞానేంద్రియములు -ఫా అంతఃకరణ చతుష్టయము 


పంచ కర్మేంద్రియములు 


145 


ప్రాణ గా రూపొంది - 

వ్యాన | ఉచ్చ్యాన నిశ్వాస 

ప్రాణము హృదయమున నిల్చి -- 5 రూపములుగా దాన ,పచన, రక్త ప్రసార 
సమాన (సంధి క్రియా, మల 
అపాన); మూత్ర విసర్జనాది 

క్రియలకు 
భాద్యత వహించును. 
ప్రకృతి --- పురుషులు ---- అనాదులు 
--- కపిల సాంఖ్యము 


దేహి -- దేహి 
ఆశ్రయ --- ఆశయీ భావం --- అనాది 
ప్రకృతి 


WE మూర్తి 


ప్రకృతి -- మూల ప్రకృతి -- శక్తి 
పురుషుడు -- నిర్గుణ మూర్తి -- “పుర వాసి” -- 
క్షేత్రము (దేహము) -- 24 తత్వములు గలది -- ఉపాది 
క్షేత్రజ్ఞుండు -- జీవు(డు - క్షేత్ర వాసి (తెలుసు కొను వాడు) - 
జ్ఞానము - సత్య దర్శనము - నిజము తెలిసి కొనుట - 

నిత్యా నిత్య వస్తు వివేకము 

సత్యా సత్య జ్ఞానము 
జ్ఞేయం = దృశ్యం = జగత్తు, సృస్పి - మాయ యొక్క కార్యము - 


క్షేత్రం = శరీరం - జీవుని సుఖ దుఃఖా నుభవములకు - సాధనం - ధర్మ 
కర్మముల ద్వారా భవతరణకు నావ. జీవ దేవాలయము - జ్యోతిష్మతీపురము. 


146 


క్షేత్రజ్ఞుడు - పురుషుడు, ద్రష్ట నిర్గుణ, నిరాకార, నిరంజన - నిత్య, 
సత్య, బుద్ధ - ఆనందరూపు(డు. 
ఆత్మ స్వరూప నిర్ణయ విషయములో విరుద్ధ (విభిన్న) ప్రకటనలు జేసిరి. 
--ా (బుద్ధ - శంకర - కపిల -పతంజలులు) 
బుద్ధి - విషయగ్రహణ శక్తి - పరిమిత మైనది. పరమ సత్యమును 
గ్రహించు శక్తి దానికి లేదు. 
జ్ఞానం - సామన్య -ఇంద్రియ - (విషయ) సంబంధమైన - ప్రాపంచిక - 
స్థూలానుభవ - జ్ఞానం. 
విజ్ఞానం - విశేష (ప్రత్యేక) - ఆత్మానాత్మ సంబంధమైన సూక్ష్మ - విచార 
జనిత -జ్ఞానం. 
ప్రజ్ఞానం - కేవలం - మనసున కందని - ఊహాతీత “అనుభవ” జ్ఞానం 
(దృశ్యాను భవం కాదు). 
విశ్వము - విశ్వేశునియందు బీజ రూపమున నుండెను - 
సంకల్పానంతరం (కల్పాంత సబ్బత చలించి), నిగూఢ బీజము విశ్వ వికాసము చెందెను. 
“స దేవ సోమ్యే దమగ్ర ఆసీత్‌” 
“ఏక మేవా ద్వితీయం” 
'తదైక్షత బహుస్యాం ప్రజాయే యేతి” -- శ్రుతి 
ప్రధానమగు మాయ (యందు) ను వీక్షింప నామూల ప్రకృతి యందు ప్రతి 
ఫలించిన పరమేశ్వరుని చిచ్చక్తి వలన 


పరబ్రహ్మ 
మూల ప్రకృతి 
శబ్బ - స్పర్శ - రూప - రస - గంధ --- తన్మాత్రలు -ర్‌ 
ఆకాశం -వాయు-- అగ్ని - జలం ----- పృధ్సి ---- భూతములు -5 


దిక్కులు - త్వక్‌ -- చక్షు - రన నేంద్రియ - ఘ్రాణేంద్రియ -జ్ఞానేంద్రియములు -5- 
(వాయుదేవ) (సూర్య) (వరుణ) _ (అశ్వనీ దేవతలు) 


147 


మాయ యందలి శుద్ధ సత్వ అంతఃకరణ చతుష్టయం 
గుణ ప్రభావమున (బుద్ది - మనన్న్సు - చిత్తము - అహంకారము) - 4 


పంచ భూతములందలి } పంచ కర్మేంద్రియములు -- 5 
అర్థ తమో గుణ ప్రభావమున 
పంచ భూతములందలి పంచప్రాణములు --5 
అర్థ రజో గుణ ప్రభావమున | = 29 తత్వములు 
లింగ దేహములు = 19 తత్వములు 
తత్వముల పాఠ బేదం - 25, 26, 29, 36, 96 - - - -- -- - 
పాఠాంతరము ;- 
బ్రహ్మ నుండీ * ఆకాశం ఈ వాయ ఈ అగ్ని ఈజలం స పృథ్వి (పంచ భూతములు) 
---- అనంత - సమస్త సృష్టి జాలం యావత్తు. 
తెర లోని మాంత్రికుని కోతి వలె -- సృష్టి ---- లయం 
అనులోమన ౫ ప్రతిలోమన క్రియలు - 
మరియు ఈ జనన, మరణ, రహిత, అమృత, అనంత, అద్వితీయ 
మూర్తిత్వం నుండే అనగా పరమాత్మ నుండి — ప్రాణ శక్తి ;ా మనస్సు 
(అంతఃకరణచతుప్పయం) — పంచ తన్మాత్రలు జ్ఞానేంద్రియములు 5 + 
కర్మేంద్రియములు 5 + భూతములు 5. 
శరీరము షడ్వీకారములు గలది. 
జీవాత్మ - జనన మరణములు లేవు. అహంకారమమకారములుగల బుద్ధి 
చైతన్యాంశయే - 
నిద్ర లో ప్రజ్ఞ అవిద్య (అజ్ఞానంతో) కూడినది. సంస్కారములు (వాసనలు) 
- వృత్తులు - అజ్ఞాతంగా కారణ దేహంలో అణిగి యుండును - - - మెలుకవతో 
“విషయ” జ్ఞానంతో తిరిగి వికసించి విజృంభించును. 
యోగ దర్శనము పూర్తిగా సాంఖ్య తత్వమువై నాధారపడియున్నది. 


148 


నిరుత్త 
ప్రకృతి యే < రణముగ రెండును తానెయై యున్నది. ఆ ప్రకృతియే 


ఉపాధన 
అవ్యక్తావన్స యందు “మహతి” (= అవ్యక్తం) అనియు, ఆ అవ్యక్తం లేక మహతీ నుండీ 
—ా అహంకారము పంచ తన్మాత్రలు పంచభూతములు + త్రిగుణములు 
--- ఈ విధంగా బుద్ధి తత్వం మొ పాషాణాదుల వరకు సృష్టి అవతరణము. 


కార్యాకారణ వాదము:- 
సూక్షావస్స కారణం ఈ స్థూలావస్స కార్యము 
Cause —>  4Effect 

ఇక, మనస్సు బాష్యాంద్రియముల ద్వారా - విషయములను గ్రహించి, 
బుద్దికి తెల్పును - నివేదించును. తదుపరి బుద్ధి “ఇద మిథ్ధామని నిశ్చయించును. 
ఆత్మ వల్ల బుద్ధి ప్రకాశించును. (అయన్‌ - అయ స్కాంత సంబంధం). 

ప్రకృతి పురుషుల సంయోగమునకు “అవిద్య” యే మూలము. ప్రకృతి 
కధీనం కాకుండుటే యోగము యొక్క ముఖ్యోద్దేశ్యము. మనము, ప్రకృతికి దాసులై - 
ప్రకృతి శాసన బద్ధుల్వై - యుండుట సామాన్యము. “మనో నిరోధమే - ప్రకృతి 
నిరోధము” - అనగ యోగము. 

బాహ్య ప్రకృతికన్న అంతః ప్రకృతి దృఢ్వమై, బలవత్తరమైనది !! మనస్సు 
దశేంద్రియముల ద్వారా - “మనో వాహినియై” - బాహ్య ప్రపంచమందలి విషయముల 
వేటలో (భోగేచ్చ - లంపటత్వము - తగులు - సంసారము), నిమగ్నమై “తన్ను తా 
మరచి పోకుండా” - - నిగ్రహించి “NO permission - No admission” బోర్డులు 
తగిలించి - సాధించడమే - “రాజ యోగము” - 

బాహ్యా దృశ్య ప్రపంచమంతయు (పాంచభౌతిక) - అంతర సూక్ష్మ 
ప్రపంచము యొక్క స్టూల వ్యక్తీ కరణమే!! అనగా:- భౌతిక శక్తులు కేవలం సూక్ష్మ శక్తుల 
యొక్క స్థూల వ్యక్తీకరణమే!! 

“జగత్తు ఆత్మ ప్రతి బింబమే” 


“The Universe is simply a projection of Self” 


149 


“ఆత్మ కృతే పరిణామాత్‌” -- బ్రహ్మ సూత్రములు. ఆ 1. భా 4. సూ 26. 
శ్లో] యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత; 
అభ్యుత్చాన మధర్మస్య తదా ౬౭త్మానం సృజామ్యహమ్‌॥ 
తా|| ధర్మముయొక్క తగ్గుదల, అధర్మ వ్యాప్తి ఎప్పుడెపుడు కలుగునో, అప్పుడపుడు 
నేను నన్ను సృష్టించుకొందును. (అనగా ఆకారమును దాల్చి ఇంద్రియములకు 
గోచరింతును). 
-- భగవద్గీత. అ 4. శ్లో 8. 
“బ్రహ్మ తననుండి తానే విశ్వ నిర్మాణ కర్తయై - కారణమును తానే యై” - వెలసెను. 
“జీవన్ముక్తుడు నిర్యాణానంతరం బ్రహ్మైక్యము చెందును. 


క బ్రహ్మ సూత్రములు. అ 1. భా 4. నూ 21. 


స్థూల 
దేహము రథము సూక్ష్మ ౩ భాగములు గలది 
కారణ 
(జీవ) ఆత్మ -- రథికుండు. 
బుద్ధి -- సారథి 
మనస్సు - కళ్ళెము -- కథోపనిషత్‌. 1-3.3. 
వ్యక్తం -- దేహము 


అవ్యక్తం - కారణ దేహం (అవాజ్మానస గోచరమైనది) 


జ్ఞాని -- మనస్సును -- జీవాత్మ యందును 
జీవుని -ాాఖీ మహత్తునందును 
మహత్తును పరమాత్మ యందును (హరణ్య గర్భునందును) 
ఫా నిర్గుణ పరమాత్మ యందును చేర్చును. 
జ కఠోపనిషత్‌ 1-3-13 


అగ్ని 
అజాః = జస్మించని ప్రకృతి ఈ జలం మా త్రయం = మేక 
భూమి 


150 


చమన = గరిటె - 
బ్రహ్మ యందు - సృజనాత్మక “శక్తి” సహజ గర్భితము. 
సృష్టి సమయమున - బహిర్గతమగును. (బ్రహ్మ సూత్రములు. అ1.భా4.సూ 9) 
పరబ్రహ్మ కును - _ జీవునకును భేదా భేదములు గలవు. 
| 
కారణం కార్యం 
(ఉపాదాన & నిమిత్తానో 
విశ్వం కేవలం భ్రాంతి కాదు - బ్రహ్మ కారణముగా గలది. బ్రహ్మ యందలి దృశ్యా 
దృశ్య ప్రకృతి విశేషమే!! 
సంసార దశయందు “దేవ - జీవు” లకు భేదము నిత్యముగా కలదు. జీవునకు 
స్వస్వరూప జ్ఞానము కల్సిన పిదప, పరబ్రహ్మతో అబేధము సిద్ధించును. అనగా “ముక్త” 
దశయందా అభేదము. 
అరణ్యం -- వృక్షం 
(సమిష్టి -- (వ్యష్టి) 
విరాట్‌ పురుష -- మానవ 
అన్నిటిని భరించి వైగా(నున్న విశ్వేశ్వరుడు మూలాధిష్టానం 
“సర్వం ఖల్విదం బ్రహ్మతజ్ఞలానితి -- శాంత ఉపాసీత” - 
-- చాందోగ్య. అ ॥|-14-1 
సృష్టిలోని చరా చర సర్వస్వం - బ్రహ్మ భిన్నంగాను, బ్రహ్మగాను కూడా నున్నది. 
“నీరు - నీటి బుగ్గ” సాదృశ్యంగా. 
బ్రహ్మ (శివ) - మార్పు లేని స్థిర సమాధి స్మితి - అనుభవం 
పరబ్రహ్మ < 


శక్తి (మాయ) - క్షణ క్షణము మార్చు చెందు, నశించు 
సంద ఈ శబ్బ (ఈశ్వర) బ్రహ్మం 
పర శబ్బం = మాయా శక్తి 
చిత్త —* నిస్సంధ - అశబ్బ -- మారని 


151 


బ్రహ్మ 
| 


తనలో ప్రతిబింబించిన - ప్రతి బింబములో - పాచ్చు తక్కువలు లేక 


త్రిగుణ్యఫామ్య స్టితియే -- 
మూల త్రిగుణ సామ్య స్మితి 
ప్రకృతి 
శుద్ధ - నిర్మలిన సత్వం అశుద్ధ - మలిన -రజస్తమో గుణ మిశ్ర సత్వం 
థె ధి క ~~ 
-మాయ అవిద్య ( అజ్ఞానం) 


ఆవరణ విక్షేపం 

ఈ త్రిగుణములు ఈశ్వరుని క్రియలు - నిత్యములు 
సత్వం . జ్ఞానం, శాంతం, దయ, సత్యం, అహింస, ప్రేమ, శుద్ధం - లేత వర్ణం రై 
రజనీ -- ప్రయత్నం - ఇచ్చ, క్రియ, కామక్రోధాదులు - మధ్యమం 
తమన్‌ - ఇచ్చ - నిద్ర - జడత్వం - ఆలస్యం - జాడ్యం --- అధమం 
ఈ మూడు కలసి “ప్రకృతి”యని పేరు. దీని నుండి మహత్తత్వమను బుద్ధియు, అందు 
నుండీ ఈ అహంకారము ఈ పంచతన్మాత్రలు 5 సూక్ష్మ భూతములు ఈ 5 
సూక్ష్మ +ీ5 స్టూలేంద్రియములు 5 భూతములు - 24 తీము + 1 
పురుషుండు 
ఉపాదానకారణమనగా కార్యమునందు, కారణము ప్రవేశించియుండుట. కారణము 
కార్య రూపము.(దాల్బుట. “నూలు - వస్త్రము”, “మట్టి - కుండి, “బంగారం - 
నగలు”, “ఇనుము - పనిముట్లు” - ఆలాగే అంతర్యామి జగత్తునకు ప్రధాన కారణమై 
జగత్తంతయు నిండి యున్నాడు. 
ఉపాదేయం - గ్రాహ్యం. 
ఉపాధి -ఆప్రతిబింబాధార శరీరము పురుషుడు దేనికిని (ప్రకృతికి అనగా 
ఉపాదానకారణము కాని, కార్యము కాని కాడు - తటనస్టుండు. 

“ఒక చోట యిటుక - మరొక చోట మన్ను” తీసి అతడు ఇంటిని 
నిర్మించెను. అన్నట్లు - రెంటికిని మన్నే కదా కారణం - మూలం. 

భగవంతుడు మహా మాంత్రికుడు. అతని మాయా శక్తి అమోఘము. 


152 


ఆవిరి (వాయు రూపం) - వాయు తత్వం 


1. నీరు sl 
మంచు గడ్డ (ఘనం) - పృథ్వీ తత్వం 


రూపం (సగుణ), ఆకాశం, వాయా(దులు 


2. సృష్టి a 
రహిత (నిర్గుణ) - దృశ్య, జడం - - - - 


3. భగవంతుడు "గుణ - నిరుణుడని” చాటడం లేదా? 
అగ్నిలో గాలి పుట్టినది. గాలి అగ్నికి మాతృక. అనగా ప్రాణ వాయువే 
అగ్ని క్రియలకు అన్నింటికి మూల సత్తా: ప్రాణ వాయువు లేని చోట అగ్ని రూపొందదు. 
- - ఇక అగ్ని + గాలి తండ్రే తనయుల జత. మహా బలీయ మైనది. 
“H,+0” + వేడే - జలం 
వాయువు + అగ్ని శదిలం త్న 
ఇక అగ్ని మాపక యంత్రం (54౧0415060 - ప్రాణ వాయువు రహితమైననే అగ్ని 
చల్లారును: లేదా “క్లోస్‌” 
ఆంజనేయుడు - ప్రాణ దేవర - “ప్రాణము నందు పుట్టెను”. మారుతి - మారుత 
పుత్రుడు - పాపాలయమైన లంకను కాల్ళెను: జీవత్వమునకు చెర వదలి - దైవత్వ 
ప్రాప్తికి తోడ్చడెను. 
మారుతీస్తవం:- _“మనోజవం మారుత తుల్య వేగం 
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్యం 
వాతాత్మజం వానర యూధథ ముఖ్యం 
శ్రీ రామ దూతం శరణం ప్రపద్యే” 
పంచతన్మాత్రలనుండి పంచ భూతావిర్భావ వివరము. - 
ఆకాశం - నిర్గుణ, నిరాకార, పరబ్రహ్మ, “సర్వ వ్యాపకత్వం” - తొలి 
సంతానం. 
గుణం -- శబ్ధం 
(పంచ) వాయుః - “ఆకాశ మాతృక లక్షణములు + గుణం” - మరియు “చలనం” 
(వాయు పుత్రుని వల్ల లంక ధగ్గమయ్యను) శబ్బం(మాతృక) స్పర్శం (ప్రత్యేక) 
(స్వగుణం) 


153 


(పంచు అగ్నిః - మాతృక గుణములు "శబ్ద + స్పర్శలు” + రూపం (స్వగుణం) ప్రత్యేకం 
(గాలి లో 1/5 భాగం, ప్రాణ వాయువు, అగ్ని, జఠరాదులకు మూలం) 


జలం - మాతృక గుణాలు “శబ్బ- స్పర్శ -రూప” ములు + రసం (ప్రత్యేక గుణం) 
జల పుత్ర సమాగంతో పితృ (అగ్ని) కోపం చల్లారును. 


పృథ్వి - మాతృక గూణములు “శబ్బ స్పర్శ రూప రసి ములు + గంధం (స్వ- ప్రత్యేక 
గుణం) 
వర్షా కాలారంభమున - మట్టి వాసన - జల మాతృక పృథ్వీ (మట్సితో) 
విహరిచును 
అనులోమనం - Evolution (పుట్టుక) 


సృష్టి = 
ప్రతిలోమనం - 1౧౫౪౦1౪౪0౧ (లయం). 


పంచ భూతములు-పరమ పిత నుండీ ఎడబాటును సహించక, వియోగ దుఃఖము తో 

1. అగ్ని- ఏక ముఖంగా మెరుస్తూ ఊర్య దిక్కుగా పరుగులు తీస్తు. “ఓం” జపం. 

2. జలము - కొండలు, గుట్టలు, అరణ్యములు - చుట్టి, ఏకోన్ముకముగా ప్రవహించి, 
పుట్టిన చోటుసాగరం గచ్చతి - తర్వాత చూస్తాం . . . సమిష్టిగా శ్రమించి 
ఈశ్వరైక్యం పొందుదాం. ప్రవాహముల రొద “ఓం” 

3. గాలి- విధి విరామం లేకుండా, అహర్నిశలు, దశ దిశలు - బ్రహ్మాండంగా 
వెదకుతూంది, “తల్లిని పోగొట్టు కున్న శిశువు వలె” ఆక్రందిస్తూ - ఆ 
మోర్పులు - చుట్ర గాలి (/0గఅం - తుఫాను (వరుణిని తో) జల 
మిత్రుని కలసి “JంinNt Effort” 

4. ఆకాశం - సర్వత్రా వ్యాపించి, అన్నిటి కన్నా అధికంగా, తాపత్రయ పడుతూంది. 
కాని ఫలం? 

5. పృథ్వి - జడ్డు - జడం - కదిలి మెదలదు - గాలి తోడై “నీకేం బుద్ధి లేదు, 


154 


ఏమిటా మొద్దు నిద్దుర - లే, పోదాం” అంటే . ... అప్పుడు గాలి తో 
కలసి చెల రేగి “దుమ్ము - దుమారం” - “చుట్ర గాలి” గా తండ్రిని వెదకే 
- ఆందోళన - ఆర్భాటం - ఆరాటం - ఆక్రందనం -... ఏమిటీ ప్రకృతి 
“అంతర ఆవేదన - అబ్బ . .. ప్రకృతంతా “అహర్నిశలు - వినండి .. 
.ప్రణవ జపం చేస్తూంటుంది .. చెట్లు, గుహలు - సర్వం an తండ్రి 
తనయుల ఐక్యం. 


155 


156 


5. జీవ ప్రశంస 
(ప్రవేశిక) 


చైతన్యము + చైతన్యము నందు కల్పింప(బడిన బుద్ధి (లింగ శరీరము) + అందు 
ప్రతిబింబించు చైతన్యము, అనగా “చిదాభాసుడు” - - - - కలిసి జీవుండనబడును. 
--- వేదాంత పంచదశి. 
వ్యాఖ్య :- 
ప్రత్యేక పరిస్టితులందు సముద్రములో ఏర్పడు మంచు గడ్డ, అందు ప్రతిబింబించు 
సముద్రమే “చిదాభాసుడు” 
జీవు(డు, దేహి, కర్పత్వ భోక్సత్వ అహంకారి - 
పురుషుడు, (దేహ పురమందున్న వాడు) - 


“అంగుష్య ప్రమాణః పురుషః” 
---- కఠోపనిషత్‌. 
వెండ్రుక కొనలో 1/100 భాగం జీవ పరిమాణం. 
--- ముండకోపనిషతి మరియు అధర్వణం. 
( అనుభవం వూహ్యం ) 
అంతర్యామి X సర్వాంతర్యామి 
(ప్రత్యగాత్మ) 
పురుషుడు ౫ పురుషోత్తముడు 
జీవుడు ౫ దేవుడు 
ఆత్మ ౫ పరమాత్మ 
ఖండ ౫ అఖండ 


ఆత్మ - ద్రప్ప 


ప్రత్యగాత్మ -- అంతర్యామి 
జీవాత్మ -- లింగశరీరము 


157 


“భూ మధ్యమున ఆకాశ సంధి కలదు” - శాంభవీ ముద్ర ద్వారము 
జీవ ప్రశంస -- 
“ ఉపనయనము” - “సునీల ద్వారక” - ముఖ ద్వారము. 
పంచవన్నెల పంజరము నందలి చిలుక” - 
ఇంద్రియాదులు “జీవ దేవుని”కి సాధనములు మాత్రమే. 
“నీలతోయద బ్రహ్మంబును మనంబున - అందలి “చిద చిత్‌” 
విశిష్ప తేజో బ్రహ్మంబును చింతించి, సంతుష్టుడగుట ఉత్తమోత్తమ పదంబు” 
“నీలతోదయ మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా” -- మంత్రపుష్పం. 
“హయము రోమాళి విదిలించు నట్లు సర్వ] 
పాపజాలంబు విదిలించి వైచు రాహు] 
ముఖము వెడలి వచ్చెడు చంద్రు( బోలు(గర్మ| 
సిద్ధి( జెందిన యాత్మ సం - శుద్ది తోడ॥| 
--- తైత్తిరీయం 
జీవ ప్రమాణము --- పూర్వపుణ్య పాప కర్మఫలంగా జీవుని జన్మ రూపొందును. - 
1. హృదయ కుహరంలో “అణు స్వరూపు(డు” 
“నీలతోయద మధ్య సృవిధుల్లేఖేవ భాన్వరా” నీ వార శూకవత్తన్వీ - - - * 
- మంత్ర పుష్పం. 

2. “ఆత్మ - జీవాత్మ”లు రెండును “అకర్పృత్వ - కర్తృత్వ” పక్షులుగా ఒకే 
వృక్షం మీద నున్నట్లు - ఉపమానం. ఒకటి కర్మ ఫలానుభవి(జీవ పక్షి = క్రింది పక్షి - 
మరొక్కటి సాక్షి (అకర్హత్వ ఆత్మ) (వై పక్షి 

--- ముండకం. అ. ॥|. 1. 1. 

3. ఒకటి బింబము -మరొక్కటి ప్రతి బింబము (నీడ) ఉపాధి గలది. - 
“దశేంద్రియ + అంతః కరణ” - దేహము -యొక్క “చలన వృత్తులకు” చిక్కినది (జీవ 
- అభాసు 

సత్యం - ఆభాస 

బ్రహ్మం -- జీవం 
ఆరాధిత -- ఆరాధక 

Light -- Shade 


158 


బింబం -- ప్రతిబింబమ 
వస్తువు - నీడ 

4. “నిద్ర గన్న వా(డు నిజమైన యోగి” --- వేమన 
గాఢ నిద్రయందు జీవాత్మ, ప్రత్యగాత్మ (పరమాత్మ) యందు లయించి విశ్రాంతి( 
గాంచును. విశ్వుండు (నేత్ర వాసి) - తైజస (కంఠ) ప్రాజ్ఞ (హృదయ) 
సంజ్ఞలననుభవించడం, మానవుని బుద్దికి అందని దివ్య రహస్యం. జీవు(డాత్మలో 
సుఖశాంత్యనుభవమును పొందును. అజ్ఞాన సమాధి నిద్ర. 

5. నేత్రన్ల ప్రత్యగాత్మ (దృక్‌ = ద్రష్టు చిత్కళయే బ్రహ్మమని - ఉపాసింప 
వలెను. లేకున్న పంచ దేవతల గతి పట్టును. - - - ఈత(డు దేవయాన గతు(డై, 
అమరత్వమును పొందును. “కనపడని - వినపడని ఆత్మ” సుషుప్తిలో నున్నవాండు 
తన్ను తానెరు(గ లేడు. భూత జాలముల నెజుంగండు. తానే నశించినట్లుండును. 
దేహము నశించునది - ఆత్మ శాశ్వతుండు - “జన్మ - దేహము” ప్రారబ్బఫల 
ప్రసాదితములు. 

6. “ఆత్మ - పరమాత్మల” అభేద జ్ఞానమే సత్య జ్ఞానము. - అతడె యోగి 
- సత్య దర్శకు(డు. ఆత్మ సర్వవ్యాపి - సర్వజ్ఞుడు - సర్వాంతర్యామి - 
సర్వేశ్వరుండు”. 

7. “సూక్ష్మంలో ఉన్నది మోక్షం.” (సూక్ష్మేంద్రియములు అనగా 
జ్ఞానేంద్రియముల కునికి పట్టయిన తల అని అర్థం) - 

వాజసనేయబ్రాహ్మణం 
8. “అంగుష్మ ప్రమాణః పురుషః” -- శ్రుతి 
(పురుషుండు ధాన్యపు గింజ లేక విత్తనం ప్రమాణం) 
--- బ్రహ్మ సూత్రములు. అ. |. భా. I. సూ. 24 నుండే 
9. “అంగుష్మ ప్రమాణు(డు” భూత భవిష్యత్తులను పాలించును. 
--- కఠోపనిషత్‌ అ. ॥. - 11.12. 

10. చీమ -దోమల పరిమాణ మత్యల్చ్పము గదా?. అంగుపష్య పరిమాణమెట్లుండ 
గలదనే సందేహముండవచ్చును. ఇక దారి? విమర్శ? - - - -ఏదేహికి ఆదేహంలోని 
తన “అంగుష్య పరిమాణ జీవంబు వెలయు” 

--- ధర్మ పథము - బుద్ధ భగవాన్‌. 


159 


జీవ స్తానములు - 
లాలా. 


[1 


జాగ్రత్త - నేత్రస్థానం - విశ్వుండు - ఆజ్ఞా చక్రము 

స్వప్న - కంఠము - తైజసు(డు - విశుద్ధ చక్రము 

సుషుప్తి - హృదయము - ప్రాజ్ఞుడు - అనాహత చక్రము 

తురీయం - దహరకుహరం -బ్రహ్మైక్యం - సహస్రారము 
మంటను మ్మ టనల అక్య పానము) 


వ్‌ శాంభవీ ముద్ర. 
జీవ విచారము:- 


జీవాంశ “తృణ -అణు” పరిమాణ. “పరిమిత” శక్తి - ప్రకాశ - వ్యాపకత్వములు” 
- పలుమారు స్థూల “ఉపాధులు” దేహముల విసర్జించి - - తిరిగి తిరిగి భువికి 
వస్తూండడం. 

వెలుగు “కిరణం”గుండా - సూర్య రశ్మి కిరణ పథ మార్గంగా - - - అనగా కన్ను - 
తల మొ|| వాటి మార్గంగా - 

ఇంద్రియముల ద్వారా ఈా చంద్ర లోకం - పుణ్య ఫల భోగానాంతరము - తిరిగి 
“కర్మ” (తరణ) కొరకై భువికి దిగడం. 

మరణం అంటే దేహ త్యాగం - దేహానికి “విడాకులు” 

Itis the Spirit - intelligent inner light with in the heart operating 


CE 


thro’ the senses - by whom the “పరబ్రహ్మా“ 15 realized or known. 


. 1/100 th of 1/100 the size of a hair (thickness) - జీవ పరిమాణం. 


హృదయ కుహరమున “నీ వార శూకవత్తన్వీ” - నీ వార ధాన్యపు ముల్లు కొస 
ప్రమాణము. 
ముండక - అధర్వణం -10 - 8 - 35. 
“గంధ స్పర్శ సుఖం - పుష్పపరిమళ వ్యాపకం - దీపపు వెలుగు ప్రకాశ 


వికాసం - జీవుడు దేహాత్మ బుద్ధి గలవాడు”. -- శ్రుతి 


జీవునికి అంతరంద్రియం (మనస్సు) కలదు కాని దేవునికి లేదు. అమనస్క 


స్తితియే దివ్యత్వం. జీవుడు జన్మరాహిత్యము (మోక్షము) కొరకై - నిష్కామ కర్మ - భక్తి 
-ఆరాధన - యోగాభ్యాసాదులు చేయ వలెను. “దేహ చెర” - దేహాంతర్యముగా = 


160 


స్వేచ్చగా చరింప వచ్చును. బాహ్య (విషయ) లంపటత్వ చెర పూర్తిగా నశించాలి. కాని, 
వివేచనార్భమై “బుద్ధి” - సచివు(డు గలడు. 

జీవుడు పరిమిత శక్తి - అస్వేచ్భ - బాహ్యా పరిస్థుతుల కధీనత - ప్రారబ్ధ 
కర్మాది, సంస్కారముల ప్రభావము - జనన - జీవన - వాతావరణ ప్రాబల్యముల వల్ల 
- పుణ్య కార్యములే చేయ గల్గుట దుస్సాధ్యం: “పాప - దుఃఖ - కష్టా కర్మలు 
చేయుఛుండును. ఇది సామాన్య, సహజ, సామాజిక జీవన గాథ. 

పురుషుండు స్వయంగా శుద్దు(డు. - తటస్టుడు: కాని, మనస్సుతో 
సంయోగము వల్ల - సమస్త దుఃఖములు -(శుభేచ్భలు) - సుఖేచ్భలు - 
ఉత్ప్సన్నమగుచున్నవి -. ప్రకృతి పురుషుల సంయోగముచే, సంప్రాస్తమగు సుఖ 
దుఃఖములు తనపై ప్రతిబింబించునప్పుడు - వానిని తానే - అనుభవించునట్లు 
భావించి “భ్రాంతి” బాధ పడుచున్నాడు. 

జీవుని మంత్రి - ప్రతినిధి యైన “బుద్ధ” - యజమానుని స్థాన మాక్రమించి 
- పూర్ణ భాద్యత వహించి - కర్త్రత్వము ప్రకటించి, “జీవుని కేలాటి సంబంధంలేని 
కారకత్వం” - తానే యజమానినని నిస్సంగుండగు జీవుని పేర - సాగించేడం వల్లనే - 
-“ఆభాసత్వము” - ఆరోపింపబడి - - దేవు(డు జీవు(డుగ, తయారయ్యెను. కావున, 
సర్వ కార్య నిర్వహణ బాధ్యత - కర్షృత్వాదు లారోపింప(బడిన “జీవునే” - కర్త 
గావించి, భావించి, పూజ, ధ్యాన, నిష్టాదులందు నియోగించుట తప్పదయ్యెను. 

-- బ్రహ్మ సూత్రములు. అ. 2. భా. ॥॥. 

తీవ్రతర ధ్యాన సాధనలందు - ఆత్మ తన్మయత నొందును. - కాని బుద్ధి 
(అంతఃకరణము) జడము - కావున ధ్యాన లక్ష్యముగా నుంచుకొన్న ధ్యానమే 
వ్యర్గమగును. 

కొయ్య పనివా(డు పని వేళలందు సాధన పనిముట్లు చేబట్టును. 

కొయ్య పనివాండు పనిలేని వేళలందు పనిముట్లు ఆవలపెట్టి తానుగా 
విశ్రాంతి(గొనును. బుద్ధి జీవునకు సాధన సామగ్రి “జడము” -- 

కర్శృత్వము వహించేక - సాధనమగు బుద్దికి దూరమై (పనిముట్ల నవల 
పెట్టిన వాడై) - యుండిన యిక “క్రియ” కార్యము లేదు గదా! మిగులునది - శాంతి - 
నిష్కియ - స్వస్థత - సహజ స్ఫితి - - - తనకు తానై “బ్రహ్మ” గా (తటస్థ స్ఫితిలో) 
నిల్చును. 


161 


ఫలశ్రుతులు:- 

1. ఈశ్వరుడు జీవుని పూర్వ జన్మ కర్మ ఫలముల - (సంస్కారముల) ను 
బట్టి నడిపించును. 

2. “జీవ దేవుల” భేదము కల్పితము - ఎట్లనగా - ఘటాకాశ 
మహాకాశములు వేరని గాని - వేరుకాదనిగాని ఎట్లు చెప్పనగును. 

3. ఆలాగే ఉపాధిగత బ్రహ్మము - బుద్ది ఆవరణం (అధ్యాసత్వం) వల్లి, 
జీవుడు బ్రహ్మము కాదని ఏలా చెప్పడం. జీవుడు పరమేశ్వరుని కల్పితాంశ. 

4. శ్లో|| మ మైవాంశో జీవలోకే జీవభూత స్పనాతనః। 

మనపషష్ట్రా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥ 
తా జీవాత్మ లన్నియు నా యంశములే. ఇవి జ్ఞానేంద్రియములను మనస్సును 
ఆకర్షించి లాగు చున్నవి. -- భగవద్గీత. అ. 15. శ్లో. 7. 

సూర్యకాంతి వంకర కట్టె మీద వక్రించి కాన్సించినా, కాంతికి వక్రత లేదు 
గదా! ఆలాగే ఘటాకాశం, ఉపాధి చాంచల్యము వల్ల చలించినను, మహాకాశము 
అచంచలమై ఏలా మార్చు చెందకుండునో, ఆలాగే ఉపాధికారణమున సుఖ 
దుఃఖములనుభవించు చున్నను ఆ యనుభవము పర బ్రహ్మకు లేదు. 

పరిశుద్గు(డగు జీవుడు, ప్రకృతి సంబంధమువల్ల దేవీ. మానని తిర్యగ్గంతు 
జాలాది - నానా విధ శరీర (ఉపాధుల) ధారణము ద్వారా, సర్వేంద్రియ విషయ 
వ్యాపారముల అనుభవంతో - పంజర నిబద్ధ కీరము వలె, విముక్తి మార్గము గాన. 
జాలక, విషయ లంపటత్వమునందగుల్కొని, జనన మరణ చక్ర భ్రమణమున తల్ల డిల్లు 
చుండును. 

జడ చేతనాత్మకమగు (చరా చరు జగత్తు - జీవేశ్వరాది రూపమున 
విలసిల్లు చున్నది. -- జడమంతయు - మాయా స్వరూపము - 

పరిచ్చిన్న జ్ఞానము 2 జవ స్వరూపము - 
-- అపరిచ్చిన్న జ్ఞానము -- ఈశ్వర స్వరూపము - 

జీవ బ్రహ్మలకు భేదం లేదు. ఆత్మతత్వం ప్రకాశించియు - ప్రకాశింప 
కున్నది. కారణం? అజ్ఞానం - ఆవరణం. సృష్టిలో “చేతనాచేతనములు” రెండే గలవు. 
జీవుండు - ఆత్మ- 


162 


భగవంతుడు 
1 1+2 2: 


ప్రక్రీతి ప్రకృతి వీద్దాత్మ  తద్దిముక్తాత్మ 
(అచిత్‌) (చిద చిత్‌) (చితి) 
X X+Y Y 
తల్లి -- దేహము 
తండ్రి -- ప్రాణం 
క తండ్రి -తనయుల ఐక్యము- యోగమే యోగము 
తనయుడు - మనస్సు -- రమణ బోధ. 
మనో + మారుత సంయోగం. 
ఛ 
మనస్సు -- ప్రాణం 
తనయుడు తండ్రీ 
మారుతి మరుత్‌ 
(వాయు) 
ఓం + హంస = హంసోంసోహం - 
1. హ ఈపరమాత్మ మర్శానుభవ శేషం -1. మిగులును అనగా శేషీంచును: 


2. 0 తాజీవుండు(మనస్సు) ౫౧2, ౩, కల్పితములు గాన, లయించి మాయ మగును. 
3౩. స జగత్తు 

కావున, ఆత్మానాత్మ విచారము అత్యావశ్యకము “జగజ్జీవులు” కే 
భాదితములగును - దృశ్యములు గాన - అసత్యములనియును, మాయా 
కార్యములనియును, మిథ్యయనియును గ్రహించడమే. “జ్ఞానము” - - శేషించు “ప్రజ్ఞ” 
- పరమాత్మ సత్యమనెడి జ్ఞానము (సి విశ్వాసము - అపరోక్షానుభూతి - స్వాను 
భవం) - మోక్షము. 

జీవన్ముక్తి = జీవించి యుండగనే సంసారబంధమునుండి విడి వడుట: 
ప్రత్యగ భిన్నమైన అపరోక్షజ్ఞానము. 


163 


పరబ్రహ్మము:- సచ్చిదానందమయు,డు (క్షేత్రజ్ఞుడు) 
జగత్తు :- కల్పితము - రూపనామాత్మకము - క్షేత్రము మాయా కార్యము. 
ఖచ్చితంగా నశించు ఉపాధులను అశాశ్వతంగాను, లోపలి అంతర్యామిని 
(ఆత్మను) ఏకరూపునిగ కనిన ధన్యులు - సత్య దర్శనమైన ఆత్మ వేత్తలు.- 
| 3 
1. జీవుడు -- అండము -- ఘటాకాశం 
2. ఆత్మ -- పిండము - మరఠాకాశం 
3. పరమాత్మ -- బ్రహ్మాండము -- మహాకాశం 


జీవుడు - ఆత్మ ప్రతిబింబము - నిరుపద్రవు(డు -భోక్త - 
ఆత్మ - కూటన్గుడు (కూట మనగా - ఇంద్రియ సమ్మేళనము) 
- నాటక దీపము - ద్రష్ట - సాక్షి - నిష్కియాపర సాన్నిధ్య సాక్షి 
తటస్టుడు 

ఉ|| భాండ జలమందలి సూర్య (చంద్ర -ఆకాశ) ప్రతిబింబము - ఉపాధి చలన 

కారణమున, సూర్యాదులు చలించినట్లు కాన్సించును కాని, నిజముగా, వారికి 
ఏలాంటి చలనము లేదు. కాన్పించు చాంచల్యము - ఉపాధి చలన కారణమే 
గాని, అసలు సూర్యాదులు చలించుట లేదు గదా! భాండ జల స్వస్ఫితితో, తిరిగి 
ప్రతిబింబ స్వస్వరూప (నిజ - అచంచల) దర్శన మగును - 

1. జాగ్రదవన్శ - విశ్వు౦డు -విశ్వ సంబంధి - ఇంద్రియముల ద్వారా బాహ్య విషయ 
(వస్తు జాల సంగ ప్రయత్నం - శరీరాధారము - స్థూలానుభవము. 

2. స్వప్నము - తైజస -నూక్ష్మ వస్తు అనుభవం - స్థూలానుభవ సామగ్రితో నూతన 
సృష్టి - ఆత్మ, శరీర బంధ విముక్తమై స్వేచ్చా విహార మొనర్చును. వాసనామయ 
లింగ దేహము - పూర్వ జన్మలందలి - జీవుని యిచ్చానుభవ సంజాత 
సంస్కారముల కూడిక. 

3. సుషుప్తి - ప్రాజ్ఞ - శరీరము సర్వ దుఃఖముల కతీతమై తన సహజ దైవత్వమును 


ట్‌. 


ప్రకటించుకొనును. యాభార్థ్యమును రూపించును. సుషుప్తి (నిద్రులో కోర్కెలు లేవు. 


ఆత్మ పరబ్రహ్మాను సంధాన మొందును. వాంఛాతీత సితి - సుఖము - 
ఆనందము - విశ్రాంతి - దుఃఖరహిత ద్వంద్వాతీత స్పితి. అజ్ఞాన సమాధి. 


164 


దీనికి వై స్థితి మరొకటి కలదు. 

4. తురీయం - కారణం - నిద్రలోని నిష్మియత్స్వమునకు మారుగా - ఇందు 
పరిపూర్ణత్వము ప్రదర్శితమగును. ఇందు త్రిపుటి లేదు. ద్వంద్వములు లేవు. 
అవస్థాతీత స్ఫితి - అదృశ్యము - అవేద్యము - అనూహ్యము - అనిర్వచనీయ 
స్టితి - సర్వజగత్పరి పూర్ణము. నిత్యశాంతి - “ప్రజ్ఞానం బ్రహ్మ” 
అఖండానందానుభూతి. 

“1. కామ - 2. రూప - 3. ఆరోప - 4. లోకోత్తరులని” - పై నాల్గు అవస్థల 
భౌద్దుల విభజనము. ౩ ను 4 వ దానిలో లయం. మొదటి ౩ ను తాత్కాలిక 
సత్యములు. 4 వ అవస్థ వై ౩ ని మ్రింగి (నిర్మూలించి) మించి “అసలు సత్తాగా 
నిల్చును”. 

జీవత్వ పతన సోపానములు ౩3 (దేవుడు పద్మవ్యూహ్యంలో జీవుండు) 


1. దేహ ప్రవేశం - భోగ సంకల్ప కారణం - స్వరూప చ్యుతి | పతనం 
ఆవరణ ప్రాప్తి - సంసార బంధం -స్వయంకృతాపరాధం. 
2. ఇంద్రియముల క్రియలు తనవేనని “భాంతి” - కర్త్రత్యం - I! పతనం 


అహంకారము - దేహాత్మ బుద్ధి - బాహ్య విషయములతో 

తగులు - తాదాత్మ్యం -తన్ను(దా మరచుట - 
3. స్థూల (బాహ్య) భోగ భూమి -ప్రపంచ సృష్టి - విషయ - | పతనం 

భోగ పదార్థముల ఆకర్షణ - సంగము - సంసారము - 

తగులు - లంపటత్వము - స్వరూప చ్యుతి -భ్రప్పత్తం 

పూర్తి - పతనం 10 గుర్రములు + 4 విమానముల మీద 

పరుగు - క్లోస్‌. (దశేంద్రియములు + 4 అంతః కరణములు) 

- ప్రతి జీవి యొక్క హృదయాంతరాళమున - హృదయ గుహ 

కుహరమున - జ్వాజ్వల్యమానమై ప్రకాశించు జ్యోతి - సర్వ ప్రాణి కోట్ల యెందుండి 


పుట్టినవో యాసూక్షాకాశము. _-- చాందోగ్య. 
- సృష్టికి కారణ(ము) భూతము - చాందోగ్య. 
- చరాచర జగత్తు భయాస్తాతమై అందు చలించుచున్నది. - కఠం. 


pr) 


సర్వవ్యాపి - జ్ఞాపక శక్తి - సమాలోచనము - జ్ఞానము - ధర్మ తత్వము - - - - 


- ఆత్మేతరమైనట్టి దేదియు లేనే లేదు. నర్వ జీవాత్మ - కర్త -భర్త -హర్త - 


165 


అన్నియు ఆత్మ శకి సంజాతములే. సర్వానుభవ కర్త - అనుభవమున కందడు - 
అంతరంగమున అజ్ఞాతమై యున్న ఆత్మారాము(డు - సర్వసాక్షి - - అనుభవమునకు 
ద్వంద్వములుండవలెను. 

జనన జరా మరణ పునర్జన్మ దుఃఖము - షడ్వీకార పరిణామము - ఆకలి 
దప్పులు - ఇచ్చలు - సంకల్పములు - సమస్త భౌతికానుభవములు - దుఃఖ 


హేతువులని స్వానుభవమున గ్రహించి ... అందు నుండి విముక్తి - విడుదల - 
మోక్షమును కాక్షించును - - - - “ముముక్షువు”. - 
జాగ్రతి స్వప్న సుషుప్పల కెల్ల అధారమై - శాశ్వతమైనదై - 


మృత్యుంజయత్వము నకు నోచు కొన్నదే “ఆత్మ తత్వము” - పాప పుణ్యములు దీని 
నంటవు. . .. ద్రష్ష- పరతత్వము - దృశ్యాతీతము - - అనుభూత “ప్రజ్ఞ” - 
జీవుని అవస్తలు 7 (సప్తావన్థలు) 
1. అజ్ఞానము - తాను తన తెలివి కి తెలియకుండుటయే. 
2. ఆవరణము - నా తెలివియందు పరబ్రహ్మము లేడు. ఉండినను కనబడడు. 
3. విక్షేపము - ఆత్మజ్ఞానము లేక - ఇంద్రియావస్సల (జొక్కి సుఖదుఃఖములందుట.: 
కర్తృత్వం. దేహాభిమానం.దేహాత్మ బుద్ధి. 
4. పరోక్షజ్ఞానం - శాస్త్ర జ్ఞానం + గురు భోధ + ఆత్మ విశ్వాస జననం - “బ్రహ్మ సత్యం 
- జగన్మిథ్య” - జ్ఞానోదయం. ముక్తిద్వార గత సతి, 
5. అపరోక్ష జ్ఞానం - అనుభవం - ప్రత్యక్షం - “ప్రజ్ఞానం బ్రహ్మ” - 
6. దుఃఖ నివృత్తి 1 ఇవి అవినాభావ సంబంధము గలవి జ్ఞాన భానూదయం తో 
7. ఆనంద ప్రాప్తి -| ఒకటిని విడచి మరొక్కటి లేదు తమస్సు అంతరించడం - 
ఏక క్రియ - రెండు గా 
లేవు - 
దేహత్రయ - జీవత్రయ - అవస్థాత్రయముల కవ్వల భిన్నుడై - అసంగ సాక్షి 
- తటన్ఫ ద్రప్ప - కూటన్టుడు - సర్వాతీతుండు - సర్వజ్ఞుడు - శుద్ధ చైతన్య 
స్వరూపుడు - స్వయంప్రకాశు(డు - అద్వితీయ పరమాత్మ. 
-- (కాణాదాః తార్కికులు) 
1. పుట్టు గ్రుడ్డికి స్వష్పమున్నదా? 
2. స్వప్నంలో ఎవరైన తన ముఖం తాను చూచు కున్నారా? 


166 


3. కలలో “ఇది కల-నిజం కాదు” అని గ్రహింప గల్లిన వారున్నారా? 

4. కలలో - స్వప్నావస్థలో - వెను దిరిగి చూచిన వారి యనుభవ మేమి? 

5. నిద్ర యేలా వస్తుంది? ఏలా మెలుకవ వస్తూంది? లోపల నుండా? లేదా 
బయట నుండియా? 

6. ఉపనయనానుభవం - ద్వారకా పట్నం -పంచ వన్నెల చిలుక - 
యీలాటి గూఢ నిగూఢ పదజాలమునకు విపులార్థము వివరింప 
విజ్ఞుల కభ్యర్థన. - 

7. భ్రూమధ్యమున ఆకాశ సంధి కలదు - ఉపనయన సిత సునీల 
ద్వారకాపతి - శ్రీ కృష్ణ పరమాత్ముని నిలయము --- 

8. పరమేశ్వరుడు సత్య (ప్రేమ) స్వరూపుడు - ప్రేమమయుడు. మనం 
ఎటు చూచిన, ఏది గాంచినా, సత్య స్వరూపుని చూడాలని వుంటే 
మనలో యీషన్మాత్రం కూడా అసత్యం ఉండరాదు. మనలో 
జాజ్యల్యమానంగా, అగ్ని హోత్రంవలె, ప్రకాశించి వెలుగుతున్న విశుద్ధ 
పరతత్వాన్ని - సాక్షాత్కరించుకొనిన - అదే కైవల్యం - మోక్షం. 

జీవ- ఆత్మ -- ప్రత్యగాత్మ - 


ప్రత్యగాత్మ - ద్రప్ప -సాక్షి - (విశ్వ -తైజన - ప్రాజ్ఞ” - సంజ్ఞలు గలవాడు - 
త్రిదశుడు) - ఇంద్రియాగోచరు(డైనను “అహం” - నేనునేనను - స్ఫురించు - 
స్వప్రకాశుడైన - “సత్యం జ్ఞానం మనంతం బ్రహ్మ” - శ్రుతి. 

సచ్చిదానంద - అనంతాది బ్రహ్మ రూప లక్షణములు ప్రత్యగాత్మ యందు 
గలవు. గనుక ఆత్మకు బ్రహ్మత్వము సిద్దించెను. ఎందుకనగా ఆత్మ యొక్క 
ఆభాసము నెజీంగెడు సాక్షి లేడు. ఆత్మయే - సర్వానుభవి - జ్ఞానం - ద్రప్ప- సాక్షి - 
కూటన్ఫ చైతన్యం - ఉప ద్రప్ప- ఎటుక - - - -శేషించి కలిమి లేములు గ్రహించు తత్వం 
- ఇదే తీర్మానం -కడమాట - - 

సత్యమన అబాధితం -బాధింపబడునది మిథ్య. ఇంటి లోని పదార్థములను 
తీసి పారవేయ వచ్చును కాని, అందలి ఆకాశమును తొలగింప(నగునా? అదే విధంగా, 
దేపాంద్రియాదులను “నేతి నేతి” - నేను కాను, నేను కానని త్రోసి వెయ్య వచ్చును కాని, 
చివరకు మిగిలే “శేష మూర్తిని” - ఎలుక” - సర్వ సాక్షిని తొలగింప - నిరాకరింప 


167 


నగునా? నిరాకరించి, ఇక ఏమిన్ని మిగుల లెదని గ్రహించి నిల్చు “భోధ” - “ఎరుక” - 
“ప్రజ్ఞ” యే “నేను” (ఆత్మను - 

దృశ్యమును - గ్రహణమును పూర్తిగ త్రోసి వేసి యింకేమిన్ని మిగులలేదని 
గ్రహించి - శేషించు నిల్చు తత్వమే “నీవు” - నిజమైన - సత్యమైన - శాశ్వతమైన 
అమర తత్వము - “ఆత్మ” - 

సర్వా భావ ఎజుక - నిరాకరింప(బడలేదు. సర్వ సాక్షిగా నిల్చి పోవును. 

“నిత్యం విభుం సర్వ గతం” 
“నిత్యం నిత్యానాం” 
“సర్వంప్యాతదృహ్మ” --- శ్రుతులు. 

“ఆత్మ” మూడు విధములగు నాశత్వము లేనిది. త్రిపుటి వల్ల అలసినది 
(జాగ్రద్ధశలో): సుషుప్తిలో మనో ఉపాధికుండగు జీవు(డైన చిదాభాసుండు, 
బ్రహ్మానందానుభవాసక్తు(డై నిద్రించును. “ఆనందముగ ఏమియు తెలీక నిద్ర పోతిని” - 
ఇది “అజ్ఞానం + అనందం” = నిద్ర : ప్రజ్ఞ సాక్షిగా అన్ని అవస్థలను గ్రహించి నిల్చి యే 
యుండును: సర్వ దేశ - కాల - అవస్థ - పరిచ్చేదం లేక - నిరాకరింప( బడక నిల్చి 
యుండు “నేను” - ఆత్మను. “ప్రజ్ఞానం బ్రహ్మ” - 

జీవుడెవ(డు - ఎక్కడున్నాడు? 

సమస్త శరీరములందును, ఇంద్రియములు + గ్రహణ శక్తి యున్నది. 
శవమునకు ఇంద్రియము లన్నియు గలవు, కాని గ్రహణ శక్తి లెదు. కావున, సకల 
వ్యాపారములకు కారణమైన తేజస్సు (జీవ శక్తి చైతన్య స్వరూపము ఒకటున్నది. అదే 
“ఆత్మ” -ఇంద్రియముల వృత్తి - వ్యాపారములు లేకయే - వాటి సాయ మపేక్షీంచకనే 

. అన్నిటిని తెలుసుకొను శక్తి యున్నది. ఆ ప్రాణ - చైతన్యము - తప్తలోహము 
నందలి దీప్తి వలె, శరీరమును భరించుచుండియు, తగులు లేదు. ప్రకృతి గుణములు 
లేవు. కాని ఆ మూడు గుణముల కార్యముల ననుభవించు చున్నది. 

విద్యుచ్భక్తివలె కాన్పింపక అన్నిట ప్రసరించి, ప్రకాశించి, ఆడించి, తిరిగి 
విరమించు నట్లు - 

సుషుప్పియందు ఏమియు తెలియదని, తెలిసెడి, యానందానుభవి - సాక్షి 
- జాగ్రద్ధశ యందు కూడ మేల్కొంటిని - తింటిని - కంటిని - వసిని - పోతిని - అని 
తెలియు సెక్షి - విజ్ఞానమయుడు - ఎయిుక - 


168 


“పోనీ! నెను దేనిని నమ్మక పోయినా, నా ఉనికిని, నన్నే నేను ఏలా 
నమ్మకుందును?” 
నేనన నా దేహం కాదు కదా!! నా దేహ మని (శవ మని గ్రహించు నేను = 
నేనే!! శివోహం. 
10 ఇంద్రియములు 


లంగ శరీరం యై 4 అంతః కరణములు (19 తత్వములు 


5 ప్రాణములు 


ఇతర పాఠాంతరములు 15 +1 మనస్సు = 16 తత్వములు 
కూడా కలవు -- 15 +2 (బుద్ది + మనస్సు) = 17 తత్వములు 
15+3 (బుర్భి + మనస్సు + చిత్తము) = 18 తత్వములు 


లింగ శరీరము + దేహం 

19 తత్వములు + 5 భూతములు = 24 తత్వములు చతుర్వింశతి. 

+1 ఆత్మ =25 తత్వములు = మానవుడు 
బ్రహ్మ లోకములు ( దహరాకాశము ) -- 

1. “దహరః” “ఉత్తిరేభ్యం” -- దహరాకాశం - త్రివేణి కూడలి - బ్రహ్మ 
పురి - జోతిష్మతీ నగరాంతఃపురము - ధర్మ కర్మ క్షేత్ర కేంద్రము - దేహ దేవాలయ 
గర్భ గుడి - అంతరాకాశం - పరాకాశం - - - 


ఆ--- బ్రహ్మ సూత్రములు. అ. ॥. భా. ॥॥. నూ. 14. 
2. సూక్ష్మ పద్మ నిలయము - హృదయ కుహరం - సూక్ష్మ 
హృదాయాకాశం - “సూక్ష్మాతి సూక్ష్మమైన దీని యందు బాహ్యాభ్యంతర విశ్వంబు 
లన్నియు నివాస మొనర్చ గలవు” - ఉ| మజ్జి విత్తనమున మహా వృక్ష మణీగి 
యున్నట్లు. 
3. ఈ ఆకాశమే - నిర్మలినాత్మ; సర్వాతీత - సర్వాభాధిత “స్వస్థితి” - 
ఈ దివ్య సమే సమస్త “జీవాత్మలకు” - నిద్రావస్థ యందునికి. రక్షా స్థానము: నిగూఢ 
జీవైక్య (సమాధి స్టితి; బ్రహ్మ లోక మందురు. 
ప్రతి ప్రాణియు, రోజు ఇందు నిద్రించి (విశ్రమించి), - మాయా మోహిత 
జ్ఞానాంధకార ప్రభావమున, సమ్మూఢ చేతస్క స్శితి నంది ”-ఏమియు ఎరుగకనే - 


169 


హాయిగా - బాగా నిద్రించితి ననును; - - - చిన్న పిల్లలు “చాక్‌ లెట్‌ - పప్పరమింట్లు” 
తిని ఆనందించి నట్లు గానే. 
అనంత కోటి బ్రహ్మాండముల కందు ఉనికి, రక్ష, ప్రాపు, విశ్రాంతి, 
అనందము, ఇంపు - తంపు ---- క్రమ శిక్షణ కూడా! ఈ దహరాకాశ ప్రభావ 
మమోఘము. “దివ్య రహస్యము” వాం 
జీవాత్మ స్థూల ఉపాధి (దేహ) సంబంధము వీడి, అంతరంగమున దహర 
సచ్చిదానంద శాంతి నిలయమున విశ్రయించి, ఆనంద మయానుభూతితో, ఉత్తేజిత 
దీప్తి- తృప్తులను బొందును. ఇదే “జీవ బ్రహ్మైక్య స్పితి” 
అగ్ని - రవి - చంద్ర - తార - విద్యుల్లతాదులకు వెలుగు నిచ్చు 
“చిద్విలాన మూర్తి” నిలయం. - - - - అదే దహరాకాశము (బ్రహ్మ పురి). (The final 
place or state of no return) - ఇదే తండ్రే తనయుల ఐక్య మందురు. - “Prodigal 
50%” బైబిల్‌ కథా దృష్టాంతము. 
“పాలలోని వెన్న” 
“నువ్వుల లోని నూనె” 
“గాలి లోని గంధం” , 
“వెలుగు లోని వేడి” - - వలెనే సర్వత్రా వ్యాపించి ప్రకాశించు ఆత్మ తత్వం కూడా. 
అనంత కోటి బ్రహ్మాండములందు (వివిధ గ్రహములందు) జీవ 
రాశులుండుట సత్య దూరమైన విషయం కాదు. భౌతిక దేహములందు, ఉండక 
పోవచ్చును. 
దేహము నాల్గు విధములు 
1. స్తూల దేహము - పార్ధివ దేహం 
పంచ భూతములు 
పంచ తన్మాత్రలు 
పంచ కర్మేంద్రియములు 24 తత్వములు గలది 
పంచ జ్ఞానేంద్రియములు 
అంతఃకరణ చతుష్టయం 
2. సూక్ష్మ శరీరము -- స్థూల దేహ ఆకారమే వుండును. సుఖ దుఃఖము 
లననుభవించును. (అతి వాహిక దేహమనబడును) - దూర దృష్టి - సంఘటన 


170 


విఘటనలు స్తుత స్పిదధ్దము. శ్వేత వర్ణం. 2 12 తులముల బరువు. (త్రికాల జ్ఞానం 
వుండును). ఇదే చాయా పురుష (లక్షణ) రూపము - యోగ సాధకులు తమ తమ 
రూపముల. జూడ గలరు. - పూర్వ జన్మలందలి రూపములు గూడా దర్శనీయము: 
స్థూల దేహమునంటుకొనియే వుండును: సూక్ష్మ శరీరము యొక్క అభివ్యక్తావన్మయే 
స్వప్నములు - 

మృతాత్మలు యీ సూక్ష్మ శరీరముల నాశ్రయించియే యుండును. పెక్కు 
శక్తులుండును. క్రమముగా స్థూల శరీరమును విడచి, కారణ, లింగ, సూక్ష్మ శరీరముల( 
బడయును. 

ప్రేతాత్మలు సూక్ష్మ శరీరములతో నుండును. వాయు మండలమందలి అన్య 
స్థూల - సూక్ష్మతత్వముల నానా క్షణిక రూపముల(దాల్చును - అంతరిక్షమున 
సంచరించును -వెక్కు శర్తులుండును. 

ఆజపాో - ప్రకాశసాధనల ద్వారా సూక్ష్మ దేహుల దర్శింపవచ్చును. లోక 
- లోకాంతరాల అభాసను కూడ పొంద వచ్చును. 

3. లింగ శరీరము 

ఇందు - 5 జ్ఞాన + 5 కర్మేంద్రియములు 

+ 4 అంతః కరణ చతుష్టయము 
3౩ బుద్ధి, మనస్సు, అహంకారము (నేను అను) 

= 13 తత్వములుండును. (పంచ భూతములుండవు) 

4. కారణ శరీరము - కేవలం అహంకారము మాత్రమే. ఇదే అంగుపష్ప 
ప్రమాణం - ఆత్మభోద - వ్యక్తిత్వ భోద మాత్రమే వుండును. 

నేను “జీవుండను” అనే భావమే అహంకారము - స్థూలముగా వుండదు. 

పితృ లోకము, చంద్ర లోకమే - చూడ జలము - దేవ వర్గమునకు చెందినవారు - 
ఊర్థ్యలోక వాసులు. కారణ శరీరము - అతి దూర అంతరిక్ష సంచారము చెయ్య 
గలరు. 
స్థూల దేహమును వీడి కారణ దేహము వీడుటకు - 1 - 2 క్షణములు పట్టును. 
1 క్షణము = 5 నిమిషములు ; అప్పుడు మాయ - మోహ రహితు(డఢై జీవుడు 
“మరుపు” - “నా- నీ” జ్ఞాన ముండదు. 


171 


జన్మాంతరముల స్వరూప బోధ - ఉండును 


స్మృతి వ్యాపకము ప్రకాశపు తునుకగా 
పూర్వా పర జ్ఞానము వుండును. 


Light travels at 1,86,000 మైళ్ళు (Miles) per second. 
యమ లోకము చెరుటకు - 96 నిమిషములు పట్టును. 
2 ముహూర్తములు = 4 దండములు = 96 నిమిషములు పట్టును. 
-- 1,86.000 X 60 X96 = 1,07,13,60,000 మైళ్ళు (Miles) 
= 1,07,13,60,000 X 1.6 = 1,71,41,76,000 కిలో మీటర్లు (KM) 
భూలోకము ఈ యమత్మోకమునకు దూరం 
అమెరికన్‌ వ్యోమ గాములు చంద్ర మండలమున దిగి నప్పుడు - రెండవ 
మారు - ఉన్నట్టుండి, వెద్ద శబ్దములు - దిక్కులు పిక్కటిల్లునట్లు వినపించడం , క్రింద 
భూలోకమున “కంట్రోల్‌” స్థానమందున్నవారు కూడా; ఆ ధ్వనులు విని 
దిగ్భాంతులైనట్లు పత్రికల ద్వారా విని యుంటిమి. - 
బహుశ అచ్చట ఉనికి గల సూక్ష్మ జీవులు, (విదేహులు) - దేహ ధారుల 
రాకను, నిరసించుటకో - గర్జించుటకో, అలాంటి శబ్బములను కల్పించి యుండ 
వచ్చను. స్థూల (బాహ్య) దృష్టి కగోచరమగు తత్వములు గదా! 
జీవుడు స్వప్నము నందు తనయొక్క మాయ చేత గల్పింప( బడిన సకల 
లోకముల యందును సుఖ దూఖముల ననుభవించు చున్నాడు. సుషుప్తి 
కాలమునందు, సర్వమును లయ మొంది యున్నప్పుడు, ఆజ్ఞానముచే నావరింప( 
బడిన వాడై, సుఖ స్వరూపమును బొందు చున్నాడు. 
జీవ - ఆత్మ - 
1. మోక్షము - విమోచనము -ఆత్మ విజయం - స్వస్మితి ప్రాప్తి - అనగా 
“జీవ స్టితి నశించి బ్రాహ్మీ స్టితి”- ప్రాప్తించడం. ఎవరు? ఎవరికి? 
2. పురాకృత సుకృత పరిపాక ఫలము. 
3. గ్రహణ శక్తి - సత్సంస్కారములు - పంచశీలముల సహకారము - 
యథార్థ దర్శనాసక్తి. ఆ అభ్యాసం. 
4. సద్గురు కటాక్షం - గురూపదేశ ప్రాప్తి 
ద్‌ భగవత్కృప. 


172 


ఆత్మ దర్శన భాగ్యము - పై వాటి పరిపాకము వల్లనే!!. స్థూల = సూక్ష్మ అ 
కారణ ఉపాధులే పంచ కోశములుగా (ఆవరణములుగా) విభజన గలదు - 
అవసలు 5 - 
మలాలా. 

1. జాగ్రత్త -స్టూల - జడసత్తా - అన్నమయకోశం (1) - జన్మతో పుట్టి - 
అన్నముతో పెరిగి - చావుతో అంతరించునది. కరణత్వ శక్తి గలది (కరణం = సాధనం) 
- కర్మేంద్రియ సమూహం. దృశ్యం - (10 ఇంద్రియములు + మనస్సు) - 

ప్రాణమయ (2) 


2. స్వప్న -సూక్ష్మ స. మనోమయ(3) కరణత్వ శక్తి (సాధన) 
విజ్ఞానమయ$[(4) 


3. సుషుప్తి - కారణం - ము (5) - అజ్ఞాన ప్రజ్ఞానందం స్వప్న 
మందలి సూక్ష్మ - లింగ శరీరము - తనకు కారణమగు “అవిద్య” యందు లీన 
మగును - 1-2 అవస్థల లయ సితి - అహంకారాధారం. {ఇంద్రియములు (10 + 4) 
ప్రాణములో లయం) - మనస్సు ఆత్మలో లయించును. 

4. తురీయం - ప్రజ్ఞానం బ్రహ్మ - ఆత్మ సాక్షాత్కార స్థితి - సుషుప్తి కూడా 
లేదు - అవస లేని యవన స్వస్మితి - స్వస్వరూప సతి. చతుర్వేద మహా వాక్యానుభవం. 
ఆత్మను చూచు - గుర్తించు - మరొక సాక్షి లేదు. సాక్షియుండిన యెడల “ఆత్మ” జ్ఞాన 
విషయము (జ్ఞేయం) అగును. తనకు మించిన, తన్ను గ్ర గ్రహించు మరొక్కటి లేనిదే 
“ఆత్మ” - ఆత్మే అనుభవరూపం. “ప్రజ్ఞానం బ్రహ్మ” - పూర్ణానంద సితి - అతీంద్రియ 

5. తురీయాతీత స్ఫితి - మహా నిర్వాణము - మహా “ప్రస్థానం - మహా 
ప్రయాణం - మరణం - నిష్కృతి. వ్యక్తిత్వ నాశనం - పరిపూర్ణ యోగ ఫల ప్రాప్తి, జీవ 
బ్రహ్మాక్యం - తిరుగు లేని స్థితి. 


ఆత్మానాత్మ విచారము - త్వంపదార్థ శోధనం. 
“కోఒహం” -నేనెవరు? - సర్వంఖల్విదం బ్రహ్మ - (సర్వ వ్యాపక బ్రహ్మము) 


Cn 


సత్యం జ్ఞా జాన మనంతం బ్రహ్మ” 


173 


“శ్రుతి చేత బ్రహ్మ” సతి + చితి + ఆనందము - అని బ్రహ్మత్వ 
లక్షణములను చెప్పి - తల్ల క్షణముల ప్రత్యగాత్మ యందు గూడా కాన్సించుటచేత, 
ఆత్మకు బ్రహ్మత్వము స్వతః సిద్ధము - - -అని తీర్పు - 

“నేతి - నేతి” - న్యాయమున సర్వం తొలగించి, ఏమియు మిగుల లేదని 
చింతింప నక్కర లేదు. చివర కేమియు మిగుల లేదని తెలిసి కొనెడి (సర్వాభావ 
జ్ఞానమే)  “ఎటుక” - “జ్ఞానము” - “ప్రజ్ఞా - “ఆత్మ” - ... సర్వం 
నిరాకరణాంతము ను చూచి - కడపట నిరాకరింప(బడక - సాక్షిగా మిగిలినదే 
“ఆత్మ” - నిరాకరణాభాదితం “ఆత్మ” జ్‌ సత్యత్వం - నిత్యత్వం స్‌ 

“నిత్యం విభుం సర్వ గతం” 
“నిత్యం నిత్యానాం” శృతులు. 
“సర్వం ప్యాతదృహ్మ” 
“సత్యం జ్ఞానా(నందం-) అనంతం బ్రహ్మ ౫ అనృత జడ దుఃఖ సహితం జగతి” 

“జీవేశ్యరులు - అవిద్య - మాయ యనెడి గుణ భేదములు గల రెండు 
ఉపాధుల చేత బ్రహ్మమున కల్పింప(బడెను. 

“నీ వెవరు”? ఈ “జాగ్రతి” యనెడి “కల” నుండి మేల్కొనుము. 
“నీవెవరు?” దేహమా? మరి చూడు ఆ శవం నీల్ని పడి వుంది. ఉలకదు పలుకదు. 
ఎందుకు? “నేను” అనకున్నది? చూచేది ఎవరు? నేను! అంటే? నా కళ్ళు! అంటే నేను 
వేరు - నా కళ్ళు వేరు గదా! - - - కళ్ళు మూసి కూర్చో, ఇప్పుడు ఊహించి చూడు! - - 
- బాహ్యా ప్రపంచమందలి వ్యక్తులను ... వస్తు జాలమును! చూస్తూన్నావా? ఇప్పుడు 
కళ్ళు మాత్రం చూడ లేదని నమ్ము తావా? మరెవ్వరు చూస్తారు? - నీవా? - నీ కళ్ళా? 
కళ్ళు గాదు - నేను!!. ఆ”నేను” ఎవ్వరో విచారించి “ఆత్మ జయం” పొందు. స్వారాజ్య 
సామ్రాజ్యాధి నేతవు6. గమ్ను!! విజయీ భవ!! ఇక నీవే అమృతమయు(డవు! 
అనంతు(డవు!1 ఆద్యంత రహితుడవు!! జై భగవాన్‌!!!. 

ఇక, నిన్ను నీవు - నీ ఉనికిని లేదన లేవు కదా! తన్ను తాను తెలుసుకొన 
లేకున్న మరి , ఎన్ని తెలిసి ఏమి లాభం? “తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం” 
కదా?. “ఆత్మ జయమే సర్వ విజయం”. - 

బాల్యం - యవ్వనం -కొమారం - వార్ధక్యం ... తుదకు దేహాంతర ప్రాప్తి 
(జనన మరణాదుల ఆద్యంతం) నీకు తెలియదా? నశ్వర దేహ పరిణామ - వికార - 


174 


వినాశములు “ఆత్మ” కు లేవు. “ఆత్మ” శాశ్వత తత్వము!!. ఈసత్య జ్ఞానమే వేదాంత 
(ఆత్మ) శాస్త్ర పరమావధి. మోక్షం - ముక్తి!! 
మూడు అవసలే ముల్లోకములు ;- 

“జాగ్రత్‌ స్వప్న సుషుప్పులే” - ఏ రెండు, మూడవ దాని లో లేవు. 

1 జాగ్రదవస్థ - స్థూల - దేహ ప్రపంచము - స్వప్న - సుషుప్తి - తురీయ్యాల్లో లేదు. 
2. స్వప్నావస్థ - సూక్ష్మ - మనో (జీవ) రాజ్యం -ఇది జాగ్రతి - సుషుప్తు లలో లేదు. 
3. సుషుప్తి- కారణం - దేవ లోకం - ఇది జాగ్రతి స్వప్నము లలో లేదు. 

1. ఒక అవస్థలోని శరీరం మరొక అవస్థలో లేదు. కావున ఇంద్రజాలం - 
కల్పన - అసత్‌ - సత్య దూరమైనది. కాని, “ఆత్మా నిర్వికారో” - అనగా అన్ని అవస 
ల్లోను సాక్షిగా, నిర్వికారిగా - కూటన్టుడుగా నుండు “నేను - 
సచ్చిదానందమయు (డగు “ఆత్మను” త్రికాలాతీతము. అవస్థాత్రయాతీత ఆత్మ: 

2. పంచకోశానుభవి. ఆత్మ అనుభవ విషయంకాదు. బోధ - అనుభూతి 
- స్వయంప్రకాశత్వం - దృక్‌, ఆత్మ, ద్రప్పు - సాక్షి - తెలివి - ఎలుక - “తాను” ఎట్లు 
శూన్య మగును. 

3. “తాను” లేదన్నవాడే “ఆత్మ” - తాను లేకున్న వాదమే లేదు కదా! 
ఆత్మను ఎవ్వరు వర్ణింప(గలరు? వర్ణించు వారున్న “ద్రష్షూ - “దృశ్యమగును”. - 
“అట్టిది - ఇట్టిది” అని వర్ణింప రానిదే “ఆత్మ” 

ఈ ప్రత్యగాత్మ “ఇంద్రియ జన్య జ్ఞానము చేత, తెలియబడెడువా(డు కాడు: 
కాని, సాక్షాత్సత్యక్షముగ “అహం” “నేను - నేన” - అనెడు స్ఫురణ చే 
స్వయంప్రకాశు(డగును. 

ఆత్మ దర్శన భాగ్యము - 

1. ఇంద్రియములు (దేహము) చాలా బడలి - అలసి -స్రుక్కి - డస్సి - 
తపించినప్పుడు - సృహ తప్పును - - - - మూర్భాస్మితి - ఉ॥ వివేకానాంద 
జీవితారంభములో (ప్రజ్ఞానం బ్రహ్మ. 

2s అద్ధమునందు. - అరచేత లేక పాత్ర యందు జలములో 
ప్రతిబింబిచునది ఆత్మ. (ప్రజాపతి ఇంద్రునకు చెప్పెను) 

3. పంచె వన్నెల చిలుక పంజరములోని “తేజో బిందువు” -ద్వారకా 
పురమందున్న “జ్యోతి స్వరూపము”. 


175 


4. స్వప్న సంచారి - సూక్ష్మ దేహం -అశరీరం - ఆత్మ(జీవ) 

5. సుషుప్తి సుఖానుభవి. 

6. తన యింద్రియ వ్యాపారములను - మానసిక వృత్తులను గ్రహించి 
అర్థము చేసుకోగలదే “ఆత్మ” 

7. “నేతి నేతి” న్యాయమున - దృశ్య మంతరించిన -ఏమియు మిగుల 
లేదని గ్రహించి సాక్షిగా - అనగా శూన్యమునకు సాక్షి - ద్రప్ప -ఎజుక - ప్రజ్ఞ - సాక్షికి - 
సాక్షి లెదు గదా! కత్తిని అదే కత్తి కోయ జాల నట్లు! వ్రేలి కొనను - ఆ వ్రేలి కొన ఏట్లు 
తాక గలదు? “ప్రజ్ఞానం బ్రహ్మ” 

8. సమాధ్యవస్థ యందు (తురీయమున) నిల్చి, సచ్చిదానంద 
మధురానుభూతి పాతువే (అనుభవి) ఆత్మ సర్వ దృశ్యములు అదృశ్యములై నప్పుడు 
- ఆత్మ స్వీయ కాంతితో ప్రకాశించును. తురీయా వన్ఫ యందు బాహ్య ప్రపంచమే గాదు 
- తన స్థూల - సూక్ష్మ దేహములు కూడా మానవునికి అగమ్య గోచరమగు (ఊహా 
తీతు అనంత అజ్ఞాత శక్తి - విశ్వ నియామక - పోషక - లయాధికారత్వము గలది. 
సర్వ వ్యాపకత్వ - అధిక్యత - ప్రకాశత్వములు గలది. 

బ్రహ్మ చరాచరముల సృష్టి స్థితి లయము లకు కారణం 

బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం - శ్రుతుల వచనం 

బ్రహ్మ అచేతన ప్రకృతి కాదు - శుద్ధ చిత్‌- అఖండ జ్ఞాన ప్రకాశం. 

సూర్యుని నుండి - కీటకము వరకు అంతర్యామిగా వెలుంగు బ్రహ్మము - 
“ఆకాశం_ ప్రాణం - జ్యోతి - జీవ(ప్రాణులు) - అతీత స్టిత్రుల్లో - 
గురూప దేశముతో, సాధు సాంగత్యముతో పాపులు - పరమ హంస లగుదురు 
మహత్ముల దర్శన - స్పర్గున - ప్రశ్నా భోగులు - యోగులగుదురు 
శీర్వాదములతో -అనుగ్రహ - దృష్టులతో జీవులు - దేవులగుదురు. 

ఉ॥| వాల్మీకి, లీలాశుకులు, బిల్వ మంగళుడు, వేమన, శతాంగులీకుడు, 

గిరిష చంద్ర బోస్‌, జగాయ్‌ మాదాయ్‌ - మొ|| వారు. 

పంచ కోశముల విపుల విమర్శ - 

“ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి” - స్ట్‌ ఆత్మ జ్ఞానమైతే తెలుసు కొన్నట్లయితే, 
సమస్త విజ్ఞాన పరంపరలు తామే వచ్చి వరించునో - ఆ జ్ఞానమే బ్రహ్మ (ఆత్మ) 
జ్ఞానము. ఇదే సర్వ వేదాంత రహస్య కీలకం - 


176 


పంచ కోశములు - ప్రారబ్బ ఫలమీ పంచకోశాత్మక శరీరం అనుభవించక 
ఎంత వారికైన తప్పదు. 


| స్థూల 1. అన్నమయ - స్థూల - 100 సం|| లోపుగ ఆయుః ప్రమాణము 
100 సం|| గలది సప్త ధాతు యుత - షడ్వికార - బాధిత - “నేను” అను 
లోపుగ దేహాత్మ బుద్ధి లోపుగా కల్పించినది. - జడం 
నశింపు 


॥. సూక్ష్మం (2. ప్రాణమయ - 5 కర్మేంద్రియ + 5 ప్రాణములు + ఆకలి దప్పులు 
ప్రళయం -5 ప్రాణ వికారములు - కాని నేను వేరు ప్రాణం వేరు. 
తో ఆఖర్‌| ౩. మనోమయ - 5 జ్ఞానేంద్రియములు + మనస్సు + 
అరిషడ్వర్గములు - వీటి దోషములు (వాసనలు) + నేను వేరు - 
నా మనస్సు వేరు. 
As విజ్ఞానమయ -5 జ్ఞానేంద్రియములు + బుద్ది + కర్పుత్వ + భోక్తృత్వ 
+ అహంకార హేతువు! 


11. కారణ (5. ఆనందమయ - అంతఃకరణ చతుష్టయ + అజ్ఞానం 


బ్రహ్మతత్వ గాఢాంధకారమగు నిద్ర యే దీని ఆనందం, స్వయం 
జ్ఞానాగ్నిని ప్రకాశమెన నేను వేరు -నిద్ర వేరు - నేను సాక్షిని. 
నళింపు 


1. త్రివిధ - సజాతీయ - విజాతీయ -స్వగత భేదములు లేని వాడను. 

2. పంచకోశములు - దేహ త్రయ - షడ్వికారాదుల కందని అతీతమైన 
సాక్షి నేను - ఆత్మ: పంచ కోశములు నాకు ఒరలు. కత్తి వేరు - ఒర వేరు. పొట్టు వేరు 
గింజ వేరు - “ఆత్మను” - 

కర్మేంద్రియములు - కార్యాచరణ 
జ్ఞానేంద్రియములు - గ్రహణ శక్తి. 
మనస్సు -- మంచి చెడ్డల విచారణ 
ప్రమాత -- కొలు వాడు 


పమాణం -- కొలత 


177 


ప్రమేయం -- కొలవంబడు విషయమం 
ఇంద్రియములు -- వాటి విషయములు - ప్రమేయములు 
కాని “నేను” అప్రమేయు(డను. 
జీవ - అహంకారము - 
కం|| నర జన్మము తానెత్తియు | 
పరమాత్మ నెజుంగ లేక పాపాత్ముండై | 
కొర గాని పను లొనర్చిన(]| 
దిరిగి యధోగతికి నేగు.- దిరముగ వేమా | 
శ్లో ఇంద్రియార్భేషు వైరాగ్య మనహంకార ఏవచ 
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషాను దర్శనమ్‌॥ 
తా|| ఇంద్రియ సుఖముల యందు ఆశ చంపుకొనుటయు, అహంకార వృత్తి నశింప 
జేసి కొనుటయు, చావు పుట్టుకల యందు, యౌవన ముసలితనముల యందు 
దుంఖమును దోషమునే చూచుచుండుటయును, 
“ అనహంకార ఏవచ ” 
తా|| అహంకారము నశింప వలెనన్న “ -- భగవద్గీత. అ. 13. శ్లో. 9. 
“కర్తృత్వ రాహిత్యము - అనగా అకర్శృత్వం- తాటన్థ్యం -సాక్షిత్వం* - - - 
జితేంద్రియత్వం - దేహాభిమాన రాహిత్యం కావాలి!! జన్మ జరా మృత్యు వ్యాధు లందు 
దుఃఖ దర్శనం - విషయ విముఖత్వం --- అత్యంత అవసరము --- 
కార్య కారణ సంఘాత విలక్షణమైన పరబ్రహ్మమే మనమైనచో 
“బాహ్యాభ్యంతరేంద్రియ వ్యాపారాదులు మనము చేయు చున్నట్లనుకొనుటకు 
కారణమేమి యనిన” - అజ్ఞానమే! భ్రాంతి జన్యమే!!. మోహ కారణమే !!! ఇదియే 
“అధ్యాస” - అనగా లేనిది ఉన్నట్లు తోపంబేయు భ్రాంతి - భ్రమ జన్య జ్ఞానము - - - 
ఉ|| శుక్తిరజతము - రజ్జు సర్పము మొ - 
సహజానంద స్వరూపుడగు, మానవుడు - దుఃఖ రూప రుగ్మతల 
తగులు కొనక - సహించక -అవి అతనికి సహజములు కావు గావునను - ఆ 
గంతుకములగుట వల్లను - - - సహించి భరింప(జాలక ద్వేషించు చున్నాడు: 
“ఆత్మ” యందలి ప్రీతిచే, తుదకు, - ధన దార పుత్రాదులనే/గాక - 
దేహమును కూడా విసర్చించు చున్నాడు. 


1/8 


దేహము షడ్వీకారి - మలమూత్ర పురీష నిలయము - సప్త ధాతు 
నిర్మితము - పాంచ భౌతిక (క్షణిక - క్షర - అనశ్వర) దేహము - ఉపాధి - 
“దుఃఖాలయం” - భగవద్గీత. 

ఇక ఆత్మ లక్షణములు - అత్మ జ్ఞానము .- - - 

నిర్గుణ, నిష్కియా, నిర్వికల్ప, నిరంజన, నిర్వికార, నిరాకార, నిర్మల, నిత్య, 
ముక్త - అచ్యుత, అచల, అమృత, అనంత, సర్వగత, అసంగ, అద్వైత, అఖండ, 
సర్వసమ, సత్య, సచ్చిదానంద స్వరూపము. - నిరుపాధిక, మూల సత్తా - 

అతని శక్తి యే “సగుణ బ్రహ్మము” - ప్రత్యగాత్మ - త్రిపుర సుందరి - 
త్రిపురాంబ - త్రిదళేశ్వరి - త్రిపురాసుర సంహారిణి - రాజరాజేశ్వరి - లలిత - 
అంతర్యామి - సర్వాంతర్యామి. 


జీవ - సృష్టి - 
1. భానుని అనంత కోటి కిరణముల వలె. 
2. కమ్మరి పట్టెడ మీద సుత్తి వేటుతో అగ్ని తప్త అయమునుండి దశ దిశలు 
చిమ్మ(బడు అగ్ని కణ జాలము వలె (విస్ఫులింగములవలె) - నిర్గుణ పర 
బ్రహ్మమునుండి జీవ కోట్లు బయల్వెడలు చుండును. 
3. ఇంద్రజాల మపాంద్ర జాల మాయా శక్తి ప్రభావమో యన్నట్లు “మంచు తెరల 
చాటున (దాగి) మణిగి అదృశ్యముగనున్న పట్టణము - మంచు తెర 
(సూర్యోదయముతో) వీడిన వెంటనే స్పష్టముగా దృశ్య మగు నట్లు. 
4. మాయ బ్రహ్మ లోని శక్తియే గదా - “అద్వితీయం బ్రహ్మ”. 
“సర్వం విష్ణుమయం జగతి” 
“ఏకంసతీ విప్రా బహుధా వదంతి”- 
“ఈ శావాస్య మిదం సర్వం ---” 
సర్వం “బ్రహ్మణః సర్వ భూతాని జాయంతే పరమాత్మనః” 
వ్యష్టి - విశ్వ -తైజస - ప్రాజ్ఞులు 
సమిష్టి - విరాట్‌ - వైశ్వానర (= హిరణ్యగర్భ) - అవ్యాకృతులు- ఈశ్వర - 
విరాట్‌ స్వరూపము - బ్రహ్మాండమైన బహిరంగ -సమావేశము లందలి లక్షలాది జన 
సమూహ దర్శనం - పర్య వేక్షణ లాంటిది, దౌర్భాగ్యవశాత్తు - విష వాయు ప్రయోగాది 


179 


ఇళ త్‌, 
ప్రమాదముల వల్ల (యుద్ధములు దుష్టాలకుల వల్లు - విశ్వ విశాల చైతన్యవాన 
శృశానములుగా రూపొందును. 

కాశ్మీర లోయ ల్లోని పుష్ప ఫల సౌరభ దృశ్యములన్నియు ఈశ్వర విలాస 


ప్రదర్శన శాలలు గదా!! 


180 


6. గ్రంధి 
చిద చిద్దంథి - హృదయ గ్రంధి. 
(దేహ + దేహుల ముడి) 
పంగ్వంధ సంబంధం 


చిజ్ఞడాత్మక గాథ 
శ్లో| _భిద్యతే హృదయ గ్రంధి శిద్యంతే సర్వ సంశయాః | 
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే॥ 
-- ముండకోపనిషత్‌ . 2. 2. 8. 

గ్రంధి అనగా “ముడి” (గంటు) - తగులు అని సాధారణార్థం. 

హృదయ గ్రంధి - చిదచిద్ధంధి - - లింగ శరీరము - 

ఈ ముడి (బంధము) ఎవరికి? ఎట్లు? కల్లినది? దీని ప్రభావ మేమి? ఇది 
వీడు టెట్లు? మొ|| అంశములు విమర్శార్శములు. 

గ్రంధి విడి పోవుట - విచ్చేద మగుట - అనగా - “అధ్యాన” ( (మోహ - 
భ్రాంతులు) నశించి (నివర్తించి) - - దేహాహంకారాదులు అంతరించి, వాటన్నిటికి 
సాక్షియైన - చిద్రూపు(డు, స్వస్వరూపమున ప్రకాశించుటయే గ్రంధి భేదన 
మన(బడును - “ప్రజ్ఞానం బ్రహ్మానుభవంతో ప్రాప్తించును. 

మరియు- 

అజ్ఞానము - ఆవరణము - గ్రంధికి కారణము? 

గ్రంధి విచ్చేదనమే జ్ఞానము యొక్క స్వభావ - ప్రభావముల ప్రకాశము - 
త్రిగుణాతీత - ద్వంద్వాతీత స్వస్మితి -ఉదాసీనత్వము - తాటన్థ్యము - సామ్య సితి - 
స్మిత ప్రజ్ఞ - సత్య జ్ఞానానంద ఫలము. 

సత్య జ్ఞానము నిత్యానిత్య వస్తు వివేకము వల్ల ప్రాప్తించును. అనగా, 
సత్యము నందనురక్తి, అనిత్యమునందు విరక్తి, అనగా వైరాగ్యముదయించును. శమాది 
షట్కసంపత్తుల సాధనానంతరం, ద్వంద్వాతీత స్ఫితి (స్మిత ప్రజ్ఞ - మోక్షార్హత ప్రాప్పించి, 
ఆత్మ సాక్షాత్యారమునకు దోహద మివ్వ గల్గును. - అనగా - అవిద్యానివృత్తి - 
సచ్చిదానంద ప్రాప్తి ఫలితము. 


181 


ఇక - 

అధ్యాస - మాయ - మోహము - భ్రాంతి - అజ్ఞానము - అవిద్య - 
ప్రతిబంధము - సంసారము - తగులు - - - - దేహాత్మ బుద్ధి - - - బుద్ధి వాసనలే 
గ్రంధులకునికి పట్టు. 

గ్రంధులు - కామ గ్రంధులు - వాసనా గ్రంధులు - విషయ గ్రంధులు - 
“సద సతీ లేక చిద చితి” గ్రంధులు - - - ఒకే ధోరణి. 

గ్రంధి యొక్క “ఉనికి - లేము” లే అజ్ఞాని - జ్ఞానులకు(గల భేధము. 

నిర్భంధి అ జ్ఞాని 
గ్రంధి - అజ్ఞాని. 

కావున గ్రంధి యొక్క కలిమి - లేములే బంధ మోక్షములకు కారణము 
గాని, దేపాంద్రియ మనో బుద్ధుల ప్రవృత్తి నివృత్తుల( బట్టి యేమాత్రం కాదు. 

షరా ; - వృత్తులనగా -(వృత్‌ శబ్బమునుండే వచ్చినది నిశ్చలముగనున్న 
సరస్సున ఒక రాయి విసిరిన, అందలి జలము చలించి, వృత్తములగ (స్పందనము) 
ఏర్పడును. దీనినే వృత్తులందురు. తద్వతు, ప్రశాంతాత్మయందు మనస్సు (సంకల్ప 
వికల్పముల) తాకిడి వల్ల వృత్తు లేర్చడును. 

15 -చిద చిద్ధంధి - అచిత్తయిన, అహంకారము, చిద్రూప కూటస్లుని - 
ఒక్కటిగా తలంచుట - (అజ్ఞానము వలని “అధ్యాస” - భ్రాంతి) - - - “నేను= నాది" 
అనెడి ఇచ్చలు కామ్యములు. అనగా అహంకార మమకారాదులు. 

2. జ్ఞాన విద్య - వేదాంతార్థము, ఎన్ని విధములుగ బోధించినను 
పాపాధిక్యము వల్ల సంతోషము కలుగకున్నందున గ్రంధి భేదనమయినను “అధ్యాస - 
భ్రాంతి” నివర్తించినను, ప్రారబ్ద (కలుష కర్మాధిక్య దోషమున కామాది అరిషడ్వర్గములు 
- ఇచ్చలు - సంకల్పములు - సంస్కార ప్రరపణలు - - - వృత్తుల రూపమున 
పుట్టుచుండుట, అసంభవము గాదని గ్రహింప దగును. - వాసనలు - 

3. ప్రత్యగాత్మను, అహంకారము కంటి విలక్షణమైన దాని గను, అనగా, 
దానితో నంటు కొనని దాని గను తెలుసుకొనుటయే “గంధి” భేదనము. దీనినే 
“అధ్యాన నివృత్తి” అందురు. అప్పుడే యేకోర్కెలున్నను - అవి సాధకునకు, సుఖ 
దుఃఖాద్యనర్థముల నీయ జాలవని భావము. 


182 


4. సాధకునకు అధ్యాస నివృత్తించి నంత, సర్వమునకును, “సాక్షి” - 
చిద్రూపు(డై, దేహాహంకారముల తో సంబంధము లేక, అహంకార కామాది 
వికారములచే బాధింప(బడ కుండును. 

5. ఆత్మ అసంగు(డై అనారోపిత సత్స్యరూపుడై, అద్వైత తత్వమై, ఆనంద 
ఘనమై, అపరోక్ష స్వరూపమై సాక్షియై యుండు కూటస్ల స్పితియే, “గ్రంధి విచ్చేదనం” 
బన(బడును. సాక్షి నాటక దీపము వంటి వా(డు. 


అధ్యాస న 
అనగా - సర్ప రజ్జు 

శుక్తి రజతము 

మోడు మనిషా 

మృగ త్రుష్ణ మొ॥ వాటి వలె 
షట్బక్రములు జా 


మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, చక్రములు 
సప్త కమలములు - పై ఆరింటితో - సహస్రారమును చేర్చిన - ఏడు 
అగును సహస్రారము - 
మేరువు (వెన్నెముక - Vertebral Column) షట్చక్రములు లేక సప్త 
కమలము లందుగలవు. అందు మూడు గ్రంధులున్నవి:- 
మూలాధారం -- బ్రహ్మ గ్రంధి 
మణిపురం -- విష్ణు గ్రంది 
ఆజ్ఞా చక్రం -- రుద్ర గ్రంధి 
మేరు శిఖరం -సహస్రార కమల కర్ణిక - సుధా సాగరమునకు ప్రవేశ 
ద్వారము. 
ఇదే చింతామణి గృహాంతస్గము - 
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. (57) 
అపర కర్మ లందు “గ్రంధి పూజ” (బేసి దినము లందు) గత జీవ గ్రంధి 
బంధ విమోచనమునకై సంకల్పించి చేయుట పరి పాటి. “గ్రంధి” - యన “దేహాత్మ 
సంసార బంధము - (ప్రకృతి పురుషుల సంసార సరళి) - మోహ జనితము గదా! 


183 


దేహ వినిర్ముక్త జీవుని (విగత దేహుని) - సూక్ష్మ దేహము యొక్క క్షుత్సిపాసా 
తాపోపశమనార్భ మై ఉత్తరక్రియల యావశ్యకత మరియు సూక్ష్మ దేహాభి (లింగ శరీర) 
వృద్దికిని అత్యవసరమని “వ్యాస ప్రోక్తం” - 

సాధకులు - యోగులు ఇంద్రియ నిగ్రహము ద్వారా (ప్రణవ ధ్యాన 
పూర్వకంగా) అంతఃకరణమును హృదయ (దహర) ఆకాశమందు నిల్పి, వేరు 
తలంపులు లేక, ఆ అంతకరణమందు లయమై (వృత్తి శూన్యమై) బ్రహ్మా కార వృత్తిని 
స్వయంప్రకాశ రూపుడుగ - ఆత్మారాము(డై - అఖండ చిద్విలాసముగ - ఆత్మ 
పరమాత్మయై వెలుగుటే - గ్రంధి విచ్చేద ఫలం. 

సాధకుని హృదయమున రాగ ద్వేషాదులు (అధ్యాస మూలంగా) - 
అహంకారము జడమైన - చిదాత్మకు = “తాదాత్మాధ్యాస” యగును. అట్టి అధ్యాస 
చేతనే - ద్వంద్వములు - రాగ ద్వేషాదులు - హృదయమున “పీట ముళ్ళ” వలె 
దుర్భేద్యములై యున్నవి. 

శ్లో _భిద్యతే హృదయ గ్రంధి శృిద్యంతే సర్వ సంశయాః | 

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే॥ 
--- ముండకోపనిషత్‌ . 2. 2. 8. 

తా॥ _ ఎగుడు దిగుడులలో కూడా ఆత్మను సాక్షాత్కరించుకోవడం వలన అతని 
అజ్ఞానపు ముడి వీడిపోతుంది. అన్ని సంశయాలు సమసిపోతాయి. అన్ని కర్మలు 
క్షయించిపోతాయి. 

తత్వ జ్ఞానంతో (అనుభవంతో) హృదయ గ్రంధులు ఛేదింపంబడు చున్నవి. 
అవే కామ గ్రంధులు - విషయ గ్రంధులు - వాసనా గ్రంధులు -వీటి నశింపుతో, సర్వ 
సందేహములు నివర్తించి “అమృతత్వ” సిద్ధి ప్రాప్తించును. 

అవిద్య - భ్రాంతి -మోహము - అజ్ఞానము -మాయ -ముడి -గ్రంధి - 

అది మూడు విధములు గా గలదు - 

1. దేహమే తానను కొనుట. 

2. లోకము (జగత్తు) సత్యమని (సత్తని) నమ్ముట. 

క 3దప్పుడు ఎక్కడనో ఉన్నాడను కొనుట. (దేవుడు తన యందు లేడను 
కొనుట) ఈ భ్రమ పోవు వరకు, బ్రహ్మ జ్ఞానముదయింపదు. 

మోహ నాశమే మోక్షము. 


184 


కర్తత్వము అహంకారమును బాగా బలిపించి “నేను -నాది” యను 
అనుబంధములను బిగించి, ద్వంద్వములను చొప్పించి -దుఃఖితుని( జేయును. 

మమ - బంధ పాతువు. 
నమమ - మోక్ష కారణము. 

కర్త త్వరాహిత్యము, ఈశ్వరార్పణ బుద్ధితో, కర్మ ఫల త్యాగి యైన - 
నిష్కామ కర్మ యోగి సుఖి - ద్వంద్వాతీతుండు - సిత ప్రజ్ఞుడు - ధన్యుండు - 
ధన్యతము (డు ॥ 

ఆత్మ శుర్చియనగా - ఆత్మ నంటు కొని యున్న “బీవత్వ మాలిన్యం” 
పోవాలి. అనగా, “చిత్తు” నావరించి -అంట బట్టు కొన్న “అచిత్‌” అనగా - పురుషు 
నావరించి యున్న ప్రకృతి. 

చితి + అచితి = చిదచితి 
సత్‌ + అసత్‌ = సదసతి 
ఆత్మ + ప్రకృతి (మనస్సు) = జీవుండు. 

అనగా ప్రకృతి బద్ధాత్మ - లింగ శరీరము - చిదచిత్‌ గ్రంధి(ముడి - 
బంధము) వాసనలే -గ్రంధులు - ముళ్ళు. 

“లింగ శరీరం భంగం కావాలీ” అంటే వాసనారాహిత్యం కావాలి. అనగా 
ప్రకృతి బంధము - సంసారము - వాసనలు నశించి(న గాని, ముక్తి (మోక్షము) లేదు. 
విషయ వాసనలే హృదయ గ్రంధులు. 

బుణ, అగ్ని, వ్యాధి, శత్రు, స్నేహాది విషయ శేషములు కొంచెమున్నను, 
క్రమముగా అవి ప్రబలి బలీయమగును. 

“లింగ” (సూక్ష్మ లేక కారణ) శరీరమున బీజ రూపముగ నున్న యీ 
వాసనలు అనుకూల పరిస్టితు లందు విజృంభించును. కావున, వాసనా క్షయము ఆత్మ 
చింతన - విచారాదుల వల్ల గల్గును. తద్వారా జీవన్ముక్తియు - పునర్శన్మ రాహిత్య 
ప్రాప్తి యును అనగా మోక్షమును లభించును అని అర్థము. 

వాసనలు, బుద్ద్ధిలోనివి, అజ్ఞాన స్వరూపమైన ఆనందమయ కోశమనెడి 
కారణమందు - జీవుల బుర్చీ వాసనలు “గ్రామ ఫోన్‌ ప్లేట్ల” యందు పాటలు వలె 
లీనమై యుండి, సూది తగిలిన వెంటనే పాటలు (శబ్దము) బయల్పడు నట్లు, 


185 


ప్రపంచమంతయు (విశ్వ విశాల విషయ సాగరం) బుద్ధి వాసనల తోడ స్పృష్షమగు 
చున్నది. ఆ ఆనందమయ కోశమే “సర్వజ్ఞుడని” చెప్పబడెను. 

వాసనలు 3౩ విధములు:- 

- “దేహ - శాస్త్ర - లోక” వాసనలని. వాసనా క్షయంతో “ద్రైతము” నశించి, 
“అద్వైతము” జనిస్తుంది. శ్రద్ధ లేని వాని, అవిశ్వాసము, దృష్టాంతార్హము కానేరదు. 
వైదిక కర్మలందు శ్రద్ధాళువే అధికారి. 

కామ - క్రోధ -లోభ - మోహ - మద - మాత్సర్య - డంబ - 
దర్భాసూయాది గుణములు కూడా వాసనలే. లింగ శరీరము నాశ్రయించి “గ్రంధులు” 
(ముళ్ళు) రూపమున విడదీయ రానివిగ నుండును. తాప పాతువులు. జీవుని వెన్నాడి 
తపింప( జేయును. పునర్శన్మకు బీజముల వంటివి. 

శమదమాది సాధనల వల్ల “భిన్నమె” (భంగమై) నశించి మోక్షము 
(విమోచనము) ప్రాప్తించును. 

పరమాత్మను తెలుసు కున్న యెడల “హృదయ గ్రంధులు” వీడి, 
సందేహములు నశించి, సర్వ వాసనలు - -- దగ్గ కర్మాణి” అంతరించును. గ్రుడ్డు 
భిన్నమై పిల్ల (స్వస్వరూపము) బయల్వెడలు నట్లు, “అపరోక్షాను భూతి” తథ్యము. 
లింగ దేహము - సూక్ష్మ దేహము అనగా - 

1 కల్పనాధారమైన చైతన్యము. 

2. చైతన్యము నందు కల్పింప(బడిన లింగ దేహము. 

3. లింగ దేహమున ప్రతిబింబించిన చిధాభాసుండు 

ఈ మూడును చేరి “జీవుండన బడును. 
బింబము యొక్క ప్రతి బింబము “చిదాభాసు(డు” - 
బ్రహ్మమే వికార రూపమగు జీవత్వమును పొంది, దేహము(ఉపాధు) లందు 
ప్రవేశించెనని శ్రుతులు పల్కు చున్నవి. ప్రాణాదులకు ప్రేరేపకు(డగుట వల్ల “జీవ” భావ 
మేర్చడెను. 
శ్లో|| ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఒర్జున తిషతి। 
భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా] 
భగవద్గీత. అ. 18. శ్లో. 61. 


186 


తా || ఈశ్వరుడందరి హృదయములందును. ఉన్నవాడై యంత్రగాడు 
బొమ్మల నాడించు నట్లు మాయ చేత అందరను, భ్రమింప(జేయుచున్నాడు. 

ఆత్మ తీర్థ స్నాత - సమస్త పుణ్య పాప రహితుండగును. జనన మరణ 
వర్థితు(డగును. కర్మ రహితు(డుగాను - సర్వ పరిపూర్ణుడు గను, నిత్యానంద 
స్వరూపు(డుగాను ఉంటున్నాడు. 

ప్రశ్న అంగుష్మ ప్రమాణుండైన లింగ శరీరము (కఠం) - నల్లగా 
వుండుటెందులకు? 

జ|| - జీవ సంస్కార మాలిన్య ప్రభావమే. 

షరా : ముండకోపనిషత్తు నందు జీవ ప్రమాణము - వెండ్రుక కొనలో 
1/100 భాగమని ప్రవచించినారు. అది కఠమునకు (గ్రంధ కర్త అనుభవమునకు) 
విరోధము. ఉపనిష ద్రష్షలే విభిన్నాభిప్రాయముల ఉద్గాటించిన, మోక్షాన్వేషుల గతి 
ఏంకావాలి?? 

అనాది నుండియు హృదయమునందు అజ్ఞానముచే.నేర్చడినట్టి, 
(కరుడుగట్టినట్లు - వాసనలు లేక గ్రంధులు ముళ్ళా) గురు కటాక్షముచే 
భేధింప(బడు చున్నవి. అవే జన్మ జన్మాంతరముల నుండి, పునర్శన్మాపాదించు, 
సంకళ్ళు. 

అనగా గురుభోధ వల్ల జ్ఞాన ఖడ్గముచే గ్రంధులు విచ్చిన్నమగును. 

తపో ధ్యానాదులతో బ్రహ్మాభ్యాసము ద్వారా హృదయములో సదా పుట్టు 
చున్నట్టి సంకల్ప వికల్పముల (వృత్తుల బుగ్గ) నశించునంతనే, సూర్యోదయముచే 
పుండరీకములు వికసించు నట్లు, జ్ఞాన భానూదయంతో హృత్సుండరీకము వికసించి - 
ఆత్మ సాక్షాత్కార ప్రాప్తి కల్గుచున్నది. 

ఈ దివ్యానుభూతిలోని మాధుర్యము - పరిమళము (దివ్య గంధము) - 
సుకుమారత్వము -మృదుత్వము - విశాల భావము - అనూన సౌందర్య సౌరభము - 
ప్రజ్వలిల్లు చున్న ఆ ప్రత్యక్ష దివ్య ప్రకాశ ప్రదర్శనమే - అంతర్యామి (సర్వాంతర్యామి) 
తేజోరాళి సాక్షాత్కార దివ్య దర్శనము. 


18/ 


188 


7. మృత్యువు. 
(ప్రవేశిక) 


మృత్యువు శత్రువు కాదు. భవ బంధ విమోచనకారి. తప్పించుకోలేని సాహస 
క్రియ. దేహాంతర ప్రాప్తికి ఆది ఘట్టము. 


దేహ ప్రాప్తి (జన్మ) ఒక శాపము. సుధీర్హ చెర. పాప పరిహార కారణం. కఠిన 
శిక్ష, 
భవిష్యత్తను దానికి చావు లేదు. జీవుడు (ఆత్మ) చిరంజీవి. కల్పము క్రింద 
జీవిస్తూన్నాడు. 
ప్రత్యగాత్మ (అంతర్యామి)యే, జగజ్జనని. - తేజోవతి - ఆది పరాశక్తి. 
జన్మ మంటే నూరేండ్ల జన్మ ఖైదు. - దేహ చెర, ఆశలు పెంచుకొని, 
పునర్భన్మ ను కోరి తెచ్చు కోవడం కన్న, ఆత్మ ద్రోహం లేదు.కాని, జన్మ వద్ధనడానికి, ఆ 
అర్హత ఎందరి కున్నది? 
రాగ విరాగాలు పడుగ - పేకల్లాగ అల్లుకు పోయినదే మానవ జీవితం, 
అందరు వెటుచే మృత్యువునే, ఆహ్వానించ సాహసించును. ఆశ నిరాశ లనే 
చక్రాల మీద దొర్లుక పోతూంటుంది జీవిత శకటం. 
కాని, హృదయ నైర్మల్యం - 
చిత్త సంస్కారం - 
కలగడం పునీత జీవన లక్ష్యం 


ఆత్మ - ద్రప్ప 
ప్రత్యగాత్మ - అంతర్యామి. 
జీవాత్మ - లింగ (సూక్ష్మ) శరీరం. 


189 


మరణము:- 

మరణమంటే దేహము నుండి దేహి వెడలి పోవుటే. “క్షేత్ర - క్షేత్రజ్ఞుల” - 
విడాకులు. ( Forcible eviction of the soul from the body - by Divine 
injunction) - జీవితమునకు తెర; భరత వాక్యము!!! ప్రతి ప్రాణికి మృత్యు స్పర్శ 
పిడుగు లాంటిది. 

“జనన - మరణములు” - దైవేచ్ళ, ప్రారబ్బ వశములు. తండ్రి బిడ్డలకు, 
కొత్త గుడ్డల నిచ్చు రీతిని, భగవంతుడు, జీవులకు వారి వారి ప్రారబ్దానుసారము, వారి 
వారికి తగిన (అర్హమైన) క్రొత్త దేహములను ప్రసాదించును. 

మరణమంటె _ అనిర్వచనీయమైన, అగాధమైన, _అంధకారములోకి, 
అత్యున్నత గిరి శిఖరాగ్రంనుండి హటాత్తుగా త్రోసి వేయడం లాంటిదేమో ననిపిస్తుంది. 
ఇక, క్రింద తన గతి ఏమౌతుందో? అందే మున్నదో, ఊహింపరాని, దుస్సహ - దుర్భర 
భీతాహమే, అసన్న మృత్యు ముఖమున ఉన్నవానిని ఆవరించు కొంటుంది. 

మరణమనగా భౌతిక దేహము శిథిలమై, దేహబంధ శాపగ్రస్తతను వీడి 
పునీతమైన దివ్య దేహము - నిత్య నిర్మల శోభితమై - ప్రకాశించి, భగవంతుని ఆతిథ్య 
-సాన్నిధ్య ప్రాపికి నోచు కోవడమన్నమాట. 

నిజంగా, జీవితంలో మృత్యుభయం అనుక్షణం వెన్నాడిన మానవుడు 
పిచ్చెత్తి కూలి పోవక తప్పదు. కాని, ఈశ్వర విలాసం మానవుని అత్యద్భుతమైన మరపు 
చే మభ్యపెట్టి, రక్షిస్తూంది. దీనినే “మాయ” అంటారు. 

యక్ష ప్రశ్నల్లో ధర్మనందనుని, “లోకంలోకెల్ల అత్యాశ్చర్యమైన విషయమేమని” 
అడుగగా -ధర్మజు(డు “లోకంలో రోజూ చేని పోయేవారిని చూస్తూవుండిన్ని, 
మానవునికి స్వయంగా మృత్యు భీతి, జ్జప్తిలో వుండకపోవడమే” నని, అన్నారు. దీనినే 
వేదాంతులు “మాయ” అంటారు. అనుక్షణమున్ను కాల మృత్యువు కరాళ దంప్పల్లో 
చిక్కిన్ని మరపు మానవుని రక్షిస్తూంది. 

మృత్యువునకు విధి నిషధములు లేవు. వయస్సు ప్రసక్తి అసలే లేదు. 
లోకంలో మృత్యుంజయులైన మార్కండేయు లెందరున్నారు? 

“జాతస్య మరణం ధ్రువం” అని బాగా తెలిసి కూడా, ప్రాణం మీద తీపి 
నెవరు చంపుకొన్నారు? 


190 


“వెలుగు - చీకట్లు” వలె - జనన మరణములు ఒక దాని నొకటి 
తరుముచునే వుండును. “సృష్టి - సతి - లయ” - జనన మరణ చక్ర భ్రమణ - 
విషవలయమునకు పరి సమాప్తి ఎప్పుడో? 

మృత్యువనగా దేహాంతర ప్రాప్తికి తొలి ఘట్టము. మృత్యువును 
సాహసోపేతమైన ధైర్యంతో ఎదుర్కోవడానికి అపారమైన ఆత్మ విశ్వాసం, గుండెబలం 
అవసరం. చిరకాల (నూరేండ్లు) అనుబంధాన్ని పుటుక్కున త్రెంపి వేయడ మేమంత 
సులభం కాదు. ఈ వీడ్కోలు ఘట్ట మొక విషాద కాండ. అనివార్యమైన అశుభాంతము 
(ట్రాజెడి). 

అనంత కాల వాహినిలో జీవితమొక మజిలీ - మృత్యువొక తెర. జనన మొక 
శుభోదయం. జనన మరణ గాథయే జీవిత గానం. మహా ప్రస్థానం. మహా పురుషుల 
చరిత్రలే పుణ్యకథా స్రవంతులు. పునీత ప్రశంసలు. తీర్థయాత్రల్లాంటి యజ్ఞ 
రూపములు. - 

“మరణ” మనగా మార్పు - నాశము కాదు. ఉపాధియైన దేహము యొక్క 
రూపము మార్పులు. జెందును., కాని “దేహి” మారడు. పరిపూర్ణత చెందు వరకును, 
వ్యక్తిత్వముండును. అదే జీవత్వ సతి. “చిద చిద్ధంధి” లింగ శరీరము. ఇదే సమస్త 
అనుభవాలు - వాసనలు - సంస్కారములను కేంద్రీకరించు కొన్న “కర్తృత్వ జ 
భోక్సృత్వ” అభిమాని - అహంకారి - భోగి : క్రింది పక్షి - 

“దేహ” మనగా దహనార్హమైనదని అర్థము. “దేహి” అనగా దహింప(దగు 
దేహమును ధరించిన వాడని అర్థము. “మర్త్య” శబ్దం కూడా, మృత్యు సాన్నిధ్యాన్ని 
సూచిస్తుంది. ఇక, పాంచ భౌతిక దేహము పంచీకరణం కాక తప్పదు. మరణమన్న 
పంచ భూతముల బుణ విమోచన క్రియ అనవచ్చును. 

అనంత కాలవాహిని లో దీర్ణాయువు కూడా అత్యల్పమనిపిస్తుంది. దేశ కాల 
మనంతము. - అపర్యాప్తము!!. కాని, చిరంజీవి మానవుడు, ప్రతి కల్పంలోను, 
సృష్ట్యాదిని, జగచ్చక్ర పరిభ్రమణం యధాతథంగా సినిమా రీళ్ళవలె పదే పదే 
ప్రదర్శనం జరగడం భగవన్నియామకం. జగన్నాటక సూత్రధారి యిచ్చనెవరాప(గలరు? 

“జీవిత మొక పవిత్ర యజ్ఞము” 
“మృత్యువందులో పూర్ణాహుతి” 
“జన్మకు సత్యం చావొక్కటే” 


191 


అత్యంతాద్భుతము - అపూర్వము - అగమ్యగోచరము - అయిన 
మృత్యుయవనికకు ఆవలవైపున, భగవత్స్యరూపమే వున్నదో? లేక ఘోర భయంకర 
పాప రూపమే ఉన్నదో? లెక ప్రాణి కర్మ ఫల స్వరూపమే రూపము. దాల్చి తన 
నెదుర్కొన వేచి యున్నదో? ---- శిధిల దేహము వ్రాలి పోతూ, మృత్యు హస్తాల 
బిగి కౌగిలి కాహుతి కాబోతూన్న ప్రాణి యొక్క “మరణ భీతి” కి కారణం (ఆసన్న 
మృత్యువు నెదుర్కొన్నవాని) -- 

ప్రతి జీవితం కూడా, వెనుకటి మృత్యు రాశి మీద నిల్చుంది. కాల 
మృత్యువనగా వయః కాల పరిమితమై, క్షణ క్షణము, జననం మొదలు మృత్యు 
సమయ పర్యంతము, దిగ మ్రింగుటయే “కాల మృత్యువు” అనగా, కాలమే మృత్యువై 
(ఓటు కుండలోని నీటి వలె) - క్షణ క్షణము, మానవ జీవిత కాల ప్రమాణమును, 
మ్రింగు చున్నది గదా! 

దైహికంగా “జన్మ - జీవన - మరణ” కథనము సులభ గ్రాహ్యము. కాని, 
జనన మరణములకు ముందు వెనుకల ఇనుప తెరలు సుస్పష్షము. జనన మరణ 
రహస్యములు అగమ్యగోచరము. ఊహాతీతము - దివ్య రహస్యము. 

కఠోపనిషత్తు నందు, వాజస్రవసుని పుత్రుడైన నచి కేతస్సు, యమ ధర్మ 
రాజు నుండి గ్రహించిన “మృత్యు” రహస్యమిట స్మరణీయము. దీనినే “నచికేత విద్య” 
అంటారు. (32 వేద విద్యల లో నిదొకటి) - 

సామాన్యంగా, (ప్రత్యక్షానుభవం లో మానవుడు (ప్రాణి) పుట్టుకకు ముందు 
లేడు. మరణానంతరం కూడా అంతే. ఇందు మరే రహస్యేంగతమున్ను లేదు. ఇది 
సామాన్య దృష్టి - కాని, ఇక మరణ భయానికి సహేతుక కారణం గాని, 
ఊహాగానంగాని అనవసరం. మరణానంతరము, ప్రాణి జననానికి మునుపటి 
పరిస్థితుల కన్న దిగజారి పోడు. జననము నకు మునువెట్లో మరణానంతరము కూడా 
అంతే. ఎట్లయినప్పటి కిన్ని, జీవ “జనన -మరణము” ల యొక్క పరస్పర సంబంధము 
మారదు. “పగలుకు చివర రాత్రి, రాత్రికి చివర పగలు” న్నట్లు - అంతే. 

ముఖ్యంగా, మరణ భీతి దేహ సంబధమైనదే. ప్రాణమును ప్రాణి నుండి 
బలవంతముగా లాగి వేయడ మేమన్న భయోత్సాతమే మరణ భీతికి కారణం. మరణ 
భీతి మానవుని ఒక్కుమ్మడి క్రుంగ జేసి కలచి వేస్తుంది. అశనిపాతమే అవుతుంది. 


192 


సాధారణంగా, అగమ్యగోచరమైన యా మృత్యు భీతి, సర్గ నరకముల 
ఉనికిని శంకించి, అంత్యకాలమున, ప్రాణిని ఉక్కిరి బిక్కిరి చేస్తూంటుంది. కాని, ఆ 
స్వర్గ నరకముల స్మితి గతులు యీలోకాని కేమిన్ని క్రొత్త కాదు. సాహసోపేతమైన 
మనస్మితితో, మృత్యువు నెదుర్కొన గల గుండె నిబ్బరం సామాన్యుల కేలా 
అబ్బుతుంది? 

మరణంతో దేహంలేదు. కాని, ముక్తా ముక్త సూక్ష్మ జీవులు (5016) శక్తి 
వంతమై దేహుల (సజీవుల) నాశ్రయించి, చిత్ర విచిత్ర లీలా తరంగములను 
ప్రదర్శించడం నిత్య జీవితానుభవంలోచూస్తున్నాము. 

భౌతిక దేహాన్ని ఆశ్రయించి దాన్ని నడిపించే అజ్ఞాత చైతన్య శక్తి యే జీవ 
శక్తి, అది లోపించెనా, మానవుండు శవమై నీల్లి నేల కొరుగుతాడు. దేహము జడ 
పించెము గదా! 

అశాశ్వత దేహంలో - శాశ్వత చైతన్య శక్తి అధిష్టించి, రథాన్ని నడీపే రథ 
చోదకుని వలె, చైతన్య లక్షణముల ప్రదర్శించును. గీత లోని “క్షేత్ర క్షేత్రజ్ఞుల” 
విపులార్థమిదియే. 

ప్రత్యేక వ్యక్తులందీ శక్తి, దే దీష్య మానమై, అగణితమై, దివ్య జ్యోతిగ 
ప్రకాశించి అదర్శ నాయకత్వమును వహించును. అపూర్వ వ్యక్తిత్వ శోభ వివరణమే గీత 
యందలి విభూతి యోగము నందు( గమనార్హము. 

పంచీకరణ వివరణము - 

జనన మాదిగా దేహ పోషణాభి వృద్ధికి పంచ భూతములనుండిే, 
సంగ్రహించి యుండు ఆయా భాగములను దేహి మరణ కాలమున, బుణ 
విమోచనార్థమై, శ్మశానమున (పూడ్చియో, కాల్చియో) బుణ విముక్తుండగును. ఇదే 
పంచీకరణమందురు. (Liquidation of the dead body into five Primary 


Elements) 
ప్రాణము -- అగ్నిలోను 
శ్వాస -- వాయువులోను 
నేత్రములు -- సూర్యుని లోను 


మనస్సు -- చంద్రుని లోను 
శ్రోత్రములు -- దిక్కులందును 


193 


శరీరము -- మట్టి (పృథ్వి) లోను 


చైతన్యము -- ఆకాశము లోను 
రోమములు -- లతాదులందును 
శిరోజములు -- వృక్షములందును 


రక్త - రేతములు - ఉదకము లందును --- క్రమము గా లయించును. 
చాందోగ్య. అ. 5. సూ. 340 
-- బృహదారణ్యకము. అ.6. సూ. 20 

ప్రస్థానము = ప్రయాణము = నిర్వాణము - మోక్షము 
హా ప్రా నము = మహా ప్రయాణము = మహా నిర్యాణము = మరణం. 

దేహము (స్టూలము) - పంచీకరణమగును. జీవుడు (సూక్ష్మము) - లింగ 
శరీర రూపమున, మరణ కాలమున, ప్రాణము చే కొంపో(బడును. ఇల్లు వాకిలి 
పోగొట్టు కొన్న నిర్వాసి - బికారి అగతికుని వలె, విశ్వేశుని పాలంబడి, 
ప్రారబ్దానుసారముగా తిరుగు సమయమున, నూతన దేహ ప్రాపితో పునర్జన్మ! 
గాంచును. 


ర 


“యదృశ్యం తన్నశ్యం” అన్నట్లు దృశ్య జగత్తు నశింపక దప్పదు. స్థూల 
దేహము, రోజు రోజుకు మార్పుల. జెందుచు అస్మిరత్వమునే జాటు చుండును. 

పురిటిలో దేహం బాల్యంలో లేదు. బాల్యంలోని దేహం యవ్వనంలో లేదు. 
యవ్వనంలోని పాటవ దేహం వృద్ధాప్యంలో లేదు. వృద్దాప్యంలో - నెరసి - 
ముడుతలు బడి -పండ్లూడి - కండ్లు పోయి - ఢీలు పడ్డ ముదుసలి దేహం 
పండినాకు వలె రాలి పోతుంది. “జాతస్యమరణం ధ్రువం” - 

హృదయ నైర్మల్యం - చిత్త సంస్కారం కలగడం పునీత జీవన లక్ష్యం. 

వ్యక్తులే కాదు, సామ్రాజ్యముల గతి కూడా యింతే! కాని, వ్యక్తులు 
నశించినా వారి సామ్రాజ్యముల సంస్కృతి ప్రభావములు మాత్రము మానవ 
హృదయముల నంటి నేటికిన్ని సజీవమై విరాజిల్లు చున్నవి. అందుకు చరిత్ర లే సాక్షి. 
కాల ప్రవాహము ఏక ధాటిగా చెదురు బెదురు లేక ఒకే రీతిని సాగి పోవు చుండును. 
గత క్షణములు తిరిగి రావు. జీవుల సంస్కృతీ - ప్రగతులు కూడా అంతే! 

జీవ శక్తి, ప్రకృతి శక్తుల నధిగమించి సూక్ష్మాతి సూక్ష్మమై, అత్యంత 
బలవత్తరమైన వ్యాపక శక్తిని గల్నినది. మూల వస్తువులైన పంచభూతముల (౧౫౧౬౧ 


194 


Elements) వలె చ్యుతి లేక, శిథిలము గాక, అమరత్వమునే చాటు చుండును. 
అమరత్వము, ఆద్యంతముల నెణుంగదు. అచింత్యము, అనూహ్యము. అమర 
జీవులు శాశ్వితులు. అట్టి వారి జీవిత గాథలు లోక సంగ్రహార్థ పునీత లీలా 
తరంగములు. 

గాలి, మెజుపుల వంటి అదృశ్య - అమోఘ శక్తుల వలెనే జీవ శక్తి కూడా 
సూక్ష్మ ప్రపంచమున, భౌతిక ఆవరణమునకు అవ్వల బలీయ ప్రకృతి శక్తిగా రూపొంది 
వుండ వచ్చును. జీవ శక్తి, జ్ఞాన శక్తి కన్న మిన్న, మానవుడు నశించినను జ్ఞాన శక్తి 
చిరకాల ముండును. బుద్దుడు వాల్మీకి కన్న గొప్ప వాడు. క్రెస్తు షేక్సియర్‌ కన్న 
అధికు(డు. అమరత్వ మాద్యంత రహితము. దురూహ్యము. అగమ్య గోచరము. 

శ్లో “నైనం ఛిన్నన్తి శస్త్రాణి నైనం దహతి పావకః 

న వైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః” 
తా॥ ఆత్మను శస్త్రములు ఛేదింప జాలవు, నిప్పు కాల్చ లేదు. నీరు తడప లేదు. గాలి 
శోషింప లేదు. పంచ భూతములకు లోబడునది కాదు. 
- భగవద్గీత. అ. 2. శ్లో. 23. 

నాశరహిత మైనదీ అఖండ చిద్విలాసము. జీవోత్సానము (Resurrection) 
అమరత్వమనిపించుకోదు. అమరునకు జనన మరణము లెక్కడివి? అహంకారము 
ఆత్మ కాదు. ఆత్మ వేత్తలు అహంకార వర్శితులు. 

అద్దములో కాన్సించు మనము, మనము కాదు. ప్రకృతి రమణీయత అంద 
చందాది అలంకారములకు భ్రమసి పోయే భ్రాంతి - దేవాత్మ 
సౌందర్యోపాసనాదికములు-కేవలం క్షేత్ర పూజలే. అంతా శవారాధనమే - 
శివారాధనము కాదు. క్షేత్రము వేరు - క్షేత్రజ్ఞుడు వేరు. దేహము వేరు - దేహి (జీవుడు 
- దేవుడు) వేరు. 

కళ్ళు, లోనికి చూడ జాలవు. మనస్సు భావమును మించి పోజాలదు. 
ఇకదారి? బ్రహ్మము ఈ అవ్యక్తము మహత్తు ఈ ప్రకృతి(పరాపర) ఈ 
అహంకారము (మనస్సు) - - - ఇట్లు బ్రహ్మమునకు ఆరవతరమైన మనస్సు బ్రహ్మను 
కనుగొనడం అనూహ్యం. 

దేహ వర్థిత పూర్వాపర జీవ స్ఫితి జనన మరణ కారణము. పూర్వ జన్మ 
జ్ఞానమ - పూర్వ జన్మ వృత్తాంత రహాస్య ప్రదర్శన ప్రస్తావన లనంతం. 


195 


బుద్ధుని జాతక కథలు - అవతార తత్వ సిద్ధాంతములు - మహాత్ములు - 
ప్రవక్తలు - ఆచార్యులు - బాబాలు - వీరి అవతరణ గాథలు పునర్జన్మ సిద్ధాంతమును 
ధ్రువ పరచి చాటుట లేదా? 

మానవ జన్మలో పూర్వజన్మ వాసనలు - విభిన్న సంస్కారములు ౨ 'వీట్రీ 
యొక్క సాక్ష్యము చాలదా? శ్రీ గౌరాంగ, శ్రీ రామకృష్ణా ద్యవతారాదు లందుకు ప్రత్యక్ష 
నిదర్శనములు. 

నిత్య జీవితంలో. అచ్చటచ్చట పూర్వ జన్మ స్మృతులు ప్రదర్శితమైన వార్త 
లందుకు ప్రబల తార్కాణము. 

ఈజిప్టులో “పెహరాలు” - “పిరమిడ్లు” ఈ విశ్వాసంతోనే వెలసినవి. 

“డూమ్స్‌ డే” - మరణించిన వారి విచారణ రోజున, వారి సమాధుల నుండి 
జీవులు (ఆత్మలు) పునరుత్హాన మొందునని (రిసరెకషన్‌) క్రైస్తవుల విశ్వాసం. దేహము 
పూర్తిగా శిథిలమై, రూప నామములు లేకుండు నప్పుడు, ఇక లేచునదెద్ది? నశించని 
జీవ (చైతన్య) మే కదా? అది సూక్షాతి సూక్ష్మ మైనది. అది ఏనాడో లేచి పోవడంతో, 
పక్షి పోయి మిగిలిన గూడు (పంజరము) వలె, శవం దుమ్మైపోయింది. 

మరియు, జీవుల పాప పుణ్యముల విచారణ దిన ప్రస్తావనము - తీర్పులు 
- వాటి ఫలా ఫల యనుభవ కారణమే కదా? ఆ అనుభవమెక్కడ? ఎప్పుడు? థి 
రూపమున? ఎవ్వరికి? శిథిలమైన దేహమునకా? లేక ఎప్పుడో - ఏనాడో లేచి పోయిన 
రూప నామ రహిత “జీవు” నకా? ఈ ధోరణి, “పునర్జన్మ” సిద్ధాంత వ్యతిరేక వాదుల 
(పిడివాదుల) కు తప్ప సామాన్యుల, ఊహలకు అందరానిది. 

లోకమున ధర్మము నశించి - అధర్మము బలిసి, సాధు హింస సాగునెడ 
శిప్ప సంరక్షణార్థము యుగ యుగములుగా భగవంతుడే అవతరించడమో లేదా తన 
ప్రియ దూతలను అనగా ప్రవక్తలు - మహాత్ములను పంపించడమో పరిపాటి. లోక 
సంగ్రహర్థమీ రీతి జరగడం, భగవంతుడు లోకానికిచ్చిన హామిగా అన్ని మతముల 
వారికి విశ్వాసము గ నున్నది. ఇక పునర్జన్మ సామాన్యూలకన్వయించదని వాదించడం 
నిరర్ధకం - వృధా శ్రమ. 

అ వాంఛనీయమైన “జనన - జర - మరణము” లను చూచి భయపడని 
వారు లేరు. కాని, అవి ఎవ్వరిని వదలవు. మరి యీ జటిల సమస్యకు పరిష్కారమే 
లేదా? ఇది యే “విచారము” దీని పర్యవసానమే “యోగము”. 


106 


భౌతికంగాను, పారమార్థికంగాను, ప్రతి యొక్కరు అభిలషించేది “దుఃఖ 
నివృత్తి - ఆనంద ప్రాప్తి” - నాస్తికులు గాని, ఆస్తికులు గాని మరెవ్వరైనను సరే 
ఆనందమును కోరని వారు లేరు. జీవితమే సుఖోన్ముఖమైంది. కాని, దుఃఖము 
వెన్నాడుతూనే వుంది. 

ఆనందము ఉపవీయము. దానిని పొందు ఉపాయమే యోగము. దానిని 
జడములు సాధించ లేవు. బాహ్య విషయ సంయోగ జనిత దేహానందము కన్న, 
అంతర్ముఖ మైన ఆత్మానందమే, నిజమైనది. మొదటిది “క్షరము”. రెండవది 
“అక్షరము”. 

“కమ ముక్తి” అనగా ఉపాసనల వల్ల, బ్రహ్మ లోకమును పొంది, అందు 
బ్రహ్మాభ్యాసమున జ్ఞాన ప్రాప్తి ద్వారా, ప్రళయాంతమున పర బ్రహ్మలో ఇక్యమగుట. 

“సద్యోముక్తి” - అనగా జీవన్ముక్తి. ఈ జన్మ మందే (బ్రదికి దేహముతో 
ఉండగనే) - అపరోక్షాను భూతి (బ్రహ్మ సాక్షాత్కారము) - అమరత్వ ప్రాప్పి 

దేహాత్మ బుద్ది అజ్ఞాన కారణము ఆత్మ కనుపించదనుకొనుట ఆవరణము. 
జ్ఞానము వల్ల ఆవరణము తొలగు ననెడి నమ్మకం -- విక్షేపము. 

“గురు - శాస్త్ర భోధల వల్ల జీవుడే దేవుడని పూర్ణ విశ్వాసం “పరోక్ష 
జ్ఞానం” భగవదనుగ్రహం వల్లను, శుభ ప్రారబ్ధ ఫలం గాను, గురు కరుణా కటాక్ష, 
పురుష ప్రయత్నముల వల్ల, జన్మ జన్మాంతర “కర్మ - భక్తి - జ్ఞాన యోగ” సాధనల 
వల్ల అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార దివ్య మధురాను భూతి ప్రాప్తియే - కడ మాట! 
“సోపాధిక జీవుడు - నిరు పాధిక బ్రహ్మ కావడమే” 

మృత్యు క్రియ ప్రతి యొక్కరిని, భయోత్సాతంతో చలింప. జేస్తుంది. ఘోర 
తర భీభత్స మానసికాందోళన స్ఫితి నాపాదిస్తుంది. బలంగా కృంగదీసి కూలదోస్తుంది. 
దేహమే తాననుకొన్న దేహాత్మ బుద్గులకు మరణ భీతి అమాంతము. 

“సృష్టి - స్శితి -లయ”ముల కా పరమేశ్వరుడే కర్త యని శాస్త్ర ప్రవచనం. 
కడపటి “లయ” సర్వనాశన కాండ మాత్రము ఘోరాతి ఘోర విషాధ క్రియగా 
కాన్సించడం సహజం. అనంత కోటి బ్రహ్మాండములను, తానే స్వయంగా సృష్టించి 
(తండ్రి వలె), పోషీంచి (తల్లి వలె) - ఒక్క క్షణంలో అంతం చెయ్యడం - పచ్చి ప్రాణాలు 
(అనంత కోట్లుకు కోట్లు) - తియ్యడం మహా వైశాచిక క్రీడగా సామాన్య దృష్టికి తోచక 
మానదు. 


197 


నిజంగా భగవంతుడు జీవుల నీలాగ నిలువున నులిమి త్రుంచి 
వేయడానికి, అంత కసాయి వాడా? కఠిన కర్కశ పాషండ శిలా హృదయుడా? ఏమిటీ 
దుర్భర - దౌర్భాగ్య - విషాద నాటక సూత్ర ధారత్వమున కర్మము? 

దేహ నిర్మాణమొక దివ్య - చిత్ర విచిత్ర ప్రక్రియ. సూర్య చంద్రాదులు - 
పంచ భూతములు భగవంతుని కర్మాధికారులు. పరమేశ్వరుని దివ్య రహస్యములను 
తరచి చూచు వారి హృదయములు  ప్రప్సుల్లమై - దేహముప్పాంగి పులకరింపక 
మానదు. 

భగవంతుడు దయామయుడే - ప్రేమసాగరుడే - దీన జనావనుడే - దివ్య 
గుణ భూషణుడే -జగ జ్ఞనకుడు - విశ్వ కల్యాణమూర్తి - - 

ఇక నీ ప్రత్యక్ష విరుద్ధానుభవమున కేమి సమాధానము? భగవల్లీల లో 
యీలాటి కఠిన కర్కశ పాషండ పాతక లీలను భగవంతుని కంట గట్టడానికి మానవ 
బుద్ది ఒప్పుకోదే! ఖండితముగా యిందేదైన దివ్య రహస్యేంగితముండే తీరాలి. 

కాని, కించిద్‌ జ్ఞాల మైన మానవ సామాన్య దృష్టి - ఊహ - సంకుచితము, 
పరాత్సరుడు - పరంధాముడు - దీన దయా పర తంత్రుడు - అనాథ నాథుడు 
ఏమంత వివేచన - విచారముల నెయుంగక యీ లాంటి ఘాతుక చర్యకు తలపడెనా? 

సర్వ మంగళ మూర్తి - అఖండ శుభ ప్రదాత - పరమ పిత, అశుభముల 
ప్రసాదించి, శోచనీయ విమర్శల కాస్సద మివ్వడమన్న ఏలా నమ్మడం?. అతడు 
అనంతుడు - ఆది మధ్యాంతరహితుడు - సర్వజ్ఞుడు - కరుణా సాంద్రుడు - సర్వ 
శక్తిమాన్‌ - - - - మానవుడు, క్రిమి కీటకము -తృణప్రాయము - - కించిద్‌ జ్ఞిత్వంతో 
విమర్శించడం మహా ప్రమాదము - 

(ఈశ్వర విలాసము) 

దేహ నిర్మాణమొక దివాద్భుత చేత. “వెల్‌ వెట్‌ లాంటి” - చర్మపు పూత - 
అత్యంతాకర్షణీయమైన స్పర్శ - సోయగము - అంద చందములు - ఇక మరు తెర 
“కొవ్వు” - తర్వాత మాంసపు ముద్దలు - రక్త జలము - ఎముకల గోడలు (ప్రాపు) - 
నరముల పగ్గములు - - - మలమూత్రముల కొంప - నవ రంధ్రములు మలములు 
క్రక్కుచునే వుండును. 

గబ్బు దేహములోన - మబ్బు లోన బడి నీవు తబ్బిబ్బులందక మేలుకో - 
జీవా - మేలుకో. (జీవునకు మేల్కొల్పు - పాచ్చరిక) 


198 


రోగముల పుట్ట - షడ్భావ వికారి - కర్మ యంత్రము - మానవుని జీవితం 
లో సద్వినియోగము కావలసిన, తరణ సాధనము: ధర్మ కర్మక్షేత్రము - దేహ 


దేవాలయము - జీవ దేవుడుండు దివ్య నిలయము - - - అయితే జీవుడు 
నిష్క్రమించిన “లింగము లేని గుడే” యై, పాడు పడీ పోవును. 
పూడ్చే లేక కాల్చి - - - - మట్టిలో మట్టిగా కలసి పోయే అనశ్వర 


కంకాళమిది. దహనార్హమగును. ఏ లేకున్న దాని గతి అంతే. “నేను”న్నంత 
కాలమే దానికి మన్నన - మర్యాద - పోషణ - రక్షణ - ఉనికి కలవు. తర్వాత ఎవరికి 
వారేః:. ఈ ఉపాధి - దేహ చెర - ప్రారబ్బ కర్మ ఫలము: జన్మ జరా మరణ చక్ర భ్రమణ 
భోగ శాల. ఈ జీవిత మజలీలో జీవుడు తలదాచు కొని, మన, నీడ నొసంగు గూడు - 
పంజరము. రెండు పక్షుల నివాస యోగ్య వృక్షము. 

ఈ విధంగా “దేహి - దేహముల” సంసారము పునర్థన్మ సిద్ధాంతమును 
చాటుట వల్ల “వైరాశ్యమును” దూరీకరించు చున్నది. ఆధ్యాత్మ జీవనము. = నవజీవన 
స్రవంతి మహా ప్రవాహమైనది. ఇహ జీవన మొక సాధనా సదుపాయము. 

బ్రహ్మ జ్ఞాన - 

బ్రహ్మానుభవ - 

బ్రహ్మానంద - పరిపూర్ణత్వము లను ప్రసాదింప జన్మ 
మొక సాధనము. - శిక్షణ కేంద్రము - యోగ భూమిక - త్యాగ సీమ్రః= ఆత్మ విజయ, 
స్వారాజ్య ప్రాప్తి - మానవ జీవిత పరమ - చరమ లక్ష్యము. మహోన్నత, దివ్య - ధన్య - 
పుణ్య పురుషార్థముల ప్రసాదించు మహా యజ్ఞ శాల. 

ఈశ్వర నిర్మిత విశ్వమొక మాయా స్వప్నం కాదు. మిథ్యా కల్పన కాదు, 
పైశాచిక క్రియ కాదు. దివ్య సాధన కేంద్రము. జీవిత పరమార్థ పావన పరీక్షా నిలయము. 
భగవద్విరచిత ఆనంద దామము. “ధర్మ అ కర్మ”ల ద్వారా మోక్ష ప్రాపికి అనుకూలించు 
సాధన రంగము. 

ప్రవేశం: జననం - జన్మలో తొలి ఘట్టము. నిష్కమణ - మరణం. జన్మలో 
ఆఖరు ఘట్టం లేక తెర. కాదు, ఆ జన్మ లో ఘట్టం ఆఖరీ మాత్రమే. 

మానవ చెహము పుట్టుక కు ముందు లేదు. మరణించిన తర్వాత 
కాస్పింపక, మధ్య మాత్రము కాన్సించు నవరంధ్రముల - తోలు తిత్తి. స్వేద - మూత్ర - 
పురీషములతో, క్రిమి సముదాయ సంకులము - పూతి గంధ పాయము - సప్త ధాతు 


199 


నిర్మిత - పాంచ భౌతిక - షడ్భావ వికార సమన్విత దేహమునకే “వర్జాశ్రమా చార ధర్మ 
- కర్మాదులు” స్వధర్మ మంటే ఆత్మ ధర్మమని కాని, దేహ ధర్మ మని పొరంబడరాదు. 


స్వధర్మ మనగా:- 
సత్య దృష్టి - శాస్త్రీయ కర్మా చరణ, నియమ జీవనము - త్రికరణ శుద్ధి = 
గల్లి నట్టిన్ని కనే జ్ఞానభాసితమై, మోక్ష దాయకమై - - భవ బంధ విమోచనకారి 


యైెనదే “స్వధర్మము” - అనగా ఆత్మ ధర్మము. 

మోక్ష కామికి ఫలాపేక్ష లుండవు, కేవలం అనాసక్త - నిష్కామ కర్మిష్పియై లోక 
సంగ్రహార్థమై, విశ్వ మానవ సేవా తత్పరత్వమున ధన్య జీవియై, భాసించును. 

“స్తీ - పురుషు”లన్న దేహములే. పురుషుడన్న పరమాత్మ - స్తీయన ప్రకృతి. 
ఈ ఇరువురును వేరు వేరు కాదు. పురుషుని తెలియుట అనగా పర ధర్మమమగు 
ప్రకృతికి దూర మగుటయే! ఇదే స్వధర్మము. 

మనలో మాట - 

అద్వైత - విశిష్టాద్దైతములు, ముక్తి, క్రమ ముక్తులను క్రమముగా చాటును, 
కాని ద్వైతము జీవ బ్రహ్మాక్యమును నంగీకరించదు. జీవులు జీవులే - దేవుడు దేవుడే - 

ద్వైత మతము కేవలం భక్తినే అవలంభించి అనందించును. భగవంతుని 
జగన్నాటక రంగ పరి సమాప్తి ని ఒప్పుకోదు. ముక్తి - మోక్షములన్న వారి నిర్వచనము 
వేరు. జీవ బ్రఫ్రైక్యమును వారంగీకరించరు -- 

దేహాభిమానమే జీవత్వము - బంధము. ప్రాణి చచ్చు (నశించు) దేహమును 
చూచి చత్తునని అభిమానించి భయపడునేగాని, చనిపోయే దేహము (జడము) నకు 
చచ్చుట యన్న ఏమో తెలియదు. 

శాశ్వితుండు - అమరుడు - అమృత స్వరూపుడైన “జీవ దేవుండు” - 
నశించు దేహమే తానను కొని (దేహాత్మ బుద్ధితో) మృత్యు భీతితో హడలి పోవును. 
కాని, పాంచ భౌతక - జడ - ఘటమునకు - చచ్చుటన్న యేమో తెలియదు. అది 
రోజు - క్షణ క్షణము మారుచు (చచ్చుచు)నే వున్నది కదా! 

ప్రాణ (మరణ) భీతియే పునర్శన్మకు పునాది. ప్రాతి పదిక. దేహాత్మ బుద్ధి 
(ద్ర్వైతత్వము) భయ కారణము. 

మృత్యువు ౫ అమరత్వము 


200 


బొమ్మ - బొరుసు ల్లాగ - మనిషి నీడల్లాగ - పుణ్య ఫల భోక్తలగు దేవతలు 
దుఃఖదూర్నమైన - లోప విరహితమైన - పరిపూర్ణ భోగ భాగ్య సుఖ నిలయమగు 
స్వర్గలోకానంద మనుభవింతురు. వారి కాకలి - దప్పులు లేవు. దివ్య దేహులు. భోగ 
భూమిక. 

శరీరము పతనమైనప్పుడు, దేహ వినుర్ముక్త (వుపాధిరహిత) జీవుడు 
కాంతిమయ తేజోధూమ రూపమున బయల్వెడలి, యమ పాలిత పితృ లోకమునకు 
పోవును. పాప ఫల కర్మానుభవ మచ్చట తీరును. 

కేవలం -- స్వగతం -- సామాన్య దృష్టు - 

బాపురే! ఎన్ని సంవత్సరములు - ఎంత ఆప్యాయతతో “దేహమే నేను - 
నేనే దేహము” అని త్రికరణాలా విశ్వసించి, చేయరాని నానా పాప కర్మలు - 
అన్యాయాలు - అక్రమ విధానాలు - నీవ వ్యవహారాలు ఆహా ఎన్నెన్నో దురాగతాలు, 
సాగించి, పోషించి, వెంచి, ఆశలన్నీ కేంద్రీకరించు కొన్న ఓ దేహమా! ఎమిటీ మోటు 
సరసము - నీవు హఠాత్తుగా నీల్లి నేల కొరిగి, శాశ్వతంగా తెగ తెంపులు చేసు కోవడం 
ఎంత ద్రోహం! పచ్చి మోసం, ఘోర ధగా - - - అబ్బబ్బ! యింకేమి గతి? ఎంత 
కృతఘ్నత. భార్యా బిడ్డలు బంధు మిత్రులు, గుట్టలు గుట్టలుగా ఆర్జించిన ధన కనక 
వస్తు వాహనాలు - మిద్దెలు - మేడలు - అన్నీ యేం కావాలి? ఇక దిక్కెవ్వరు? 
ఎక్కడికి పోవాలి? యేమి చేయాలి? - - - అని విలపిస్తూ దేహాన్ని వీడి జీవుడు 
వెళ్ళిపోతూ, దేహ వియోగ దుఃఖ ప్రలాప - ప్రల్లదములతో - స్వస్వరూప జ్ఞాన 
శూన్యత - దేహాత్మ బుద్ధిని ప్రదర్శిస్తాడు - - - ఈ "అహందేహో5స్మి” గాడు. 

ఈలా _ అజ్ఞానాంధకారమున మునిగి మూల్గు చున్నవాడు “జీవ 
బ్రష్యాక్యానికి ఒప్పు కుంటాడా? అందులకు గాను, అనుభవానుగ్రహ మూర్తి యైన 
గురువు - శుభ ప్రారబ్బం - భగవదనుగ్రహం --- అన్ని కలసి రావాలి కదా!! ఆత్మ 
సత్యం - దేహ మనిత్యం. 

“బ్రహ్మ సత్యం - జగన్మిథ్య” అని నిరూపించి, విశ్వసింప(జేసి తరణ 
ఫథము( జేర్చడానికి - గురువొక్కడే దిక్కు! 

వేదాంత విచారము లేనందున - - - ఆత్మానాత్మ వివేకము లేమి వల్లి - - - 
సత్సంగాది పంచ శీలములు ప్రాప్తించనందున - - - శుభ ప్రారబ్బం - అనుభవానుగ్రహ 
మూర్తి యైన సద్గురు కరుణ - దైవ కటాక్షములు లభించనందున, ఆత్మ 


201 


స్వరూపానుభూతి అభావమైనందున, సత్య జ్ఞానం శూన్యమై జ మిథ్యా జ్ఞానం బలిసి 
పోయి నందున - - - 
బ్రహ్మ జ్ఞానానికి బదులు - - - 
భ్రమ జ్ఞానం నాటుక పోయింది, కావున- - 
రామ పథానికి మారు, కామ పథం దాపురించింది 
ఆఃగీ॥ ఏమి గొంచు వచ్చెనేమి తాగొని పోవు] 
పుట్టు వేళ నరుడు గిట్టు వేళ! 
ధనము లెచటి కేగు - తానేగు నెచటికి ||విశ్వ॥ 

ధన గత ప్రాణులైన మానవులు లోభులు కారాదు. నీతి నిజాయితీలు - 
న్యాయ ధర్మాలు - దయా దాక్షిణ్యాలు - సత్య దర్శనం చేయించి, చరితార్గుని 
చేయునది “సుజ్ఞాన” మొక్కటే. 

సత్య దృష్టి మరుగునంబడి, దేహ ధర్మములు విజృభించి, ఇంద్రియాదులు, 
విషయ లంపటత్వమున పొక్కి - మత్తెక్కి - స్తు స్వరూపమును మరిపించి “దేహమే 
నేను” “ఇంద్రియ క్రియలన్నియు నావే” - అను దేహాత్మ బుద్ది బాగా బలిసి పోయి, 
కట్టకడపట మృత్యు ముఖమున, తారసిల్లు తరి, దరి దాపు తోచని జీవుని నట్టేట 
విడిచి, దేపాంద్రియాదులు, జవ సత్వ చైతన్యముల( గోల్పోయి, నీల్లి నేల కొరిగి 
నశించును. ఇదే ఘట బంధ మాయ. 

“నీవు” - నిజమైన నీవు - నిర్వాసివై వెణ్టిగా - అగతికుండుగా - 
మోసగింప(బడి వెలికి త్రోసి వేయబడిన వాడుగా చేతులు కాల్బుకొన్న వాని వలె, 
పశ్చాత్తాప తప్పుడై, పరితపించిన నేమి లాభం? అంతా మించి పోయింది నీ వ్యవహారం! 
oe -జన్మ జన్మాంతరములనుండేీ నీకిది మామూలేగా! తిరిగి కర్మోచిత జన్మ తధ్యం. 
జనన మరణ చక్ర పరిభ్రమణ గాథ ఆద్యంత మెరుగనిది గదా!! పాపం - - రెక్కలూడిన 
పక్షివై పోయావే!! 

భార్యా బిడ్డలు - బంధు మిత్రులు భూ, భవన - ధన - కనకాభరణ - 
కాంచన చేలాదులు. 

ఆప్పులు - అభిమానులు - అనుచరులు - ఆరాధకులు - పదవులు - 
బిరుదములు - బ్యాంకు లెఖ్జలు --- 


202 


ఈలాగు ఇంకెన్నెన్నో ఈ జగన్నాటక రంగంలో సంబంధ బంధములు! 
నస్మరంతి!! ఇక నీకు ఏదిక్కున్ను లేదాయె; తుదకు “నీవు నాది - నేనే” ననుకొన్న 
దేహమే నీకు లేదాయె! 

“చనినా రెందరో చక్ర వర్తులు - - -* కాని, ఈ జగన్నాటక రంగం మాత్రం 
అట్టే సాక్షిగా నిల్చి - - నీవు బడా ఫకీర్‌ గా వెలి వేయ బడ్డావు. 


1. కంసాలి పట్టెడ వలె - 
2. నాటక దీపము వలె - 
3. ప్రవాహము అడుగున బండవలె - 
నిర్వికల్ప - నిర్వికార - నిస్సంగ - నిర్లిప్త సాక్షి వలె, ఉలుకక - ఒలకక, 
అచంచల సహజస్మితి లో స్వ స్వరూప స్థితిలో ఉండడం బ్రహ్మాభ్యాస ఫలమే. 
కామ్య సిద్ధికి, సత్కర్మాచరణ మొనర్చు వారు, పుణ్యలోకము లందు, పుణ్య 
ఫల సుఖానుభవానంతరం, చర్విత చర్వణంగా తిరిగి “క్షీణే పుణ్యే మర్మ్యలోకం విశంతి” 
అన్నట్లు భూలోకంలో అవతరించడం పరిపాటి. ఇదే జనన మరణ చక్రభ్రమణము. 
దేహము కర్మ ధర్మ క్షేత్రము - తరణ సాధనము: యజ్ఞ గుండము. ఈ 
లోకము - యోగ భూమి - స్వర్గము -భోగ భూమి. 
ఇక ఏది నిజం? సత్య జ్ఞానంతో ఆత్మ దర్శనం చేస్తావా? సావధానం!! 
బ్రహ్మ భిన్న పదార్థమును ప్రేమింపకుము. ధన - దార - పుత్రాది - 
సమనసైళ్చర్యాదులును “దృశ్యములే” - “యడద్హృశ్యం - తన్నశ్యం” అన్నట్లు - - - 
తుదకు నీ దేహము - ప్రాణములు సహా నీకు - - - నహి నహి; జాగ్రత్త! అహంకార - 
మమకారములు - - ఐహిక బంధములన్నియు అంతే!! నీ వేషమే (దేహమే) నిన్ను 
నమ్మించి మోసం చేసింది. స్వ స్వరూప నాశనకారి. 
నీవు “నేనే” నని నమ్ముకొన్న దేహమే నీవు కానప్పుడు - నీది కానప్పుడు - ఇక 
ఈ లోకంలో నీకు రక్ష - దాపు - ప్రాపు - హితమైంది ఏముంది. ఏమి మిగిలింది? 
ఈ లోకంలొ సర్వం దేహ సంబంధమైనవవే కదా! గురు వొక్కడే యీ 
రహస్య కీలకం దెల్సి, తరింప జేయ గల విమోచన కర్త! నిన్ను కాపాడి, రక్షించి, 
మోక్షప్రసాద భిక్ష నొసంగ గల ఏకైక అర్హుడు. నిజ స్వ స్వరూప దర్శన ప్రదాత!! 


203 


“సునో! ముసాఫిర్‌ భాజిత ఢంకా” ఓ బాటసారి, నీ ప్రయాణానికి ఘంట 

మోగుతూంది. సిద్ధంగా బయలు దేరు. ఆలస్యం చేస్తే గమ్యం చేరుకో లేవు. 
--- తుకారాం. 

దేహధారి తన సమస్త ఐహిక అనుబంధాలను తెగ ద్రెంచుకొని, నిర్వాసియై, 
అగమ్య గోచరమైన పయనం సాగించడం భయానక - దుర్భర - సాహస క్రియగా 
భావింపక తప్పునా. (తప్పదు)? 

ఈ శిథిల దేహ చెర - అలసట - విసుగు - రుగ్మత - అన్నీ తీరి 
పోతాయి. నీకు విముక్తి - శాంతి - నూతన చైతన్య ప్రాప్తి సిద్దించు గాత. విజయీ 
భవ!! 

మానవుడు విధి చేతులోని కీలుబొమ్మ. దేశ కాల పరిస్థితులకు వారసను. 
ప్రారబ్బఫల భోక్త. ప్రారబ్బానుభవం తీరిన వెంటనే భౌతిక దేహము - 

-_ పాము పొర వలె - 
న మాసిన చొక్కావలె - 
--- ఎండిన ఆకు వలె - రాలి పోవును. 
పునర్భన్మ వల్ల దేహము మార్పుతో, జీవు(డు “నిద్ర నుండి మేల్కొన్నట్లు, శేష 

రబ్బ కర్మ ఫల ప్రాప్వానుసారముగా పునః జీవ యాత్ర సాగించును. ప్రతి జన్మము ఒక 
క ఘట్టము. నూతన మజిలీ - క్రొత్త మైలు రాయి - యీ ప్రస్థానంలో - - - 

పునర్భన్మలో పూర్వ జన్మల జ్ఞానము లేకున్నను, సాధించిన, సాగించిన కర్మ 
- భక్తి జ్ఞాన యోగాదుల సాధనల ప్రభావ సంస్కారములు మాత్రము జీవుని 
సకాలమున ఉర్భీపింపంజేసి శుభ ప్రగతికి - విడిచిన చోటు నుండి, అందుకో 
ప్రోత్సహించి, భగవంతుని కృపా విశేషమున జగన్నాటక రంగ సీమ 
సాగిపోవుచుండును. 

నిత్యానుభవ దృశ్య ప్రదర్శన భూమిక.:- 

ఇదిగో - ఇదేనా నీమేడ చూడు - వై అంతస్థు మీద నీ దేహము హంస 
తూలికాతల్పము నుండే వీధి అరుగు మీద చేర్చ బడింది. లోకములో ఇది మామూలే 
కదా! అందరు సర్వ సామాన్య దృక్పథంతోనే, నిరామయంగా గుమి కూడి తమాష 
చూస్తూన్నారు. ఆప్తులు, ప్రియులు కళ్ళ నీళ్ళతో - తటస్థులు, స్మిత ప్రజ్ఞులు వలె 


థి 


204 


అచలంగా, నిర్మోహంగా వున్నారు - బహుశ అంతరంగ శత్రుమూక కాబోలు, దుఃఖం 
నటిస్తూన్నారు (లోన మనస్సు నవ్వుతూనేవుంది), ఇదే లోక పోకడ. జాగ్రత్త! 

అదిగో నీ శవం. ఊరి వెలుపల శ్మశానంలోకి మోయ బడుతూంది. 
వెంటపో! ఇంకా చూడు. కాప్ప మీద నీ దేహం నిర్జీవమై, ఎంత దీనాతి దీనావస్థలో - 
లోకం చేత పరిత్యజింప(బడి హీనంగా, అసహ్యంగా - కర్రలు పిడకలు మధ్య జ 
'కిరసన్‌” ఆయిల్‌ తో చిలకరింపంబడీ - - - అదిగో! నీ కుమారుడే నిప్పు 
పెడుతూన్నాడు. నీ దేహం నీకే లేదాయె. ఎవ్వరు అడ్డుకొని - అభిమానించి - 
ఆదరించరే! ఇది నిజ మంటావా? ఒప్పుకోవా? 

నీవు ఇంకెవ్వరికి కావాలి? మంటలు లేస్తూన్నాయి - ఎక్కడి వారక్కడ 
జారుకొని వెళ్ళి పూతూన్నారు. తోటి (కాటి కాపరి) మాత్రం నీ దేహ దహన క్రియా 
పర్యవేక్షణలో నిమగ్నుడై నిల్చి నాడు. నీ అమూల్యమను కొన్న “దేహ” నాశనానికి, 
లోకమంతా ఏకమైెంది కదా!!. 

నీ భార్యా బిడ్డలు - ఆప్త బంధువులు - మిత్రులు - ఆశ్రితులు - 
అనుమాయులు - వంది మాగధ స్తోత్ర పాఠకులు - పరిచారకులు - ఎవ్వరూ 
కాన్సించరే? ఏకాకి - - నిర్వాసీ - బికారీ!! 

భూ, భవన - ధన - ధాన్యాదులు - అమూల్య వస్తు వాహనాదులు - 
పదవులు - బిరుదులు -బ్యాంకు లెఖ్జలు - సమస్త భోగ భాగ్య సరంజామా యిక నీకు 
శాశ్వతముగా రద్ధు. ఇక నీకు దక్కునది - మిగులునది యే తృణము కానరాదు. 

నిజంగా నీవు నిర్వాసివి - బికారివి - భుక్కా ఫకీరువు - అగతికుడవు - 
లోకంచే శాశ్వతంగా రూప నామ రహితు(డవుగా చేయ బడ్డ దౌర్భాగ్యుడవు. 
ఒప్పుకోవా? బాధగా వుందా? ఇకను అర్థం కాలేదా? ప్రత్యక్ష సత్య ప్రమాణాన్ని కూడా 
అంగీకరింప, మనస్సు ఒప్పుకోదా? పాపం! మహా మాయా దేవి దివ్య ప్రభావమే 
జయిస్తుందా? 

ఇక నైన కళ్ళు విప్పి చూడు: నీ విప్పుడు బూడిద మట్టివి -మట్టిలో మట్టివి. 
ఆఖర్‌!! నిజమే కదా! నీ విప్పుడెవ్వరు? ఎక్కడున్నావు? నీ కెవ్వరు దిక్కు? ఏది దరి - 
దాపు? ఆ దర్ధా - గౌరవం - భోగం -బలం - రూపం - తెలివి తేటలు - డిగీలు - 
చదువులు - హోదాలు ఏవి? ఎక్కడున్నాయి? 


205 


నీవే చెప్పు - లేకుంటే విను!! నీ దేహం అద్దెకున్న గృహం. నెల1కిరు 
30/- నుండి 3000/- వరకు, వెచ్చించి, స్వయం నేవ - స్వయం పోషణ - రక్షణ 
భాద్యతలు, అనగా తినడం - త్రాగడం - స్నాన పానాదులు - వస్త్రధారణ - శృంగార 
భోగ పోకడలు - - - ఎన్నో - - - అన్నిటికి మీదుగా నిన్ను (దేహాన్ని) ఉంచిన్ని (సేవకులు 
స్వయం పోషణాదులకు పనికి రాదు కదా) - బాగా పోషించి - వెంచి - బలిపించి - 
రక్షించి - భరించి - పూర్తిగా విశ్వసించి నమ్ము కొన్న - - - - ఈ పాప భౌతిక దేహం 
ఎంత మోసం చేసింది? ఉన్నట్టుండి హఠాత్తుగా నేల కొరిగి నీల్సి నిష్క్రమించింది. 
కదలదు - మెదలదు - పలుకదు - ఉలుకదు - శాశ్వతంగా బైబై. 

ఇక, ఈ దేహ ధారణ సుదీర్హ వ్యయ ప్రయాసలు - రోగములు - చికిత్సా 
టాక్సులు. రహస్యంగా ఎన్ని రకాల పాపాలు - శ్రమలు - ఆర్జనలు - నటనలు - 
మోసాలు -బొంకులు రంకులు - రాజకీయాలు - - - - బాపురే!! “నరశేఖరా?” 
నిజం నిజ మంటావా? లేక .... మానవా! ఇక నీకెవ్వరున్నారు? నీవెవ్వరు? నీకు 
రూప నామములు లేవే! ఉపాధి - ఉనికి -ఊరు - పేరు ....నీవు దేహం కాదని 
గ్రహించి బ్రదికి ఉన్నప్పుడే జాగ్రత్త పడి మేల్కొని వుంటే.......... కిం కర్తవ్యం?? 

పొయింది నీవు కాదు. లోకం “పీనుగ” అని బయట పార వేసే - పూడ్చి లేక 
కాల్చి వేసే - జడ - పాంచభౌతిక దేహం నీ వెన్నో జన్మల్లో ధరించి విసర్జించిన 
“దేహాల్లో” కడపటి తొడుగు ఇది. ఇదే ప్రత్యక్ష వేదాంత రహస్య సార సంగ్రహ 
స్వరూపం. తుది జ్ఞాన ఘట్టము: “నీవు దేహం కాదు” - నీవు వేరు - నీ దేహం వేరు: 
నశించినది నీ జడ స్వరూపం - నీవు చైతన్యాంశ - శాశ్వితుండవు - భగవదంశవు!! 

“దేహి నిత్యం - దేహమనిత్యం” 

ఈ సత్యా సత్య వివేక - వైరాగ్యము లేకున్న జీవితం వృధా! గురూప 
దిష్టపథమున పయనించి, విరాగివై సత్య దర్శన సాధన కుపక్రమించి, సుముఖుడవై 
సాగి పొమ్ము! శుభ పథ గామివై - - - అదిగో మోక్షద్వారము నీక్రై తెరువబడీ యున్నది 
- ఆహ్వానిస్తూంది. 

అదే నీ నిజ గమ్య స్థానం: 
“దుఃఖ నివృత్తి - ఆనంద ప్రాప్తి” - 

జీవితార్థ సందేశ నినాదం - దివ్య ధ్వని - “ఈ జన్మమున మోక్ష సాధనకై 
తీవ్ర సాధనల సాగించి తరించని వాడు - ఆత్మ ద్రోహి” - ఆత్మ హంతకుడు! 


206 


విచారము సాగించు - - - 
నీ వెవ్వరు? కో అహం = నే నెవ్వరు? కుత ఆయాత = ఎక్కడే నుండి 
వస్తివి? 
కథ మిదం జాతం? = ఈ జగత్తు ఎట్లు పుట్టెను? కోవై కర్తా = దీనికి కర్త 
ఎవ్వరు? ఉపాదాన మెయ్యది .....?. 
“నీవు - నేను” - అనగా యీ దేహము లే అయితే విభజించి - విమర్శించి 
- - - నేను - నీవు ఎందున్నది చూపాలి కదా? 
మాంసము - మూడు బకెట్లు 
ఎముకలు - నాల్గు బకెట్లు 
రక్తము, మల మూత్రాదులు, క్రొవ్వు, ప్రేగులు, 


ఉదరము, క్లోమము, ప్లీహము, యకృత్‌ నాల్గు బకెట్లు 
మూత్రా శయము, జననేంద్రియాలు 

ఊపిరి తిత్తులు - గుండె కాయ |! ఒక బకెట్టు 
మెదడు వగైరాలు 


ఇవన్నియు కేవలం భౌతిక వస్తు జాల దృశ్యములే, జడములు - - - కాని, 
వీటిని గుర్తించి గ్రహించే “సాక్షి - ద్రష్ష -తెలివి “మాత్రం” నేను”. 

మరణంతో ఇంత కాలం తాను వసించిన విడీది - వాహనం - నిలయం - 
అనగా “దేహము” (కళేబరము) ను గాంచి వియోగ దుఃఖము ననుభవించు “నీవు” 
మాత్రం “నీ” దేహం కాదు - అదొక తాత్కాలిక “లాడ్జి” - విడిది - ఎరవు నీడ. 

జీర్ణ దేహమును విసర్జించి అమృత స్వరూపము - తేజోమయ - 
ద్వంద్వాతీత - సహజ సద్రూప శాశ్వత తత్వమైన “నీవు” జడమై, నశ్వరమై, శిథిలమై, 
నశించు పాంచ భౌతిక, సర్వ దోష దూషిత - వికార - వికృత - విషయోపభోగ (జడ) 
కంకాళము మాత్రము “నీవు” కాదు. 

మధురానుభూతులతో కూడు కొన్న “దేహి - దేహి” చిరకాల సంబంధ 
సంసారము - తియ్యటి చెర - - - అంత వరకే .. .. కాని, తిరిగి జీవుడు ఆ “బోను - 
చెర - జైలు“ లోనికి పోవెరచును. పునః ప్రవేశమన్న హడలి పోవును! 

“దేహాత్మ బుద్ధి” ఎంతో సన్నగిల్లి నశించు వరకు “చిదచిధ్ధంధి” - క్షీణించి, 
మోక్షార్దత లభించదు. 


20/ 


శ్లో _భిద్యతే హృదయ గ్రంధి శ్చిద్యం తే సర్వ సంశయాః | 
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరా వరే! 
--- ముండకోపనిషత్‌ . 2. 2. 18. 

“When he that is both high and low is seen, the knot of the 
heart is untied; all doubts are solved and all his karma is 
consumed”. 

లింగ శరీరము భంగ మగు వరకు అంతః కరణ వృత్తులు నశించి, సర్వ 
సంకల్ప సన్యాసియై అమనస్క యోగ సిద్ధి - అపరోక్షాను భూతి ప్రాప్తింపవు. 

--- ఆది శంకరులు 

అపరోక్షానుభూతి నుండీ మరణ మనగా - నాశనము కాదు: మార్చు 
శుభోదయం. ప్రగతికి మజిలీ. జీవు(డు దేవుడగుటకు (దేవుని సాన్నిధ్యము చేరుటకు) 
పయనము. 

పునర్జన్మ (ప్రత్యేక వ్యాసము కలదు) ప్రేత జన్మ (దయ్యాల బెడద) కూడా 
కావచ్చును. 

ప్రాణి యీ లోకంలో జన్మించి జ్ఞానమార్శించి, ప్రత్యేక వ్యక్తిత్వము నంది, 
తిరిగి పరలోకములో (వేరుచోట) శాశ్వతత్వ ప్రగతికై అనుప(బడును. అచ్చట కూడా 
క్రమ వికాసతను పొంది, తిరిగి పునర్శన్మంబడయును. 

చర్విత చర్వణంగా, సాగి పోతున్న యీ జనన మరణ చక్ర విషయ వలయ 
ప్రవాహ మొక ఘోర వాహినిగా భగవంతుని పేర వెలసినదనడంలో ఆశ్చర్యము లేదు. 
(శ్రుతి). 

పునర్శన్మయే లేకున్న మరణమొక క్రూర వియోగ విషాద శాశ్వత శాషమై 
ప్రేమ జీవుల పాలిట అశనిపాతమగుట తధ్యము. కాని, భగవంతుడు 
దయామయుడు. ప్రేమ సాగరడు. పరమ కరుణామూర్తి. ఇది నిర్షివాదాంశము. 

ఎంత క్రూరు(డైనను, ద్వేష రోష కారణంగా ఒకరి నిద్ధరిని చంపి సాధించ 
వచ్చును గాని, నిత్య నిరంతరము, శాశ్వతం గా అనంత కోటి హత్యలను సాగించి, 
విశ్వ విశాల విషాద కాండల కర్శృత్వాన్ని భగవంతు(డు భరిస్తాడా? అంటే 
ఎవ్వరొప్పుకుంటారు, అబ్బ! భగవంతుని కటిక కసాయిగా చిత్రించే యీ సిద్ధాంతాన్ని 
ఏలా ఒప్పు కోవడం? 


208 


ఇక పునరుత్థాన (౧696౫౭౦600) ప్రశంస అసంగతం. ప్రాణి నశింపక 
(వ్యక్తిత్వాన్ని కోల్పోక) పునర్థన్మ నందడం ఆనందకరమైన ఆశీర్వాదమే, శుభ ప్రదమే!! 
వ్యక్తిత్వం పోయి, పూర్వ జన్మార్చిత సంస్కృతి ప్రగతులు నశించి తిరిగి జన్మించడం 
వృధా!! ఇక కర్మ ఫల భోక్తృత్వం ఎక్కడిది? ఇది ఘోరం! అన్యాయం! మానవులే 
యీలాంటి చర్యలు హర్షించరే! ఇక భగవానుడా, యీలాంటి విషాద - వికట - వికృత 
నాటక సూత్రధారిగా రూపొందడం??. 

పునర్శన్మతో, నూతన దేహమును ధరించిన ప్రాణి, తన పూర్వ జన్మ (ల) 
వృత్తాంతం మరచిపోవడం ఘోర మని పిస్తుంది. కాని, ఆలాంటి మరుపు చే పూర్వ 
జీవన సంబంధ బాంధవ్య పరంపరలు మభ్య వెట్టకున్న, జీవితాలు నరక యాతన 
సదృశమై, పరస్పర విద్వేషాగ్ని జ్వాలల్లో, లోకమొక భీకర కదనరంగముగా రూపొందక 
మానదని ఊహింప(దగును. మచ్చున కప్పుడప్పుడు అసాధారణంగా, పూర్వ జన్మ 
స్మృతుల బడసిన కొందరి జీవిత గాధలు మనము చూస్తూన్నాము గదా! ఇక వారు, 
పూర్వ జన్మ స్మృతుల సంబంధ బాంధవ్య (విరోధ విద్వేషు ఆది, ఆవేశములతో లోక 
క్రీడారంగమున ప్రవేశిస్తే ఎంత గగ్గోలు, అలజడి, అశాంతి, తారుమారు. విపరీత విషాద 
పరిమాణాలు రేకెత్త గలవో విజ్ఞులు వూహింప6దగును!! 

ఎందరో, జీవితంలో చిత్రహింసలు - కప్ప నప్ప అవమానాదుల సహించి 
అనుభవింప(జాలక, తమ జీవితములకు తెఅవెయ్యమని భగవంతుని వేడుకొంటారు, 
మృత్యువును ఆహ్వానిస్తారు. నానా తరహాలుగా ఆత్మ హత్యలకు గురి అవుతారు. వీరి 
భవిష్య గాథలు “పునర్శన్మ” వ్యాసంలో విశదముగ వ్రాయబడినది. 

“పునర్ణన్మ” అనగా, యీ లోకం లోనే జన్మించాలని లేదు. వేరు లోకాల్లో 
కూడా మన వచ్చును. భగవత్సృష్టిలో జీవ కోట్లు అనంతము. జీవ సంఖ్యకు పరిమితి 
లేదు. అంతరిక్షమున అనంతకోటి బ్రహ్మాండములు, రస బుడ్డ వలె, నిరాధారముగా, 
మంత్రముగ్గముగా (ఈ భూమి కన్నా ఎన్నో వేల రెట్లు పెద్దవి కూడా) నిల్ఫున్నవి కదా! 
భగవంతుడెంత గొప్ప వాడు? ఇక మానవుడెంత? అహంకార పరమాణు క్రిమి కన్నా 
మిన్నయా? జై భగవాన్‌. 

దేహ త్యాగానంతరం, ఏముంది? ఏమౌతుంది? ఎవ్వరు చూచారు? ఏమని 
చెప్ప గలరు? అన్నీ సందేహాలే కదా! నిజా నిజాలు సర్వ సందిగ్ధం. 


209 


కాసి, ఒక్క మాట మాత్రం నిజం. మృత్యువు యవనిక మాత్రం. తుది కాదు. 
మన ఉనికి - నామ రూపాలు మార వచ్చు. దిశలనంతం. - - - మృత్యువు మార్పు 
చేకూర్చునే గాని, ముగింపు లేదు. అస్తిత్వం వుంది, జీవుడు చిరంజీవి. జీవిత స్రవంతి 
ఆద్యంత మెరుగనది. నడిమి మాత్రం కలది. కర్మ ఫల పరంపరలకు ఆద్యంతము 
లేదు!! 

మరణకాలమున దేహము నుండి వెలువరింప(బడిన “విముక్తాత్మ” సూక్ష్మ 
తేజోరూపమును (Bright and shining vapour form) పొంది, అనగా దేహ 
సంబంధమైన వికారము - మలిన సంస్కారములు =.-లెక్క కాంతివంతమైన దివ్య 
తేజోరూపమున (మెరయు నీటి ఆవిరి వలె) బయట నిల్చి తానంతవరకు ధరించి, 
(పాము కుబుసము వలె - కత్తి వర వలె - కోటు వలె) అప్పుడే వదలిన ఉపాధిని 
(దేహమును) దీనావస్థలో నేల కొరిగి యున్న దానిని తిలకించి సుదీర్ణానుబంధ 
భ్రాంతితో వ్యధ జెందుతూ; అందరి వలె తాను కూడా దుఃఖీంచును. సిర నివాసాను 
భవ బంద విచ్చేధంతో, దుఃఖియై నిర్వాసి - అగతికుడుగ, వాపోవును. తాత్కాలిక 
పశ్చాతాప వైరాగ్యములు గోచరించి, తిరిగి అందు ప్రవేశించి మన యియ్య కొనడు. 
వమనము నెవ్వడు తిరిగి మ్రింగ జూచును? జీవికి, ఈలాగు దేహమును విసర్జించడం 
మొదలు కాదు, కడపటను కాదు. లక్షలాది జన్మ పరంపరలలో, నానా రకాల 
దేహములను, విడనాడి యుగ యుగాలుగా జీవుడు జీర్ణ మాలిన (విసర్జిత 
కంకాళములను) - శవములను చూచి దుఃఖీంచి యుండుట తథ్యము. కాని, జగత్సిత 
తన బిడ్డలకై “నూతన వస్త్రములను” - వారి వారి అంత్య కోర్కెల ననుసరించి 
ప్రసాదింప సిద్ధముగా నున్న, దివ్య రహస్యము నెణుంగక పోవడమే దుఃఖ కారణము 
కావచ్చు. 

కావున, “పునర్జన్మ” అనగా నూతన వస్త్ర ధారణ క్రియ లాంటిదే! ఒకడు 
ఒక శరీరమును విడచి, మరొక నూతన దేహమును పోందునప్పుడు, కొన్ని ప్రత్యేక 
భావములను - సంస్కారములను (పాతవాసనలను), తన సూక్ష్మ (లింగ) శరీరము 
నందుంచు కొని ప్రయాణమొనర్చును. అవే ప్రపంచమున “శుభా శుభ” అనుబంధ 
సంబంధములను, తదనుగుణ జీవిత విధాన సరళిని రూపొందించును. కావున, యీ 
విధానము, వారి వారి భావనా పరిపాకము యొక్క ఫలితమే గాని, వేరు గాదు. 

“చేసు కొన్నంత వారికి చేసుకొన్నంత మహదేవా” _--- లోకోక్తి. 


210 


వ్రాత వెంటగాని వర మీడు దైవంబు 
చేత కొలదిగాని వాత( గాదు! 
వ్రాత కజుడు కర్త - చేతకు(దాకర్త || విశ్వ 
--- వేమన 
“సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృజ్‌ కరణే” 
తా|| మరణ సమయ మాసన్నమై నపుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు 
గాక, రక్షించవు. 
- భజగోవిందము. శ్లో. 1. శ్రీ ఆది శంకరాచార్య 
“మహిష గళ ఘంటారవము ---- మృత్యు సాన్నిధ్య సూచన - - - పిల్లిని 
చూచిన ఎలుక వలె, జీవుని భయోత్సాత మౌఢ్య మావహించును. 
మరణానంతరము - - - 
9 నుండి 13 లోకముల నుండి “అతి వాహిక” (దేవ దూత - Angel - 
Escort or Guide) జీవుని సహయార్థమె వచ్చును. “పథము - పాంధుడు” - 
మొదటిది జడము. రెండవది అజ్ఞానము తో కూడి నందున, మార్గదర్శి (దూత) 
సాయము లేకున్న జీవుడు గమ్య స్థానము చేరు కోవడం దుస్తరమగును. అదే 
“అతివాహిక” (Divine guide) లేక, దేవ దూత ఆగమన కారణం: (ఇదే ఆత్మ 
గమనం) 
మరణ కాలమున జీవుడు భయపడి నంత ప్రమాద ప్రమేయము లెవ్విన్ని 
లేవు. ఆత్మ పరమాత్మల కవినాభావ సంబంధమున్నది గదా! విముక్తాత్మ అక్షరాలా 
పరమాత్మాంళే. అనుభవానందము లందు సమానమే కాని, స్వేచ్భానుగ్రహ నిగ్రహాదులు 
-ఉండ వచ్చును, లేకను పోవచ్చును. కాని, సృష్టి స్థితి లయ కారకత్వ సామర్థ్యం 
ఆత్మకు లేదు. 
శ్లో] ఆబ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తినోఒర్జున 
మా మువేత్యుతు కౌంతేయ పునర్థన్మ న విద్యతే 
తా|| నన్ను పొందక యేయేలోకములకు పోయినను, ఆలోకముల లోక పాలురు, 
లోకములలో నుండు వారలు అందణు మరల పుట్టు వారలే. నన్ను పొందిన 
వారికి మాత్రమే జన్మ కలుగదు. 
--- భగవర్నీత. అ. 8. శ్లో. 16. 


211 


జన్మ రాహిత్యం - మోక్షం మాత్రం తథ్యం” 
--- బ్రహ్మ సూత్రములు. అ. ॥V. భా. ॥V. 
పునర్శన్మ, కర్మల ఫలాఫల భోక్తృత్వం సమయకనే గతించిన వారికి, మరొక 
జన్మ (దేహధారణం) తప్పదు. పునర్భన్మ కిదే బీజము. 
కర్మ ఫలాపేక్ష ఫా పునర్శన్మ పాతువు - 
కర్మ ఫల త్యాగము ఈ మోక్ష ప్రదాయకం - 
కావున, కర్మ ఫల త్యాగమే నిజమైన సన్యాసము. జీవుని ప్రవృత్తి బంధము 
నుండే రక్షించి నిర్మలినాత్ముని జేయు చున్నది. కాని, పూర్తిగా (కర్మలు) కర్మాచరణ 
మానడానికి మానవులు జడములు కాదు. కారాదు. 
త్రివిధ శరీరములు: - 
స్థూల - పాంచ భౌతిక - దృశ్య -విశ్వసంబంధమైన - జాగ్రద వస -విశ్వ 
సంజ్ఞ - అన్నమయ కోశం - స్థూల శరీరం. 
సూక్ష్మ - లింగ శరీరము -స్వవ్నా వస = ప్రాణమయ, మనోమయ 
} విజ్ఞానమయ కోశములు 
కారణ - ఆత్మ చైతన్యము - rr 
ప్రాజ్ఞుడు - సుషుప్తి ఆనందమయ కోశము 
అతి క్రాంతంబైన సద్వస్తువే - అనగా ఆత్మ సాక్షాత్కారమైన - అపరోక్షాను 
భూతి నందిన ధన్యుడు “అతివాది” అనబడును. బ్రహ్మము దశ దిశాత్మకంబు. శ్రద్దా 
భక్తుల తోమనన మోనర్చుటయే “నిష - తపస్సు - బ్రహ్మ ధ్యానము”. 
తత్సలానుభూతియే బ్రాహ్మీ స్మితి అనబడును 
ఈశ్వర దత్తమెన మనస్సు యొక్క వివిధరూపములే “అంతఃకరణ 
చతుష్టయము” - చతుర్ముఖ బ్రహ్మ - సృష్టి కర్త - సంకల్ప స్వరూపుడు - సంకల్ప 
కారకుడు: 


తెజససంజ 
ష్‌! ఖ్‌ 


అంతఃకరణ చతుపష్పయము:- 
చిత్తము -- వృత్తుల రూపమున చలించును. 
బుద్ధి -- నిశ్చయించి, నిలకడగా నిల్చునప్పుడు "స్ఫిరత” 
మనస్సు -- సంకల్ప వికల్పాత్మకము - ఆలోచించుట - సంశయించుట. 
అహంకారము - “నేను - నాది” అను స్ఫురణయే వు 


212 


మనస్సు - చతుర్ముఖుడు - ఇంద్రియాధినాథుడు - ౫౮ వ తత్వము - ఇంద్రుడు. 
జ్ఞాన దేవులు -జ్ఞానేశ్వరిలో 
“శైశవ్‌ మే హీ సర్వజ్ఞతా బరతీ హై ఉన్నే| 
సకల శాస్త్ర స్వయంహీ - ముఖ సే నికలే | 
-- ( అభంగం ) 

పూర్వ జన్మ లోని అలవాట్లు (సంస్కారములు) వానిని ఈడు చుండును. 
కాని, అన్నీ సాధించి జయించి, చరితాత్ముడైన వాని మనస్సు విషయోప భోగముల దెస 
పోనే పోదు. మోహమన్న యెరుగడు. 

“శుభకారీ కభీ కోయీ 
పాతా కు గతి కోనహీ” || 

శుభ పథగామి శ్రమ వృథా కానేరదు, ఈ శ్రద్ద చివర బోధ యైనది. 
అసంపూర్ణ మైనది సంపూర్ణమగును. ఈ భగవదుపదేశము జీవుల జీవితార్థము 
సార్భకమగు గాక! 

నే కబీర్‌. 

అసంఖ్యాక పూర్వ జన్మములందలి సమస్త జ్ఞాన విజ్ఞాన భాండారము 
మరియు, కర్మ (పాప - పుణ్య - మిశ్రమానుభవాది) సంచయమున్ను, మూలాధార 
చక్రమున - గోప్యముగా, బ్యాంకు లాకర్ల లో వలె పదిలముగా దాచబడి “సీలు” 
వేయబడి వుండును. సర్వం కుండలనీ శక్తి (యోగ మాయ) స్వాధీనములో వుండును. 
ప్రాణాయామ యోగ పరులైన వారు ఈ కుండలినీ శక్తిని (బ్రహ్మ గ్రంధిని) (Serpent 
power) జయించి (భేధించి) బహు జన్మార్థిత అనంతాను భవ జ్ఞాన భాండారమును 
అకస్మాత్తుగా లభింప( చేసుకొందురు. తద్వతు సప్త కమలముల నెరింగిన ఘనులకు 
అణిమాది అప్ప సిద్దులు ప్రసాదింప( బడును. వారే యోగ రాజులు. 

ఈ విధముగా లోకములో, దేహధారుల పూర్వ జన్మ శుభ సంస్కారముల 
ప్రభావ మహిమా విశేషమును, వారి ప్రవర్తనలో దేదీష్యమానముగ 
ప్రకటితమగుచుండును. అత్యద్భుత లీలా మానుష విగ్రహములు. 

స్వాష్నికానుభవం వల్ల కూడా సాధకునికి తన పూర్వ జన్మానుభవ 
రహస్యములు ద్యోత మగు చుండును. ఇక, యోగులు - సిద్దులు - మహాత్ముల మాట 
చెప్ప నక్కర లేదు. 


213 


రాజ యోగులకు మనోలయముతో అమనస్క స్థితి ప్రాప్తించి, సమస్త 
వాసనలు - గుణములు - వృత్తులు - మనస్సంబంధమైన వన్నియు, మనస్సుతో నే 
లయించి అస్తమించును. మనో నాశమే మోక్షము. ( మోహ నాశమే మోక్షము) 

సంకల్పము (మనస్సు) తలయెత్తెనా, తిరిగి సర్వం ప్రాప్తించును, అది 
అణిగెనా, లయించును: --- శ్రుతి. 

మరణానంతరము జీవుని సతి --- 

యోగులు తమ దివ్య దృష్టితో, మానవుడు చనిపోవునప్పుడు, అతని 
సూక్ష్మదేహము యొక్క “గమన” (నిష్కమణ) గతిని, - చూడ గలరు. ప్రాశ్చాత్య 
“హిప్పటిస్టులు” కూడా, తమ “మీడీయమ్స్‌” ను, మెస్మరయిజ్‌, చేసి వారి ద్వారా, 
“జీవో నిష్కమణాది వివరముల పరికించి, ప్రవచించినారు. ఈ అనుభవములు 
ఉభయత్రా పోల్చి చూచిన ఏక భావాన్ని సూచిస్తున్నాయి. 

బని పోయిన. 4. వ.దినమున జీవుడు తన స్థూల దేహమందుండగా చేసిన 
పాప పుణ్యములకు సంబంధించిన సుఖ దుఃఖము లననుభవించుటకై, పైకి లేచి 
పోవును. పాప పుణ్య కర్మ ఫలానుభవానంతరము, పూర్వ జన్మ వాసనలతో, తిరిగి 
మరొక “అర్థమైన” - స్థూల దేహమును పొంది, యీ లోకమున వ్యవహరించును. 

ఈలాగు, జనన మరణ చక్ర శృంఖల మీరీతిని జీవుడు ముక్తావస్థ నొందు 
వరకును, సాగుచునేయుండును. 

“నాల్నవ జ్ఞాన భూమిక యందున్న యోగులు తమ యోగ సిద్దుల, 
నపవ్యయము చేసినప్పుడు, ఖనిజ స్పిత్రికి పతన మొంది, కప్పముతో, పరిణామ 
క్రమమున, వృక్షస్థితిని, తిర్యక్చశు పక్ష్యాది స్ఫితులను దాటి, మానవ జన్మకు వత్తురు. 
అట్టి పతన కారణము లేకున్న, అధోగతి నందనవసరమే లేదు. అజ్ఞానుల 
పాపఫలముల కన్న, జ్ఞానుల పాప ఫలము చాలారెట్టుగుట తథ్యము. 

స్థూల దేహములందు, మానవ దేహమే ఉత్తమోత్తమమైనది. భగవత్‌ 
సాక్షాత్కార మందు అర్హత - సాధన శక్తి - మోక్ష ప్రాప్తి - జన్మరాహిత్యము - నంద గల 
వాడు మానవుడు ఒక్కడే!! 

ఒక్కొక్క జీవునకు ఒక్కొక్క దేహములో “జ్ఞానము - సంకల్పము” - మొ|| 
నవి, అదృప్ప కర్మాను గుణంగా కల్లు చుండును. జీవులు వేరు వేరు కదా!! 


214 


పంచాగ్ని క్రియ పూర్వ గాధ:- 

పాపులు, దుష్కర్ములు కాని వారు, పుణ్య లోకము లందు - “కర్మ - భక్తి” 
పుణ్య ఫలానుభవానంతరం, తచ్చేషాను భవార్థమై భువికి, (సాధన రంగ - ధర్మ కర్మ 
క్షేత్రము) సూక్ష్మ జల (మంచు) బిందు రూపమున, (నీటి ఆవిరి లేక మంచు తెర) గగన 
మండలమునకు దిగజారి (త్రోయ(బడి) వాయు - ఆవిరి - మంచు లేక మేఘాకృతిని 
పొంది వర్షజలమున కలసి, భువిపై ప్రారభ్ధానుసారముగా ధాన్యాదులందు ప్రవేశించి, 
ప్రాణి కోట్ల కాహారమై, భుజించినట్టి దేహమున, క్రమముగా, సప్త ధాతు పరిణామము 
నొంది, తుది రూపమైన “వీర్యము” (శుక్షము)గ మారి, స్త్రీ పురుష సంపర్కమున, యోని 
(వైతరణీ) మార్గమున, స్తీ గర్భస్థ మై, పిండ రూపము దాల్చి, నవ మాసములు క్రమ 
వృద్ధి గాంచి తదుపరి, పచ్చిన దారినే, అనగా యోని మార్గమున, శిశు రూపమున - 
బయల్వెడలి - భూ పతనంబగును. దీనినే “జనన” మందురు! 

దీనినే -సప్త నరకములు -అనగా - సప్త ధాతు పరిణామ మార్గమందురు. 
ఒక ధాతువు నుండి మరొక ధాతువుగా మారడమే - “ధాతు పరిణామ”ము. 

భుజించిన ఆహరము - జీర్ణమై ప్రథమ దశగా - అనగా, రనమై -తర్వాత 
క్రమముగా, రసము రక్త్షమె, రక్తము మాంసమై, మాంసము, మేదస్సు గాను, మేదస్సు 
అస్సి గను, అస్సి మజ్జ (Bone Marrow) గాను, అందుండి శుక్ల ముత్పన్నమై 
తదుపరి, స్తీ సంపర్కానంతరం గర్భన్మమై “శుక్ష శోణితొ - పిండ మేర్చడి - శిశు 
రూపము దాల్చును. 

|. పాఠాంతరము:- 
జీవుడు పోయిన దారినే - పుణ్య పాప ఫల భోగానంతరం - శేష ఫల 
భోగార్భం తిరిగి దివి నుండి ఈ భువికి తిరిగి వచ్చును. 
మార్గ వివరము :- 

దివినుండి —ఈ చంద్ర మండలం ఈ అకాశం ఈ శశ వాయువు$ 
పొగ (మంచు తెర) ఈ మేఘం ----- వర్ష జలం ఈ భూమి మీద 
“ధాన్యాదు లందు” “జీవ” ప్రవేశము జరుగును. ధాన్యాదు లందు కూడా “జీవాంశ” 
కలదు కదా! దాని మీద యీ “జీవము” ఆవహించును (౧౦55655100) - 16 - 
Super imposed or Super Set - తదుపరి ధాన్యం —ా ఆహారం ఈ 
వీర్యం (సప్త ధాతు పరిణామానంతరం) - తర్వాత గర్భన్ట శిశు రూప ధారణ (ఇదియే 


215 


కడపటి దశ) - - - - ఇక జననం - మరణం - - - - “అధి రోహణ - అవ రోహణలు” 
(i.e. Ingress and Engress ) యథాతథంగా, సృష్టి క్రియ సాగి పోవు చుండును - 

జగత్పళయంతో “జీవ కోటి” (హిరణ్య గర్భుడు అనగా సమిష్టి జీవులు) 
(తైజస) - పరమాత్మ యందైక్యమగును - ఇదే జీవ బ్రహ్మైక్యము లేక మోక్ష మన 
వచ్చును. కాని, ఈ పరిస్థితి పునః సృష్టి వరకే: తిరిగి చర్విత చర్వణమే!! పునః విశ్వ 
నాటక రంగా రంభమగును. 

'యద్భావో తద్భవతి” (A$ 15 his will, 50 is his goal) - 
అంత్యకాలమున జీవుడెయ్యది కోరు కొనునో, తలంచి కాక్షించునో, మరణానంతరము 
పునర్శన్మ యందు - అదే ప్రాప్తించును. జీవుడు" దేవుర్‌ ఛారసుటుః కల్పకము 
క్రిందనున్నాడు. 

శ్లో! “ప్రయాణ కాలే మనసా౭చలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ 
భ్రువోర్మ ధ్యే ప్రాణ మావేశ్యసమ్యక్‌ స తం పరం పురుషము వైతి దివ్యమ్‌” 
తా|| భక్తి, యోగము, చలించని మనస్సు, ఈ మూడింటి సహయముతో నన్ను 
స్మరించిన వాడు ప్రయాణ కాలమున ముక్తి నొందును. నన్నే చేరగలడు. 
- భగవద్గీత. అ. 8. శ్లో. 10. 

“భక్తి - యోగము - అమనస్కసిద్ధి (రాజ యోగము) - చలించని మనస్సు 

తో భగవంతుని ధ్యానించువాడు (మరణ కాలమున) - ముక్తి నొందును” 


శ్లో| అంతకాలే చ మా మేవ స్మరన్ముక్త్యా కళేబరమ్‌ 
యః ప్రయాతి సమద్భావం యాతి నా స్యత్ర సంశయః 
తా॥| ఎవడు మరణ కాలమున నన్నే చింతింఫుచు దేహమును వదలునో 
వాడు నన్నే పొందును సంశయము లేదు. 
- భగవద్గీత. అ. 8. శ్లో. 5. 
-- చాందోగ్య. భా. ౩. ఖం. 18. సూ. 7-8. 
- శ్రుతి. 
మరణ కాలమున నన్నే స్మరించుచు ఎవ్వడు దేహమును వదలునో, వాడు 
నన్నే పొందును. 


216 


శ్లో| యం యం వాపి స్మరన్‌ భావం త్యజ త్యంతే కళేబరమ్‌ 

తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః” 

తా మరణ కాలమునం దెట్టి భావన గలిగిన, దాని కనుకూలమగు 
జన్మము నే మరల జీవి ధరించును. 

-- భగవద్గీత. అ. 8. శ్లో. 6. 
మరణ _ కాలమునందెట్టి భావము ను కల్లియుండునో, దాని 
కనుగుణ్యమగు జన్మమును మరల జీవి ధరించును. 
“యద్భావో తద్భవతి” 
“As is his will, so is the goal” 
- బ్రహ్మ సూత్రములు. అ. 4. సూ.14. 
మరణ కాల సంకల్పము, ప్రాణ వాయువు తేజస్సు, అనగా ఉదానముతో 
కూడి కోర్కె గల గమ్యము చేర్చును. 
-- ప్రశ్నోపనిషతీ. భా. ॥. సూ. 10. 

Il. వ పాఠరానంతరము -- 

త్రిగుణ ఆహార సెవన్‌ రహస్యము: - 

“ జీవుడు” (లింగ శరీరము) - జల బిందు రూపమున లేక మంచు తెర 
రూపమున ...ఫల దాన్యాదులందు లయించి, సత్వ - రజ - స్తమో గుణ, మరియు 
మిశ్రమ గుణ ప్రధానముగా, తదను గుణముగనే రూపొందును. అందు వల్లనే 
సాధకులు - బ్రహ్మచారులు - యోగులు - ముషులు ..... సాత్వికాహార 
ప్రియులుగ వెలసిరి, ఏ ఏ గుణాహారము, ఆయా గుణ ప్రభావమును - స్థూలముగను 
- సూక్ష్మముగను - భోక్త మీద ప్రతి ఫలింప చేయును. ఇదే ఆహార ప్రభావ రహస్య 
విచారము. 

ఉ|| ఉల్లి -వెల్లుల్లి - మిరప మొ॥ నవి రజో గుణ ప్రధానము లనియు - 
ప్రాణుల చే భుజింప బడి, క్రమముగా సప్త ధాతు (సప్త నరక) పరిణామ మంది, .... 
అన్నము ఈ రసముగను, రసము ఈ రక్త ఈ మాంస ఈ మేధస్సు ఈ 
అస్సి — మజ (Bone Marrow) ఫా వీర్యం (శుక్లము) గా మారి, 
సంభోగానంతరము యోని మార్గమున, గర్భము (జొచ్చి గర్భధారణము జరుగును: 
లేదా, వెలికి త్రోయంబడి, పునరా వృత్తి పథమున, తిరిగి ధాన్యంబుల జొచ్చి, సప్త 


217 


ధాతు పరిణామమున (సప్త నరకములను) అనుభవించి - - - సప్త ధాతు పరిణామ 
చక్రభ్రమణమున(బడి, ఆద్యంత మెణుంగని చర్విత చర్వణముగ య ఎ గర్భధారణము 
వరకు ఈ పరిభ్రమణము తప్పదు. ఇక వేరు గతి లేదు. ఈ నరక యాతనల క్రూర 
శికానుభవము జీవుడనుభవించును. ( - గర్భోపనిషత్‌ ). 
క్లుప్తముగా :- ( సారాంశము ) 

ధాన్య గత జీవాంశ ఈ ఆహర రూపమున, బోక్త జఠరాగ్ని చే తప్తమై 
(తొలి ఆహుతి) —ఈ అన్న రసముగ మారి నానా గ్రంధుల రస వాహినులతో గలసి 
పక్ష పరిణామాదులవలన - రక్తం ా రస్ఫి లాలా మజ్జ కా 
శుక్రం (వీర్యం) గా మారి, పంచాగ్ని కర్మ ఫలితంగా (స్త్రీ పురుష సంపర్కమున) 
ఆహుతిగా స్తీ యోని మార్గమున, గర్భన్మమె శోణితమున లీనమై - క్రమముగా 9 - 10 
నెలల లో శిశు రూపమును దాల్చి ఈ జనన ఘట్లమున ప్రవేశించును. ఇది 
సర్వానుభవము. 


క్‌ బ్రహ్మ సూత్రములు. అ. ౩. భా. 1. 


అనంత కోటి జీవ సృష్టి - చైతన్య ప్రసరణము. .... క్షణ క్షణమును, 
మట్టిలో, గాలిలో, నీటిలో, మురుగులో, చెమటలో, ..... కోటాను కోట్లు 


జీవులుత్సన్నమె, నశిస్తూంటాయి, మరియు, మానవ దేహములోని, ప్రతి 
ధాతువునందును - సూక్షాణువులందును (Cells) జీవ చైతన్యము ప్రకాశించును. 
జీవ కోట్లు అనంతము. 

ఆలాగే, లతా - తరు - గుల్మాదులందు కూడా, వాటి ప్రతి సూక్ష్మ అణువు 
నందు కూడా చైతన్యముట్టి పడుచుండుట - సుస్పష్షముగ స్సురించును. 
దర్శనీయము కూడా. 

-- Dr. J.C.Bose. 

మరణ గ్రంథి (Death gland) 

మెదడు నందమర్చబడనదని,  అదునిక శాస్త్రజ్ఞులు అభిప్రాయ 
పడుతున్నారు. జీవన పరిమితి అంతమున, ఆ గ్రంధులు మరణప్రాపికి, దోహద 
మొసంగ ఉటంకించునని అంచనా? ఆ మరణ గ్రంధులను కని వెట్టి, అధీనములో 
నుంచు కొన్ననాడు, మానవుడు మృత్యుంజయు (డగుట తధ్యము. (Indian 


218 


Express, D/ ౫౦౦౦౧). ఆసన్న మరణ కాలమున, 1106 80000, వలె ఆ గ్రంధులు, 
(begin to operate), పెకలి, మృత్యువును ప్రసాదించును. భగవదిచ్చ. 
మరణకాల ఘట్ల రహస్థ్యము:- చిత్రగుష్తము. జన్మాంత్యదశయందు - 
మనఃఫలకము మీద (వూహా తెర) - నిష్కమించు జీవుని - పూర్వ జన్మ లందలి 
గాథలు - - జీవుడు దర్శించును. 
చిత్రము 2 భాగములుగ నుండును. 
ఇ) అనంతమైన పూర్వ జన్మలందలి ముఖ్య ఘట్టములు - సంక్షిప్తముగ 
(క్రుప్తముగను) - 
b) ప్రస్తుత జన్మయందలి ముఖ్య ఘట్టములు విపులముగను, మరియు 
౯) రానున్న (భవిష్యత్‌) ధరింప(బోవు స్వరూప దర్శనము - - - ఎదుట 
కడపట నిల్చి - జీవుడు నిష్కమించును. ఇదే చిత్రగుప్త రహస్యము. గుప్తవిత్ర 
రహస్యము కూడా - యీ లోకానికి “గుడ్‌ బై”!! యింక ఎవ్వరితోను ఏ పనిన్ని లేదు? 
పురోగమ దృష్టే! వై చూపే, మన లోకం చూపు లేదంటారు. నిజమే కదా!! 
ఈషణ త్రయం - ధనేషణ, దారేషణ, పుత్రేషణ - (ధనము, భార్య, 
పుత్రులవై వ్యామోహము) ఇదే ఈషణ త్రయం. ఇదే మనుష్యునికి బంధనం. 
శ్లో సత్యం మాతా పితా జ్ఞానం, ధర్మో భ్రాతా దయా సఖా 
శాంతిః పత్నీ క్షమా పుత్రః, షడేతే మమ బాంధవాః 
తా|| సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే మిత్రుడు, 
శాంతమే భార్య, క్షమయే పుత్రుడు. ఈ ఆరుగురు నా ఆప్త భంధువులు. ఈ 
విషయాన్ని తెలిసికొని ఆచరిస్తే, ఈ ప్రపంచములో దుఃఖమనేదే లేదు. 
--- హితోక్తులు (శివ షడక్షరీ స్తుతి) 
చిత్రగుప్త రహస్యము ;- (వివరణము), 
చిత్రగుప్తము -- గుప్త చిత్రము 
జీవిత (మజిలీ) తుది ఘట్ట రహస్యమిది. యీ క్రమ విధాన మీ రీతి నుండును = 
ఇంద్రియములు (స్థూల - సూక్ష్మ) క్రమముగా మనస్సున లయించును. మనస్సు 
పూర్తిగా (స్వప్నము నందు వల) అంతర్ముఖమగును. అనగా బాహ్య ప్రజ్ఞ శూన్యము. 
దృఢ చిత్తము (చాంచల్య రహిత మనస్సు) - మనఃఫలకము (అంతః) మీద కేంద్రీ కృత 
మగును. సర్వేంద్రియములు “జడ” గోళకములుగ (6౪4౧౦౪ అగును. మనస్సు 


219 


పరిపూర్ణ ఏకాగ్రతతో (అంతర్ముఖమై), ఆ సన్న మృత్యు జీవి, తన పూర్వ జన్మల గాథా 
చిత్ర పరంపరలను, క్రమముగా - క్లుప్తముగా, (సంక్షిప్తముగా) - ప్రత్యేక (విశేషు 
ఘట్టములను మాత్రము, చూచును. మరియు, ప్రస్తుత జీవిత గాథ - పటము - 
విపులముగా ప్రదర్శితమగును. జీవుడు ద్రప్ప - ప్రత్యగాత్మ సర్వసాక్షి జీవ నిష్కమణకు 
ముందు తెర మీద (శుభం - నమస్తే లకు మారుగా) - ముందు రానున్న “జన్మ 
రూపము” (తీర్చు) రూప ఫలితముగా నిలిచి పోవును: న్యాయ మూర్తి సమక్షమున 
ధర్మ స్థానంలో, నేరన్గుడు, స్గబ్దుడై, నిస్సహయ స్పితిని, తీర్పు విని జీవుడు 
నిష్కమించునట్లు, దేహమును వీడును. ఇది సామాన్య పద్ధతి - ఆకస్మిక - 
హఠాన్మరణములందీ క్రమ విధానమున కవకాశము లేదు గదా! 

శ్లో| అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్యా కళేబరమ్‌ 

యః ప్రయాతి సమద్భావం యాతి నా స్తత్ర సంశయః 

తా|| ఎవడు మరణ కాలమున నన్నే చింతింపుచు దేహమును వదలునో 

వాడు నన్నే పొందును సంశయము లేదు. 
- భగవద్గీత. అ. 8. శ్లో. 5. 

అంత్య కోర్కెలను భగవానుడు మన్నించి, ప్రసాదింతునని ప్రమాణము 
చేసినాడు కదా! అడుగకున్న తప్పెవరిది? అలవాటు - చిర తరాభ్యాసము, అంత్యకాల 
సంకల్పానికి, దోహద మివ్వగలదు. “యద్భావో తద్భవతి” 

ఇక, సర్వం యీశ్వరేచ్చ!! ఈశ్వర విలాసమే శరణ్యము!!! 

బండ లోపలి మండూకమున కెవ్వ డాహార మిచ్చే? అడవులందు మిన్నందు 
వృక్షలతల కెవ్వడు నీరంబు లిచ్చె? గర్భస్థ శిశు పోషణ పెంపకమ్‌, ప్రసవక్రియ లెవరివి? 
జనియించినంతనే, జనని పుత్తిళ్ళలో క్షీర మెవ్వడు ప్రసాదించె? 

ప్రతి ప్రాణికి (జీవునకు) జన్మించు సమయమున - పూర్వ పుణ్య పాప కర్మ 
ఫలానుసారంగా, పూరి గుడిసెల్లో మొదలు మహారాజ ప్రాసాదాల్లో వరకు - తగు 
ఆహ్వాన - సన్మాన - పరిచర్యాది రక్షణలు కల్పింప బడ్డం ఎవరివల్ల? నిద్ర మెలుకవలు 
ఎవరి క్రియలు? దేహమందలి సర్వధాతువులందలి అణువులు (06115, కణములు) 
పరిణామాదులు ఎవ్వరి సంకల్పానుగ్రహముల వల్ల జరుగు చున్నవి? 

జాగ్రత్త! భగవంతుడెంత దయామయుడో అంతటి నియంత, చండ 
శాసనుడు. 


220 


సామాన్యముగా - సద్గురు దేవులు - తమ అత్యంత ప్రియాతి ప్రియ 
శిష్యులకు తమ అవసానదశయందు, అంత్యోపదేశముగ, భోధించ అనుభవాదేశమును 
అనుగ్రహింతురు. పరమ రహస్యమిది. 


అభిరామునకు -- వేమన గురువు, 

గాంధీజీకి -- తిలక్‌ మహరాజ్‌ 

వివేకానందునకు -- రామకృష్ణ 
బాబాజాన్‌ 


మెహర్‌ బాబాకు ర 
ఉపాసినీ బాబా 
పాఠాంతరం - 


మరణ కాలంలో, తొలుత ఇంద్రియములతో కూడా వాక్కు, మనస్సు లోను, 
మనస్సు ప్రాణములోను, ప్రాణం జీవాత్మ లోను, సర్వం అనగా జీవాత్మ ప్రత్యగాత్మ 
లోను ఐక్యమగును, ఈ అంతర్యామి, సర్వంతర్యామియైన సర్వవ్యాపక - సర్వాత్మక - 
సర్వాంతర్యామి - - - అద్వితీయ, అఖండ, అనంత, అవిచ్చిన్న, నిత్య, నిర్మల, 
నిర్వికార, నిరంజన సచ్చిదానంద స్వరూపమున లయము - సర్వం “ననే” 

అనగా - (పాఠానంతరం) :- మరణా నంతరం జీవుడు 

సూక్ష్మ పంచ భూతములు 

+ ఇంద్రియములు - (సూక్ష్మ). 6 లింగ శరీరము తో 

+ మనస్సు + ప్రాణములుతో 

అనగా కర్మ, భక్తి, జ్ఞాన, యోగ తత్పరులు మాత్రం (బ్రహ్మ జ్ఞానము - 
ఆత్మానుభూతి లేని వారు) - చంద్ర లోకమున కేగి, అచ్చట దివ్యులను సేవించి, వారి 
వారి పుణ్య ఫలములను, ఇతర లోకములందు అనుభవింతురు. మిగిలిన 
“శేషానుభవము” నకై భువికి వత్తురు. ఇదే పునర్థన్మ అని గ్రహింప నగును. పూర్వ జన్మ 
ఫలానుభవమే పునర్శన్మకు బీజము. 

కాని, పాపులు? యమలోకమున కప్పము లనుభవించి - చంద్రలోకమున కేగి 
“తిరిగి - తిరిగి” - చర్విత చర్వణముగ, జనన మరణ చక్ర భ్రమణ గతమై - రౌ 
రవాది నరకముల ననుభవిస్తూ (సప్త ధాతు పరిణామాది ఘోర హింసలకు గురియై) - 
- సుదీర్హ నరక బాధల ననుభవింతురు. 


221 


శ్లో శరీరం య దవా ప్నోతి యచ్చా ప్యుత్రామ తీశ్వరః 
గృహీ త్రైతాని సంయా తి వాయుర్గంధా నివాశయాత్‌ 
తా|| వాయువు పుష్పముల నుండే సూక్ష్మాంకురములగు సువాసనలను ఎంత 
దూరమున కైనను తీసి కొని పోవునట్లు దేహమున ప్రవేశించునపుడు సూక్ష్మ 
శరీరముతో ప్రవేశించును. దేహమును వదలి పోవు నపుడు సూక్ష్మ దేహమును 
లాగు కొని పోవును. ఈ సూక్ష్మ శరీరము కన్పడదు. శుభా శుభ కార్యముల 
యొక్క సూక్షాంశము లు గలది యగును. ఇది నశించిన గాని ముక్తి లేదు. 
--- భగవద్గీత. అ. 15. శ్లో. 8. 
గీ ఆత్మ ఏ శరీరమందుండి వెడలునో, 
వెడలి యెందు దాబ్రవేశమగునో, 
యచటి కెల్ల నింద్రియాదుల(గొని పోవు 
వాసనలను గంధ వహు(డు వోలె|| 
భిన్నత్వములు ఏకంగా అభిన్నత్వంలో లయ మొందునట్లు - 
నానా విధములైన పుష్ప జాత మందలి మకరందము తేనె పొరలో కలసి పోవునట్లు 
సమస్త నదులు సాగరంలో కలిసి తమ వ్యక్తిత్వాన్ని అందులో నశింప( జేయునట్లు - 
వివిధ పుష్ప సౌరభములు విశ్వ వ్యాపియైన గంధవహునిలో లయమగు నట్లు - 
జీవాత్మ లన్నీ పరమాత్మ అనంతత్వంలో లయించునట్లు - 
కాని, జీవులు మాత్రం (వాసనామయ లింగ శరీరములు) తమ తమ 
వ్యక్తిత్వమును గోల్బోవు!! 
--- చాందోగ్య 
జనన - మరణ - పునర్శన్మలకు, కోర్టు విచారణలు - వాద ప్రతి 
వాదములు - సిఫార్సులు - అంతస్థులు - దయా దాక్షిణ్యాది ప్రక్క (దొడ్డి దారులు 
ఏమిన్ని లేవు. భగవంతుడెంత దయామయుడో - కరుణా సాగరుడో, అంత నిష్కర్ష 
నియంత కూడా!! 
భగవదిచ్చ - ఈశ్వర నియామకం - అంతః సాక్షికి సాక్ష్యమెందుకో? 
అంతర్యామికి తెలియని - అంతరంగమున లేని దెద్ది? ధర్మ కర్మ క్షేత్రమీ దేహం! 
దేవాలయమున జీవ దేవుడుండ, అతడే సర్వ సంరక్షకుడు - సర్వ సాక్షి - 


222 


సర్వేశ్వరుడు - సర్వ దాత -కల్పకము - కామధేనువు - 
శ్రుతి 

మానవు(డు మృత్యుంజయ జప మొనర్చి, మృత్యుంజయుడే కావాలి!! 

అమరులు కూడా అమృతము త్రాగి అమర (అమృత) దేహులైనారు. కాని, 
వారున్ను దేహ ధారులే కదా!! - విదేహులు కావాలి! అమృత దేహులగుట కన్నా, 
అమృత స్వరూపులు - అమృత మయులై - అనంత - ఆద్యంత రహిత అమృత 
వాహిని లో లయించి “సచ్చిదానంద” చిన్మయులవుటెంత శుభ దాయకము!! 

-- అమృత బిందూపనిషత్‌. 


223 


224 


8 పునర్శన్మ 
--- మున్నుడి --- 


లింగ శరీరము (“అంగుష్ష ప్రమాణః పురుషః” - కఠం) 
అనంత పూర్వజన్మల సంస్కారముల కుప్పు -17 లేక 19 తత్వముల తోటిది 
“లింగ శరీరం భంగం కావాలి” - ఇదే గ్రంధి మోచనం ---అద్దైతమతని నాదము మనో 
(సంకల్ప - వికల్ప) మాలిన్యమే జీవత్వము - 
సంకల్పమే - బంధము - జన్మ కారణము 
నిస్సంకల్పమే - మోక్షము - జన్మ రాహిత్య కారణం. 


225 


పునర్జన్మ (Rebirth) జీవునకు పునరావాసము వంటిది. దేహ 
వినుర్ముక్త జీవులు (Liberated 50619) చిరంజీవులని నిరూపించడముతో, అనగా 
పునర్శన్మ సిద్దాంత సాధనతో, పరమ దుఃఖీతులై, మ్రాన్పడే, కుమిలి, కృశించు ప్రియ 
బంధు మిత్ర జనాళికి అమృత సేచనమై, ఆనంద దాయకమై, ఓదార్చు - తృప్తి - 
శాంతి చేకూర్చడం సాధ్యమౌతుంది. 

“మరణానంతర జీవుల” జీవిత గాధ (Life after Death & Life 
beyond Death) లనంతము - అత్యద్భుతము - అగణితము - అనూనము; సూక్ష్మ 
జీవులు తమ ఉనికిని నానా తరహాలుగా, పూనకము, అదృశ్యచేతలు, చిత్ర కల్పనల 
ద్వారా ప్రదర్శించడం, సర్వానుభవము. వీటికి పరిశోధనల ద్వారా శాస్త్రీయ విశ్వాస 
నిరూపణలను కల్పించడమే విజ్ఞుల పరమావధి. 

స్టూల దేహ వినర్శనానంతరం, సూక్ష్మ దేహము, పూర్వ ప్రజ్ఞ ప్రతీకాదులతో, 
తన వ్యక్తిత్వాన్ని కోల్బోక, మనడ మన్న యనుభవం, వియోగ దుఃఖ సాగరమున క్రుంగి 
పోవు ప్రియులకు - సన్నిహితుల కెంతో ఆప్యాయత, మన శాంతి, తృప్తి ని చేకూర్చడం 
సహజం. ప్రియ ప్రేమ జీవులు పరలోకాల్లో పునః కలిసికొని, సంతోషంగా, సహ జీవనం 
చెయ్యడం సూక్ష్మ జీవుల సందేశతరంగముల ద్వారా రూఢియై, విశ్వసనీయంగా 
ఆమోదింప(బడి, పాశ్చాత్య ప్రఖ్యాత “స్పిరిచుయలిస్టు” లు ధృవ పరచడం సంతోష 
దాయకం. వారు “సియాన్స్‌” - ద్వారా 501/9 (దయ్యముల)ను ఆకర్షించి, 
ప్రశోత్తరముల ద్వార, సూక్ష్మ జీవుల ఆవాస - వివరముల రాబట్టుదురు. 

మరణ మన్న పూర్ణాహుతి -బలి - సర్వనాశనము” - కాదనియు, కేవలం 
పునరావాస తుల్యమనియు, - వలస, పునరుజ్బీవనము మాత్రమేనని గ్రహించిన, 
దుఃఖము చాల వరకు ఉపశమించి, దుఃఖితులు, శాంతి నొందుట తధ్యము. 

విగత దేహుడైన జీవుడు, మరణానంతరము, సూక్ష్మ దివ్య దేహమున, 
స్థూల దేహ రుగ్మతల'బాసి, తేజోమయముగ విలసిల్లు నట్లు, దివ్య దృష్టి తో 
వీక్షించగల మహనుభావులు, ఉపనిషద్ధప్పలు, ప్రవచించిన ప్రమాణములు గలవు. 


226 


ఇది కేవలం విశ్వాసమైనంత మాత్రమున మానవులకు దుఃఖరాహిత్యము - 
శాంతి చేకూర జాలవు. వేయి ప్రవచనములకన్న ఒక్క అనుభూతి లెస్స. ప్రత్యక్ష 
ప్రమాణమే కావాలి! 

భగవంతుని అనంత సృష్టి చిత్రణంలో, “మానవు” డొక్క దివ్య చేత. 
భగవంతుడు దయామయుడు - ప్రేమ సాగరుడు - కరుణామూర్తి తన దివ్య 
రచనయైన “మానవులను” - - - తన చేతులారా, దయా విహీనంగా, కరిన కర్కశ 
కసాయి వలె, సర్వ నాశన కాండకు పూను కొనునన్న ఏలా నమ్మి భరించడం? కావున, 
ఇందేదో దివ్య రహస్య - పరమ గుహ్యం, తప్పక అంతర్బూత్వమై వుండాలని బుద్ది 
మంతులూహించక తప్పదు. 

పశ్చాత్తాప తప్తులైన మానవుల పాపములను మన్నించి, వారి పుణ్యములను 
మాత్రము అక్షయ మొనర్చి భగవంతుడు ప్రాణులను రక్షించి అభయమొసంగు ననెడీ 
అశావాదుల సిద్ధాంతము, నిరాశా, నిర్వేద బాధితుల కమృతోపమానమని వేరుగా చెప్ప 
నక్కర లేదు. 

మానవుడెంత గొప్ప వాడైనను, అనంత సృప్పిలో అణు మాత్రుడే. మానవుని 
ఘన ప్రజ్ఞ అత్యల్పము. భగవంతుని 'సృప్పి- దృష్టి లో కీటక ప్రాయము. 

మానవుడెంత గొప్ప వాడైనను, సర్వార్భణ - సర్వాంకిత - శరణాగత 
పథము నాశ్రయించ కున్న సర్వనాశనం గాక తప్పదు. అహంకారమే జన్మ జరామృత్యు 
విష చక్ర భ్రమణ కారణము. 

భక్తి, భగవంతుని జయించుటకు - స్వాధీన మొనర్చు కొనుటకు, పరమ 
మంత్రము. భక్తులలో “అనన్య భక్తి, పరాభక్తులు”, మణిమయ కిరీటములు. ద్వేష భక్తి 
అత్యంత దుర్లభతర్నమైనది కాని, సులభ సూక్ష్మ గమ్యము. 

జీవుడు చిరంజీవి. పరాత్సరాంశగా పరిగణింప(బడి, భగవంతుని “సృష్టి - 
స్థితి - లయ” జగన్నాటక రంగ సీమల పాత్రధారిగా రాణించి రంజించడ మొక 
మహాదాశీర్వాదంగా వున్నది. 

“జీవుడు - బ్రహ్మ - ప్రకృతి” - యీ అనాది త్రయమును వేదము 
ఉపపాదించడం మరువ రాదు. కాని, మరణానంతరము జీవుడు (Individual 5000) 
- ఏంత కాలం? ఎక్కడ? ఏ రూపంతో? ఏ విధంగా? ఉండడమనే ప్రశ్నకు తృప్తి 
కరమైన జవాబులు, శాస్త్ర పరిశోధనలందు( గాన్సించడమే గాని, ప్రత్యక్షానుభవ 


22/ 


నిదర్శనముల కందడం లేదు. “పూనకం” ( ౧౦9565510౧ or Obsession) 
సందర్భాల్లో సేకరించిన విషయములు ఒకటితో నొకటి పొత్తు కుదరటం లెదు. 

ఈ అదృశ్య సూక్ష్మ దేహుల రాజ్యంలో క్రమ బద్ధమైన జీవనము, దుష్ట 
శిక్షణా, శిష్ప రక్షణాది, ఆదర్శ విధానాలతో భగవంతు నేలా తృప్తి పరచి, ధన్యులు 
కావడం అనే ప్రశ్నలు ఆలాగే నిల్చి పోయాయి. పవిత్ర గ్రంధములు - ప్రవక్తల 
ప్రవచనములు - అవతార మూర్తుల సందేశములు - కూడా, యీలాంటి యక్ష 
ప్రశ్నలకు సరియైన సమాధానా లివ్వక పోవడం శోచనీయం. 

మానవుడు ఎంత విజ్ఞాన వంతుడు - మేధావి -విచార పరుడు - అనుభవి 
- నానా పరిశోధనల(గావించిన ఘనుజైనను, యీ దృశ్య ప్రపంచంగాక, ఇంకన్నెన్ని 
సూక్ష్మ ప్రపంచములు గలవో వాటి రహస్యము లేమిటో - అచ్చటి వారి ఆచార 
వ్యవహారములు - ఆవాస, జీవన విధానము - దైనిక చర్యలు - సంకల్ప సాధనలు - 
ప్రగతి పురోగతులు ఏలా తెలిసి కోగలరు?. 

భగవంతుని అనంత కోటి బ్రహ్మాండ నాయకత్వంలోని, ఆద్యంత రహిత 
లీలాతరంగిణి ఏలా ఊహించ గలము? ఇవన్నియు మానవ మేధ కందని దివ్య 
రహస్యములు గనె నిల్చి పోయాయి. 

భౌతిక సాధనలతో, ప్రకృతి రహస్యములను మానవుడు, అదృప్ప వశాత్తు 
కనుక్కోగలుగు తున్నాడు. కాని, సూక్ష్మ ప్రపంచము లలో, ఆయా ప్రకృతి 
రహస్యములను, సూక్ష్మ దేహం తోనే పరిశోధనలు జరుపడం సులభసాధ్యమే నేమో 
ననిపిస్తుంది. ఎందుకన, స్థూల సాధన పరికరాల ప్రాపకం అత్యంత పరిమితమే కదా!!. 
దీనిని బట్టి, అంతరిక్షమున మంత్ర ముగ్గముగా నిల్చి యున్న దివ్య లోక వాసులు 
మనకన్న అత్యధిక శక్తి సంపన్నులై యుండ వచ్చును. 

లేదా, ఆ నక్షత్ర - గ్రహ - మండలములు కేవలం, అగ్ని గోళములు గనో లేక 
మంచు ముద్దలు గనో -దైతన్య విహీనమై - జడములుగనో ఉండ వచ్చును. 

అనంత కోటి బ్రహ్మాండముల ఆంతర్య రహస్య విచార - వివరణలు 
అగమ్య గోచరములే!! 

చంద్ర మండలము రెండవతూరి చేరుకొన్న గగనగాముల కచ్చట, పిడుగు 
పాటున - బ్రహ్మాండమైన శబ్బములను వినిపించడం - ఆ ధ్వనుల దద్ధరింపులు 


228 


భూలోక వాసులు (Earth Contact Control శాస్త వేత్తలు విని, విస్తు పోయి వాటి 
ఆంతర్యమును నాటికి, నేటికి గ్రహింపక, ఊహకందనివి గనే గుర్తించారు. 
“చంద్రమండలమవాప్నోతి దో 
-- గీత 
చంద్రమండలము సూక్ష్మ జీవులకు ఉనికిగా మన శాస్త్రములు పేర్కొన్నవి 
గదా!! ఉపనిషద్ధప్టకి దేమిన్ని ఆశ్చర్యముగానేరదు!! పితృయాన - దేవయాన 
ప్రశంసలందీ విచారము సుస్పష్షము!! 

మరణ గ్రంధులు ( Death Glands) సహస్రార కమలమున (8/2౧) లో 
గలవని నవీన శాస్త్రజ్ఞులు కని పెట్టినారు. మరణ కాల మాసన్నమైన తరి, అవి సుషుప్తి 
నుండి మేల్కొని మరణ కారణ కార్యక్రమాన్ని సాగించుననిన్ని, వాటిని ముందు 
తొలగించుట వల్ల మానవుడు మృత్యువు వాత పడకుండా, అమృత స్వరూపుడగుట 
సాధ్యమని, నిపుణుల అంచనా!!! 

మానవుడెన్ని బృహత్సాధనలందుత్తీర్ణుడైనను, మృత్యుంజయుడగుటకు 
ఇంకా ఎంత కాలము పట్టునో? 

పునర్శన్మ - కర్మ సిద్ధాంతము. 

“జనన - మరణ” చక్ర భ్రమణ విధి విలాసమే పునర్జన్మ రహన్య కథనము. 
అవతారముల సమస్య కూడా దీని నాశ్రయించినదే! సూక్ష్మ జీవులు - భూత ప్రేత 
పిశాచాదుల ఉనికి, దయ్యముల బెడద, పూర్వ జన్మ స్మృతుల గాధలు మొ 
ప్రదర్శానాను భవములు - - - పునర్జన్మ సిద్దాతము మీద ఆధార పడీనవే. 


శ్లో బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున 
తా న్యహం వేద సర్వాణి న త్వం వేళ్ళ పరంతప 
తా॥ అర్జునా! మన యిర్వురకు అనేక జన్మములు గడచిపోయెను. నీ 
జన్మలు, నా జన్మలు నే నెజుంగుదును. నీ వెబుగవు. 


“ఓ అర్జునా! మనమిది వర కెన్నో మార్లు జన్మించినాము” 
భగవద్గీత. అ. 4. శ్లో. 5. 


229 


శ్లో జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ 
తస్మా ద పరిహార్యే౭ర్భే సత్వం శోచితు మర్షసి 
తా పుట్టుట గిట్టుట, ఈ రెండును అనివార్యమగు విషయములు. ఈ 
అడ్డు పెట్ట లేని విషయముల గురించి శోకింప పనిలేదు. 
“జనన మరణ ములు తో బుట్టువులు. ఒకటి వెంట నొకటి వచ్చుట తథ్యం” 
-- భగవద్గీత. అ. 2. శ్లో, 27. 
“జాతస్య మరణం ధ్రువం” 
శ్లో] యం యం వాపి స్మరన్‌ భావం త్యజ త్యంతే కళేబరమ్‌ 
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః 
తా|| మరణకాలమునం దెట్టి భావన గలిగిన, దానికనుకూలమగు జన్మము 


నే మరల జీవిధరించును. 
“మరణ కాలము నందెట్టి భావము కల్లిన, దాని కణనుగుణముగు జన్మయే 


మరు జన్మమున ప్రాప్తించును. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 6. 


శ్లో మా ముపేత్య పునర్శన్మ దుఃఖాలయ మశాశ్వతమ్‌ 
నాప్ను వంతి మహాత్మాన స్పంసిద్ధిం పరమాం గతాః 
తా|| నన్ను పొందు మహాత్ము లుత్తమ గతిని పొందుదురు. అట్టి వారికి 
మరల జన్మము లేదు. జన్మయేగదా దుఃఖమునకు కారణము. 


“నన్ను పొందు మహాత్ములుత్తమ గతిని పొందెదరు” 
- భగవద్గీత. అ. 8. శ్లో. 15. 


శ్లో ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్చిషు 
అనేకజన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిమ్‌ 
తా|| పాపఫలము లనుభవించుటకు కొన్ని జన్మలు పట్టును. అట్టి 
పాపములన్నియు శమింపచేసుకొని, కోట్లకొలది జన్మములలో సంపాదింప బడీన 


230 


సంస్కార బలములచే కడపటి జన్మమున యోగియై (100 గుణములు 
సంపాదించినవాడై) ముక్తిని పొందు చున్నాడు. 
“పాపములనుభవించుటకు, కొన్ని జన్మములు పట్టును. అనేక 
జన్మములందలి సంస్కారములచే మోక్షము” 
-- భగవర్నీత. అ. 6. శ్లో. 45. 


శ్లో పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హ్యవశో పిసః 
జిజ్ఞాసురపి యోగస్య శబ్బ బ్రహ్మాతి వర్తతే 

తా|| ఈ జన్మమున తన కిష్తము లేక పోయినను, పూర్వజన్మమున 
చేయబడిన కర్మబలముచే మనస్సు ఆ వైపునకే యీడ్బును. ఇంత యేల? యీ 
విషయము నందు తెలిసికొన యిచ్చగలవాడును క్రమముగా ముక్తి నొందును. 

దేహ (భౌతిక) సంబంధ మైన విద్యలు దేహాంతమున (మరణము) 
నశించును. కాని, ఆత్మ (ఆధ్యాత్మిక) విద్య ఆత్మ వలెనే నశింపక జన్మ జన్మకు అంటి 
పెట్టు కొనును. 

స్వప్నావస్థలో ప్రతి యొక్కరి సంస్కారములు - పూర్వ జన్మ వాసనలు 
బయల్పడును. సూక్ష్మ దేహానుభవాలు -- 

“పూర్వ జన్మములందలి అభ్యాసముల వల్ల--- - -- 

-- భగవద్గీత. అ. 6. శ్లో. 44. 

ఈ జన్మమున నిర్గుణోపాసన - బ్రహ్మ సాక్షాత్కార మివ్వకున్న, 
1. మరణ సమయమున గాని, 
2. జన్మాంతమున గాని, 
3. బ్రహ్మ లోకమున గాని - ఫల మిచ్చి మోక్ష మొసంగును. 

వేదాంత పంచ దగి. (5820229 136-137) 
శ్లో| సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్‌ 
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజా మ్యహమ్‌ 
తా|| నేనే సర్వభూతములను వాని వాని కర్మానుసారముగా పుట్టించుచున్నాను. 

లయము చేయుచున్నాను, బ్రహ్మ నిమిత్తమాత్రుడే! జీవులస్వతంత్రములై 
భగవానుని యందున్నవి. 


wm 


231 


“కల్పాంతమున లయమై, కల్పారంభమున తిరిగి వాని వాని 

కర్మానుసారంగా పుట్టించు చున్నాను” 
-- భగవద్గీత. అ. 9. శ్లో. 7. 
కర్మకు నమస్కారము - ఆ - 
భర్హ్రహరి. 

వ్రాత వెంట గాని వరమీడు దైవంబు, 

చేత కొలదిగాని వ్రాత కాదు 

వ్రాత కజుడు కర్త - చేతకు(దా కర్త _ |విశ్వ॥ 


శ్లో] యత్ర కాలే త్వనా వృత్తి మా వృత్తించైవ యోగినః 
ప్రయతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ 
తా|| ఏ సమయంబున మరణించిన ముక్తియో, ఏ సమయమునందు 
మరణించిన మరల జన్మ వచ్చునో ఆ కాలమును చెప్పెదను. 
“ఏ ఏ కాలమందు జన్మించిన పునర్శన్మ వచ్చును” 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 23. 


శ్లో అగ్ని ర్జ్య్‌తి రహ శ్శుక్షు షణ్మాసా ఉత్తరాయణమ్‌ 
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మబ్రహ్మవిదో జనాః 
తా॥ ఉత్తరాయణ పుణ్య కాలమునందును, శుక్ల పక్షము నందును, పగటి 
వేళను మరణించు బ్రహ్మ వేత్తలు బ్రహ్మమును చెందుచున్నారు. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 24. 


శ్లో| ధూమో రాత్రి స్తథా కృష్ణుషణ్మాసా దక్షిణాయనమ్‌ 
తత్ర చాంద్రమసం జ్యోతి ర్యోగి ప్రాప్య నివర్తతే 
తా|| దక్షిణాయనమునందున , కృష్ణపక్షము నందును, రాత్రి వేళను 
మరణించిన యోగి చంద్ర లోకమునకుపోయి, అచ్చట ఫలమనుభవించి, మరల జన్మ 
మెత్తును. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 25. 


232 


ఈ ఉత్తరాయణ, దక్షణాయన కాల మరణ కారణ సమన్య “యోగి” (కర్మ, 
భక్తి, యోగుల) కే. జ్ఞాని ప్రసక్తి లేదు: ఉండ బోదు - జ్ఞాని సర్వాతీతుడు. 
పునర్శన్మ సిద్దాంత దర్పణం. 


శ్లో శుక్లకృష్నే గతీ ప్యాతే జగత శాశ్వతే మతే 
ఏకయా యా త్యనా వృత్తి మన్యయాఒ౭ఒవర్తతే పునః 
తా|| శుక్షగతిలో మరణించిన వారికి ముక్తి, కృష్ణగతిలో మరణించిన వారికి 
మరల జన్మ కలుగును. 
“పితృయాన - దేవయాన - పునర్శన్మ ప్రశంస” 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 26. 


శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం] 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥ 

తా|| సాధువులను రక్షించుటకును, అ సాధువులను నాశనము 
చేయుటకును ధర్మమును స్థాపించుటకును ఆ యాకాలములయందు, దేశముల 
యందు, అవసరము కలిగినపుడెల్ల పుట్టుచుందును. 

“సంభవామి యుగే యుగే ---* 
-- భగవద్గీత. అ. 4. శ్లో, 8. 
శ్లో॥ జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్యతః 
త్యక్వాదేహం పునర్శన్మ నైతిమా మేతి పోఒర్జున! 

తా|| అంతరంగిక దృష్టితో నాజన్మ కర్మముల నెటీంగినవాడు 


-- భగవద్గీత. అ. 4. శ్లో. 9. 
శ్లో|| తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి 
ఏవం త్రయీధర్మ మనుప్రవన్నా గతాగతం కామకామా లభంతే 
తా|| ఇట్లు స్వర్గభోగముల ననుభవించి, మరల జన్మమెత్తి మరల 
స్వర్గమునకుపోయి మరల పుణ్యము నశించగా భూలోకమునకు వచ్చుచున్నారు. వారీ 


233 


రెండు లోకముల మధ్య తిరుగుచున్నారు. (గర్భనరకమును దాట లేక పోవు చున్నారు) 
-- భగవద్గీత. అ. 9. శ్లో. 21. 
శ్లో] _ ఇష్టాపూర్తం మన్యమానా వరిష్యం 
నాన్యచ్చేయో వేదయన్నే ప్రమూఢాః। 
నాకన్య పృష్మే తే సుకృతేఒను భూత్వా 
ఇమం లోకం హీనతరం వా విశన్తి || 
తా ఈ మంద బుద్దులు యజ్ఞ కర్మలు, పుణ్యకార్యాలూ మాత్రమే 
సర్వోత్తమమైన వనుకొంటూ అంతకు మించినది లేదనుకొంటారు. వీళ్ళు భోగాలకు 
పుట్టినిళ్ళృయిన స్వర్గలోకాలలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ ఆ 
లోకాలను వదలి హీనమైన లోకాల్లో ప్రవేశిస్తారు. 
- ముండకోపనిషత్‌. భా. 1 - 2 - 10. 
శ్లో _వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున 
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన 
తా॥ మరణించిన జీవుల విషయమును, పుట్టబోవు జీవుల గుణించియు, 
బ్రతికియున్న జీవుల గుజించియు నే నెణుంగుదును. నన్నొక్క జీవియు తెలిసి 
కొనుట లేదు. 
మరణించిన 
పుట్టబోవు నూతములన్నింటిని, నేను ఎటుగుదును. నేను త్రికాల వేదిని. 
జీవుంచుచున్న 
-- భగవద్గీత. అ. 7. శ్లో. 26. 


శ్లో ప్రాష్యపుణ్యకృతాన్‌ లోకా నుషిత్వా శాశ్వతీస్సమాః 
శుచీనాం శ్రీమతాంగేపా యోగ భ్రష్ట్ణో=భిజాయతే 
తా యోగ భ్రష్ణుడు పుణ్యలోకములలో కొన్ని సంవత్సరములుండే, 
అనంతరమున ఆచారము, యోగ్యులగు, సదాచారవంతులగు, ఇశ్వర్యముగలవారి 
యింట్లో పుట్టును. 
- భగవద్గీత. అ. 6. శ్లో. 41. 
ఇది దుర్లభము, కాని, ఇట్టి వాని కొక ఉప దేశకు(డు కావలెను. 


234 


శ్లో|| అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్‌। 
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ య దీదృశమ్‌ || 
తా కాదా? బుద్దిమంతులగు యోగులయిండ్లలో బుట్టును. ఇట్టి 
జన్మము కోటిమందిలో ఎవరికో యొకరికే లభ్యమగును; అందజకు దొరకదు 18 
దుర్ల్గభతరము. గ? అట్టి బిడ్డలకు అనాయాసముగ జ్ఞాన బోధ యగును. 
“యోగ భ్రష్ణులైన వారు, పుణ్యులు, ఇశ్వర్యవంతులైన వారి 
ఇండ్లలో (గాని, అధవా యోగుల గృహములందు కాని జన్మింతురు” 
-- భగవద్గీత. అ. 6. శ్లో. 42. 
“జీవుని అమరత్వము , సూక్ష్మ దేహముల ఉనికికి ఆధారము” 
-- గౌతమ సంహిత. భా. 10-1-4. 
“నీ వెట్లు ఈ జన్మమున నభిలషించిన, మరు జన్మమున దానినే 
పొందెదవు.” 
య ఛాందోగ్య. భా. ॥| - 14-1. 
“జీవులు తాము కోరుకోన్న చోట్ల కేగ గలరు” 
బృహదారణ్యకం. భా. [/-3-12. 
శ్లో కామాన్యః కామయతే మన్యమానః స కామభిర్దాయతే తత్ర తత్ర] 
పర్యాప్తకామస్థ కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః॥ 
తా|| ఇంద్రియ భోగాలను పదే పదే తలచుకుంటూ వాటి కోసం ఆరాటపడే 
వాళ్ళు ఆ కోరికలు తీరడానికిగాను అక్కడక్కడ జన్మ లెత్తుతారు. కాని ఆత్మ 
లాభంపొంది అన్ని కోరికలను ఆత్మలోనే లయం చేసిన ధన్యుడికి ఈ జన్మలోనే అన్ని 
కోరికలూ అదృశ్యమై పోతాయి. 
“పునర్జన్మ నీయంత్య కాలము లో అభిలషించినట్లు చేకూరును” 
జు ముండకం. భా. ॥| - 2-2. 
“అంత్య కాలపు కోర్కెలు మన్నించ(బడి ప్రసాదింప(బడును” 
ఆం బృహదారణ్యకం. భా.॥[/-9-5. 
“ఆసన్న మరణ జీవి ఇచ్చగించు రీతిని భగవంతుడు జన్మమును 
ప్రసాదించును” 


= బ్రహ్మసూత్రములు. అ. | - 1- 34. 


235 


“కర్మ ఫలముగా. ప్రాప్పించు పునర్జన్మ, మరియు తదనుగుణముగు 
ప్రారబ్బఫల భవిష్యత్తు - విమర్శలనేకము” 
నా శతపథ బ్రాహ్మణం. భా.X- 1-54, భాగ-4- 4. 
- తైత్తరీయ బ్రాహ్మణం. భా. ॥| - 11 - 86. 
- కౌషీతకి బ్రాహ్మణం. భా. 25 (1). 
“హంస స్వరూపుడొక్కడే జనన మరణ చక్ర భమణమునుండే 
ముక్తుండగును.” 
-- శ్వేతాశ్యతరం. భా. 1 - 15. 
“జీవాత్మకు లింగము లేదు (నిర్ణంగం), ఏ ఏ ఉపాదుల యందు 
ప్రవేశించినను, ఆయా దేహములచే రక్షింప(బడుచుండును.” 
-- శ్వేతాశ్వతరం. భా. 1- 10. 
“దేహత్మ బుద్ది (జీవత్వం) నా నా యోనులందు జన్మీంచును” 
జు శ్వేతాశ్వతరం. భా.1- 6. 
కాని, ముక్త జీవులకు భగవంతునిలోనే ఉనికి. వారు లోక సంగ్రహార్గమె - 
విశ్వ జన శ్రేయోభిలాషులై, వ్యక్తిత్వమును పరమేశ్వరత్వమున లయింప'జేసి 
యుండుట వల్ల అట్టివారికి కోరదగ్గది - చేయవలసినదెద్ధియు లేదు. పితృ లోక 
గతులకు వ్యక్తిత్వము - ఇహ పర భోగ కాంక్షలుండును. వాసనామయ దేహులు - 
ప్రారబ్బ బద్దులు - పుణ్య ఫలభోగానంతరం (భోగ భూములైన స్వర్గాదులందు) - తిరిగి 
భువిని జన్మింతురు. ముక్తులకు పునర్శన్మ లేదు. “భర్చిత” బీజము వంటి వారు. 
--- “సహగమనం పునర్శన్మ సిద్దాంతాన్ని ఆశ్రయించినది. ఆవిశ్వాసంతో 
అచరింప( బడేది”. - 
--- ఈ జన్మలోని ప్రేమికుల అన్యోన్యానురాగము. బలీయమైయున్న, మరు 
జన్మ మందు కూడా వారు దంపతులై ఒండొరుల నాకర్షించు కొందురు. 
“Marriages are made in Heaven” 
-- Shakespear (షేక్స్పియర్‌ కవి) 
--- “కాశి, గయ, ప్రయాగ, బ్రహ్మ కపాలాది దివ్య క్షేత్ర (తీరు ములందు 
పిండ ప్రదానాదికముల నాచరించు సనాతనాచారము కలదు. మరణించిన వారికి 


bor 


పునర్శన్మరాహిత్య మోక్షప్రాష్యర్థ మై పూర్ణ విశ్వాసంతో అపర కర్మల నాచరించెదరు”. 


236 


“పూనకము, మొ|| ప్రేతముల (దయ్యముల) చిత్ర విచిత్ర సంఘటనలు 
నిత్య జీవితంలో అనంతము గదా” - 
a అవతారములు - - కారణ జన్ములైన మహాత్ములు - హరనాథ్‌, సాయి 
బాబా, మెహర్‌ బాబా, రామకృష్ణ పరమ హంస, గౌరాంగ ప్రభువు మొ|| వారి గాధలు 
- ముఖ్యంగా బుద్ధదేవుని జాతక కథల సాక్ష్యమునకు మించినది గలదా? 

ఈ లోకంలో ప్రాణీ జస్మించి 3 జ్ఞాన మార్షించి ప్రత్యేక వ్యక్తిత్వ మంది, తిరిగి 
పరలోకంలో శాశ్వత ప్రగతికై అనుప(బడును. అచ్చట కూడా క్రమ వికాసమును పొంది, 
తిరిగి పునర్శన్మ( బడయును. చర్విత చర్వణంగా సాగి పోతూన్న యీ జనన - 
మరణ విష చక్ర వలయ ప్రవాహమొక ఘోర వాహినియై భగవంతుని పేర వెలసినది. 

-- శ్రుతి. 
పునర్శన్మయే లేకున్న యెడల, మరణము ప్రేమ జీవుల పాలిట క్రూర, 
వియోగ, విషాదాఘాతమును శాశ్వతముగ రూపొందిచినట్లగును. కాని, భగవంతుడు 
దయామయుడు, ప్రేమసాగరుండు, పరమ కారుణ్యమూర్తి యను సత్యము 
సిర్వివాదాంశము. 

ఎంత క్రూరు(డైనను ద్వేష రోష కారణంగా, ఒకరి నిద్ధరిని చంపి 
సాధించవచ్చునే గాని, శాశ్వతంగా అనంత కోటి హత్యలను సాగించి, విశ్వ విశాల 
విషాదకాండల కర్తృత్వ బాధ్యతలను భగవంతుడు భరిస్తాడా? అసంభవం. 
అనూహ్యం. 

అబ్బా! మనమే ఒప్పుకోమే! ప్రేమ స్వరూపుని, దీన బాంధవుని, దయా 
సాగరుడైన భగవంతుని, జగజ్ఞనకుని, ఒక కటిక కసాయిగా చిత్రించే యీ వూహను 
ఏలా అంగీకరించేడం? అదిగో! విశ్వపిత విగత జీవుల కల్యాణార్థ మై, శుభ శ్రేయస్సుల 
కొరకై, దివ్య ధామముల(దెరచి యుండుట సహజ సత్యము. 

ఇక పునరుత్తాన (Resurrection) ప్రశంస అసంగతం. విచారణ రోజు 
(Doom’s D౫) న లేచున దెద్ది? శిథిలమై - పంచీకరణమై - రూపుమాసిన 
పాంచభౌతిక (జడ) దేహమా? దేహాన్ని ఎప్పుడో విడచి పోయిన సూక్ష్మ దేహమా? 
ఏముందా ఆ గోరీలో? సరి, విచారణానంతరం, శిక్ష, (లేక బహుమానం) అనుభవం 
ఎప్పుడు? ఎక్కడ? ఏ రూపమున? దానికేమి సాక్ష్యం (ఆధారం)? తిరిగి జన్మించిన 
గదా తీర్చుననుభవింప సాధ్యమగుట? 


23/ 


ప్రాణీ వ్యక్తిత్వమును గోల్ఫోక (నశింపక) పునర్శన్మ నందడం నిజంగా 
ఆనందకరమైన ఆశీర్వాదమే. శుభదాయకం. కాని, వ్వక్తిత్వం నశించి, పూర్వ జన్మార్చిత 
సంస్కృతీ ప్రగతులు లేకుండ (ప్రారబ్బ - కర్మఫల భోక్సృత్వం లేకుండ) - తిరిగి 
జన్మించడం అర్థము లేని క్రియ - సహేతుకంగాని, శ్రమ, వృధా! పాప పుణ్యఫలముల 
ననుభవింప లేకున్న కాళీ విచారణ లెందుకో? (జీవితంలో) సృష్టిలో తర తమ 
భేదములెట్లు గల్ల. పునర్శన్మతో, నూతన దేహమును ధరించిన ప్రాణి, తన పూర్వ 
జీవిత వృత్తాంతమును మజుచి పోవడం ఘోర మనిపిస్తుంది. కాని, ఆలాంటి మజపుచే 
పూర్వ జీవిత సంబంధ భాంధవ్య పరంపరలు మభ్య పెట్టబడకున్న, లోకంలో జీవితాలు 
నా నా నరకయాతనలకు లోనై , పరస్పర పూర్వ విద్వేషాగ్నుల స్మృతులు ప్రజ్వలించి, 
విజృభించి, లోక మొక భీకర కదన రంగముగ రూపొందక మానదని సులభ గ్రాహ్యము. 
ఉదాహరణకు “భార్యా - భర్తలు” - “మారక ద్వేషులు” “తర తమ జీవనులు” - - 
వీరికి పూర్వ జన్మ స్మృతులున్న లోకం భీభత్స భయానక కదన రంగము గాక 
మానదు. 

అప్పుడప్పుడు, అచ్చటచ్చట, అసాధారణంగా పూర్త జన్మ 
స్మృతుల(బడసిన కొన్ని సంఘటనలను చూస్తూన్నాము గదా! ఇక ఆలాంటి వారు 
పూర్వ సంబంధ బాంధవ్య ప్రజ్ఞతో క్రీడా రంగముల బ్రవేశించిన, ఎంత గగ్గోలు, 
అలజడి, అశాంతి, విపరీత విషాద పరిణామములు రేకెత్తునోఊహింప(దగును. 

ఎందరెందరో తమ విషాద జీవితములలోని చిత్ర 
హింసలననుభవింప(జాలక, తమ జీవితములకు తెర వెయ్యమని, భగవంతుని ప్రార్థించి, 
మృత్యువు నాహ్వానించడం యీలోకాని కేమి క్రొత్త గాదు. తుదకు విసిగి వేసారి ఎందరో 
ఆత్మహత్యలకు సాహసించడం కూడా సర్వ సాధారణమైన అనుభవం. 

“పునర్శన్మ” అనగా యీలోకం లోనే జన్మించాలని లేదు. వేరు లోకాల్లోకూడా 
మన వచ్చును. జగత్తులో జీవ కోట్లనంతము. జీవ సంఖ్యకు పరిమితి లేదు. 
అంతరిక్షమున మంత్ర ముగ్గముగా ప్రకాశించుచున్న అనంత కోటి ఖగోళములు, ఈ 
భూమికన్నా ఎన్నోవేల రెట్లు పెద్దవన్న సత్యాన్ని శాస్త్రజ్ఞులే ఒప్పుకొన్నారు. ఇక ఈ 
మానవుడెంత? “అహంకార క్రిమి” అంటే ఉలుకు వస్తుందా? జై భగవాన్‌! 

భగవంతు(డు సర్వాంతర్యామి, - మాత -పిత - గురుడు -సఖుడు - 
సర్వం - - - కాని, ప్రత్యక్షానుభవం, సృష్టిలో మరణ భీతి మహత్తర భయానక సమస్య. 


238 


ఇందుకు సమన్వయోచిత పరిష్కార విధానమే యీ రచన ఉద్ధెశ్ళ్యము. దీనికి పునర్జన్మ 
సిద్ధాంత స్మిరీకరణమే తగు సమాధానము. “యద్భావో తద్భవతి” - 

జీవుడు దేవుడే. కల్పకం క్రింద నున్నాడు. “తట్టుడు తెణువ(బడును” - 
అడుగుడు ఇవ్వ(బడును” - “పిలువుడు ఆదుకొనును”! 

= బైబిల్‌. 

“జీవుల జన్మ సస్కార (వాసన) - ప్రారబ్బ - సాధనాదుల మీదనే 
అంత్యకాలపు కోర్కెలు మరు జన్మముగా ఫలించి రూపొందు సమస్య పూర్తిగా 
ఆధారపడియుండును” 

శ్లో|| వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్హాతి సరోఒపరాణి। 

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ. 

తా|॥ ప్రాత బట్టలను విడిచి క్రొత్త బట్ట నెట్లు, మనజుడు ధరించుచున్నాడో 

అట్లే దేహి ఒక దేహమునువిడిచి మజొక దేహమును ధరించుచున్నాడు 

“తల్లి తండ్రులు తమ బిడ్డలకు క్రొత్త గుడ్డలు ఇచ్చు రీతిని, 
భగవంతుడు జీవులకు వారి వారి అర్హతలు - ఇచ్చలను, బట్టి కొత్త దేహముల 
నొసంగును!! 

- భగవద్గీత. అ. 2. శ్లో. 22. 

“జీవ సృష్టిలో తర తమ బేధములకు కారణ కర్త భగవంతుడు కాదు. వారి 
వారి కర్మ ఫలాను సారముగ జన్మము సంప్రాప్తమగుచుండును.- 

బ్రహ్మ సూత్రములు. భా. | - 1-34. 

“జీవుల జనన - జీవనాదులకు కర్మ సిద్ధాంతమే బలీయమైనదనియును, 
భగవంతున కేలాటి, జోక్యము - పక్షపాతము - రాగద్వేషకారణాదులు గాని 
లేవనియు, కర్మ ఫల ప్రసాద క్రియకు, నిష్కియా ధ్వర్యము వహించుట - సాక్షిగా 
మాత్రమే ననియు శ్రుతుల ప్రవచనము”. 

“పునర్జన్మ” - “పునరపి జననం” - “పునరపి మరణం” 

-- శ్రీ ఆది శంకరులు. 
కర్మములు మేలునిచ్చును. 
కర్మంబులు కీడు నిచ్చు గర్మలుదనకున్‌ 


239 


కర్మములు బ్రహ్మకైనను( 
గర్మగుడై పరులుననగా(నేమిటికిన్‌|| 
-- భాగవతము దశ. పూ. భా. ౩2. 


వ్రాతవెంటగాని - వర మీడు దైవంబు] 
చేతకొలది(గాని - వ్రాత కాదు 
వ్రాతకజుండు కర్త - చేతకు( దా(గర్త ||విశ్వ॥ 


“కర్మకు మించిన దైవము లేదు 
దేవతలు కూడా కర్మ బద్ధులే” 
--- భర్తృహరి. 
భర్హ్చృహరి సుభాషితము లందలి కర్మ పద్ధతి, విధానము కర్మ 
సిద్ధాంతమునకు ప్రాణపట్టు. విశ్వసృష్టి సితి లయాదులకు కూడ భగవంతుని 
కర్మాధికారులే చోదకులు. గీత యందలి కర్మ స్వరూప నిర్ణయ మతి గంభీర అమర 
శిల్పము. 
సారథి లేని రథము వలె ఈ జడ జగత్తు తనకు తానె స్వయముగా, క్రమ 
గతిని సాగి పోవుట కల్ల. ఏదో ఒక మహత్తర అద్వితీయ - అత్యద్భుత అజ్ఞాత “శక్తి” 
బలము ఆసరాలతో ఈ బృహత్‌ జగన్నాటకరంగ ప్రదర్శనము సాగు చుండుట సహజ 
సత్యము. దీనినే “పంగ్వంధ సంబంద”ము 
కర్మ సిద్ధాత రహస్యము - సృష్టి క్రమ విధానము - ప్రకృతి పురుషుల 
సంసార రహస్య నిజ స్వరూపము, జీవ బ్రహ్మల ఏకత్వ సత్య స్వరూపానుభూతి మొ|| 
నవి సామాన్య మానవ మేధాశక్తి కందరాని తత్వములు. 
శుష్క వాదోపవాదములు - తర్క వితర్కములు - పాండిత్య పాటవ 
ప్రదర్శనాదులు, తార్కికులను, పట్లు తప్పించి ఆగాధ సుడిగుండముల లోతుల లోని 
కీడ్చుకొని పోయి, అయోమయత్వంలో దింపును. 
“బలేనగాదు బాల్యేన” - ఈశ్వర చింతన మతి బలీయమైన దివ్య వాహిని! 
కావుననే మహామేధాశక్తి సంపన్నులైన, ముని పుంగవులు - పరమ హంసలు - 


240 


ఉపనిషద్దష్ణలైన మహర్షుల అనుభవ సిద్దాంత విస్పష్ప ప్రవచనములు సత్య దర్శన 
(అపరోక్షానుభూతి) బోధకములు మనకు సర్వ శరణ్యము. 

శ్రీ రామకృష్ణ పరమ హంస - శ్రీ గౌరాంగ (చైతన్య) ప్రభు చరిత్రల 
యందును, శ్రీ బుద్ధ భగవానుని జాతక కథలందును పునర్జన్మ సిద్దాంతాన్ని 
బలపరుచు సాక్ష్యములనంతము. 

కొందరు యోగులు - మహాత్ములు ధ్యాన స్టితియందు (బ్రాహ్మీ స్ఫితి 
నుండి), ఆయాచితముగ, దూర దేశములందలి పునీత సాధకులను గూడా 
ననుగ్రహించి ఆకర్షించి, ఆదరించి, తరింపంజేసిన పూర్వ సంబంధ లీలా తరంగ 
గాధలెన్నోయో గలవు. ఉ|| పాశ్చాత్య దేశవాసియైన “పాల్‌ బ్రంటన్‌” దొరకు దర్శన 
మొసంగిన శ్రీ రమణ భగవానుని గాధ చరితాత్మకము. 

మహాత్ములు అనుగ్రహ మూర్తులు - పరుసువేదులు గదా! తమ 
దివ్యానుగ్రహ దృష్టితో పరమ పాపులను సహా పునీతులను - బ్రహ్మర్జులను 
చేయగలరుగదా! భోగులెందరో యోగులైరి. ఉ|| వాల్మీకి, శతాంగుళీకు(డు, జగాయ్‌ 
మదాయ్‌ లు, గిరీష్‌ చంద్రఘోష్‌, వేమన, బిల్వ మంగళుడు, ఈలాంటి యత్యద్భుత 
సంఘటన లొక బృహద్భంధమగును. శ్రీ ప్రభు హరనాథ్‌, శ్రీ సాయి, శ్రీ మెహర్‌ బాబాల 
దివ్య లీలా తరంగిణి యీలాంటిదే!! భగవంతుడు గురు రూపమున స్వప్నోపదేశముల 
చేసి అనుగ్రహించిన అనంత గాధలు - ఆర్తులైన సాధకులను సత్సథమున నియమించి, 
అనుగ్రహించి, ధన్యజీవులను చేసిన పునీత గాధలనంతము. 

వారికి మూడు లోకములు - (మూడు అవస్థలు) లేవు. ఏక ప్రవాహం. 
అంబ త్రిపురాసురుని (జీవత్వమును) వధించి, అనుగ్రహించుటనగా అనుగ్రహం కాదా? 

ఆత్మ తీర్థమందు - (భ్రూమధ్య త్రివేణీ సంగము - అదే బ్రహ్మ తీర్థము) 
స్నానమాచరించు వారినే పాపములు అంటవు. ఇక అట్టి వారికి తీర్థ 
యాత్రాదులనవసరం. లక్ష బాహ్య తీర్థములకన్నను, ఒక్క అంతస్తేర్థము కోటి రెట్లెక్కువ. 

శ్రవణాదులవల్ల, మూలాజ్ఞానము క్రమముగా నశించి, ఆత్మ తేజము 
భాసించును; దీనికి రేయి - పగలు లేదు. లోన బయట కూడా స్వయం ప్రకాశమైనది. 

హరిః ఓం తత్సత్‌. 


241 


242 


9. క్షేత్ర - క్షేత్రజ్ఞ ప్రశంస 
ప్రకృతి పురుషుల లీలా విలాస రహస్యము. 
స్తూల సూక్ష్మముల కథసం 
థ 
భగవద్గీత 13 అధ్యాయ వివరణము 


క్షేత్ర - కేత్రజ్ఞులు (ప్రకృతి - పురుషులు) 
సూక్ష్మ రూపమున సర్వత్ర నిండీ యుండు నప్పుడు - “ప్రకృతి” 
యనియును , ఒక ప్రత్యేక ఆకారము (ఉపాధి) ఏర్పడినప్పుడు “క్షేత్రమ”నియు పిలువ 
బడును. 
విశాల భూభాగము (విస్తార ప్రదేశము) ప్రకృతి అందురు. చిన్న చిన్న 
విభజిత (విభాగ)ములు - గుడ్డములు లేక కయ్యలు అందురు....... “సమిష్టి 
మరియు “వ్యష్టి” - అను వ్యావహారిక నామములు. 
ప్రకృతి తో సంబంధం లేనప్పుడు -- (పురుషుడు) ఈశ్వరు(డు 
ప్రకృతి తో సంబంధం ఉన్నప్పుడు -- క్షేత్రజ్ఞుడు (దేహి) 
తాను నశ్వరమగు భౌతిక (స్థూల) దేహం కాదు - శాశ్వతు(డు పరు(డు. 
ప్రకృతి -- పురుషులు -అనాదులు (కపిల సాంఖ్యము). 
దేహం - దేహి 
ఆశ్రయ - ఆశ్రయీ 
పురము -- పురుషుండు 
ప్రకృతి -- మూల ప్రకృతి -- శక్తి 
పురుష -- నిర్గుణ మూర్తి -- “పురవాసి” 
అధ్యాత్మ - ఆత్మ - ప్రత్యగాత్మ - జీవాత్మ - (అక్షరం = బ్రహ్మ శరీరం ధరించుట చేత 
జీవాత్మ). 
బ్రహ్మ = అక్షరం = పరమం = పరమాత్మ 
ఆత్మ = ప్రత్యగాత్మ = జీవాత్మ - 
కర్మ = భూత సృష్టి క్రియ = (పంచాగ్ని కర్మ) 


243 


అధిభూతం = సమస్త ఉపాధులు (పుట్టి నశించునవి) 
అధి యజ్ఞుడు = అన్నిటిని గ్రహీంచు వాడు 
అధి దైవం = బ్రహ్మ దేవుడు - 

క్షేత్రము - 24 తత్వములు గల ఉపాధి - శరీరం - జీవుని - 
సుఖదుఃఖములకు - మోక్ష సాధన మైన ధర్మా ధర్మముల సము పార్షన సాధనము - 
“కర్మధర్మ” సాధన క్షేత్రము - దర్శనము ప్రకృతి - దృశ్యం -మాయ యొక్క కార్యం 
ఉత్పత్తి నాశములు గలది. తాటస్థ్య పురుష సాన్నిధ్య యాజమాన్యము చేత శక్తివంతమై 
- వికసించి - ప్రకాశించి - విజృంభించి, చలించునది. 

క్షేత్రజ్ఞు(డు - దేహి - పురవాసి (పురుషుండు) - ద్రష్ప- అనుభవి - నిరాకార, 
నిర్గుణ, నిరంజన, నిత్య, సత్య, బుద్ధ, ఆనందరూపు(దు - ఉత్పత్తి యగు జగత్తు 
కంటెను విలక్షణమైనది - ఆద్యంత మెరుగనది - నిర్గుణ బ్రహ్మము - కార్య కారణము 
కాదు - రెంటికిని అతీతమైన తటన్టము - “లేదు - లేదన్న” బుద్దికి గోచరించనిది - 
అర్థము కానిది. "ఎటు చూచిన ఆత్మయే” జ్లేయము - 
-- మహోపనిషతీ. అ. 6. శ్లో. 16. 

ప్రకృతి పురుషు లనాదులు - పురుషుని యందలి శక్తియే ప్రదర్శిత ప్రకృతి. 

వారి యవినా భావ అనాది సంబంధతలా విలాసమే, వేద వేదాంత కథన కారణము. 


ప్రకృతి ఈశ్వరుండు 
(అచిత్‌) (చిత్‌ 
పురుష 
(చిదచిత్‌) 


ప్రకృతి పురుషుల లీలా విలాసము - అధర్వణాంతర్గత “ముండక” మున - (మూడు 
భాగములు) వర్గింప(బడినది. 
శ్లో అప్రమేయ మనాదించే త్యత్ర శ్రుత్యేద మీరితం | 
మనసై వేదమాప్త వ్యమితి ధన్యాష్ట్యతాశ్రు తా|| 
అమృత బిందూపనిషత్‌. 


244 


తా|| బ్రహ్మము సనిర్వి కల్పము - అనంతము -పాతు దృష్టాంతములు లేనిది. 
అప్రమేయం - అనాది; అట్టి బ్రహ్మము నెజుంగు పండితులు - ముక్తులు. 
జగత్తు నకు నిమిత్త కారణం -- పరమాత్మ 
ప్రకృతి -- జీవులు _ ఉపదాన కారణములు 
పై మూడును అనాది “అజములు” 

“జీవ - బ్రహ్మలు - చేతనత్వ - పాలన - వ్యాష్య వ్యాపక - సనాతన, 
అనాది, మూల రూప కారణమసమానములు. 

ప్రకృతి మాత్రము స్థూల రూప విస్తరణము. ప్రశయమున నశించి 
విలయంబగును. వీటికి కారణము లేదు. జీవుడు అనుభవి. ద్వందముల(దగుల్కొని 
- “అహం” నామ ధారియై - భ్రాంతి జన్య (మాయాకృతి) కర్తృత్వ కారణమున 
అనుభవించు చున్నాడు. 

ఈ “ప్రకృతి పురుష” - “దేహ దేహి” సంసార మనాది. ఈ సంసారము - 
బంధము - (చిదచిధ్ధంధి) - అవిద్య - మాయ - భ్రాంతి - అజ్ఞాన జనితమే!! 
ఇదియు అనాది యె!!! 

సంసార(జనన మరణ చక్రమున కారంభమిది యది యని లేదు: జీవ 
బ్రహ్మల భేదము అజ్ఞానము చేతనే : బ్రహ్మ - “సాక్షి - కూటస్టుడు” - కాని అనాది 
ప్రకృతిని తగుల్కొని జీవు(డై అనుభవించు చున్నాడు. స్వయంకృతాపరాధ ఫలమీ 
జగన్నాటక రంగ లీలా విలాసము. 

అట్లు కాదేని, అనాదిగ నిర్మలమై నిర్వికారమైయున్న బ్రహ్మము నుండియు, 
తదభిన్ను(డై సంసారిగ - హటాత్తుగ ఊడి పడెనన్న, కారణము కావలెను. ఆ 
జీవునకు పూర్వజన్మ కర్మ కారణము -సుఖ దుఃఖ పాతువు కావలెను. 

“ఏకత్వమున బహుళత్వము” 

“అనేకత్వమున ఏకత్వము” - ఎరుగుట బ్రహ్మత్వ కారణము. 
ఆకాశమంతటను వ్యాపించి యున్నను, దేనిని అంటదు కదా! అదే విధముగ ఆత్మ 
దేహముంతటా వ్యాపించి యున్నను, దాని నంటుట లేదు. ఇక అంటకున్న వానికి 
ఫలమెక్కడేది. దేహి వేరు - దేహము వేరు. 

ప్రకృతి - పురుషుల సంసారమనాది. వీరిది అవినాభావ సంబంధ 
బాంధవ్యము - ఒకటి లో రెండు -రెండూ ఒక్కటే!!. “అను లోమన - ప్రతి లోమన” 


245 


(సృష్టి - లయ) - క్రమబద్ధమైన - ఆగని - జగ చ్చక్ర భ్రమణ క్రియ - భగవల్లీలా 
విలాస రంగ నాటకం - ఆగదు, - ప్రభు ఆది సంకల్ప జనితం - ఆద్యంత మెబుంగని - 
సృష్టి లీలా నాటకం. ప్రకృతి - పురుషుల సంబంధం -పంగంధ్వ సంబంధము వంటిది. 
పరస్పరాపేక్షా నిబంధనము - “సంసారము” (చిద చిర్హంధి) 
భోగ్యమగుటచే ప్రకృతి - భోక్త (అనుభవి) యగు 
పురుషునపేక్షించును - ఫలం ఈ దుఃఖ త్రయము. 
నిర్వ్యాపారి యగు అయస్కాంతము సాన్నిధ్యమున - జడమగు లోహ మెట్లు చలించి 
- వ్యాపారి యగునో, తద్రీతిగనే నిర్వ్యాపారియగు పురుషుని సాన్నిధ్యమున జడమైన 
ప్రదానము (ప్రకృతి) శక్తి వంతమై - చలించి - వికసించి - విజృంభించు చున్నది. 
తొలుత - ప్రక్రుతి - పురుషులు 
తర్వాత క్షేత్ర - కేత్రజ్ఞలు 
(అచిత్‌) (చిత్‌) 
వీరి కలయిక యే “సంసారము” - సత్‌ + అసత్‌ = సదసత్‌ లేక చిద చిత్‌ -- జీవనము 
“దేహి + దేహుల” = ఐక్యము. ఈ దేహాత్మ బుద్ది. - 
అజ్ఞానమే -- బంధము -- జన్మ కారణము 
ప్రజ్ఞానమే - మోక్షము - అమృత పానము 
జీవత్వ (పతన) - త్రివిధ సోపానములు: - 
పతనం (1) దేహ ప్రవేశం - దేవుడు పుర ప్రవెశం పురుషుడు, దేహి, క్షేత్రజ్ఞుడు - 
బంధం. దేహ ధారణ తో బంధం (చెర) - ఆవరణ స్ఫితి. 
“ ప్రాజ్ఞత (కారణం) - (వ్యప్టి” ౫ ఈశ్వరాంశ (సమిష్టి, ఉపాధి లేదు. 
ఉపాధికలదు, లింగ శరీరము నిరుపాధికం -తటన్థం - లీల మాత్రం 
10 ఇంద్రియములు +5 ప్రాణ + సుషుప్వి- 
మనో బుద్దులు = 17 
పతనం (2) దేహాత్మ బుద్ది - అవిద్యావరణ కారణంగా స్వస్వరూప భ్రంశం. 
అజ్ఞానం 10 ఇంద్రియములు + అంతఃకరణ చతుష్టయ క్రియలు తనవే నను:కొను 
“దేహాత్మ బుద్ధి” - స్వస్వరూపాజ్ఞానము” - వ్యష్టి - సూక్ష్మం(తైజస) ౫ 
సమిష్టి - హిరణ్య గర్భాంశ. (తేజో) -స్వప్న స్మితి -చతుర్ముఖ బ్రహ్మ - 


246 


పతనం (3) సంసారము బాహ్మ్య ప్రపంచ సృష్టి - భోగ పదార్థములు - 
సంసారం (విషయములు) సృష్టి - విషయాసక్తి - ఆకర్షణ - భోగము. 
(లంపటత్వం) సంసారము - తగులు - త్రిపుటి - ఆవిర్భావము - వ్యష్టి - దేహం 
(జీవా) జాగ్రత ౫ సమిష్టి - విరాటాంశ - విశ్చత్వం జీవుని పూర్ణ పతనం 
- భ్రష్టత్వం - 
జీవత్వ మొక సంకల్పముల పుట్ట: సంస్కారముల కుప్ప: వాసనా మయ 
అనుబంధం (ముడీ - చిదచిద్ధంధి) - 
(1) విలాసార్థమై - వేడుకల నభిలషించి దేహ (పుర) ప్రవేశంతో - బందీయై 
- ఆవరణ (దేహ) చెర యందు తగుల్కొని - (2) క్రమంగా - బాహ్య (ప్రాపంచిక) 
విషయ బోగముల(ను మరగి, “సంసారియై” దశేంద్రియములు + అంతఃకరణ 
చతుపష్పయ కార్యములు తనవే ననుకొని - "తాను వేరు - దేహం (ఆవరణ) - వేరను 


జ్ఞానం (స్మృతి) లేక, దేహమేనేననెడి: “భ్రమ - అజ్ఞానం - అవిద్య” వల్ల .... సత్య 
జ్ఞానం నశించి, వాస్తవ స్ఫితిని మరచి - - -(3) విషయ వేటల వల్ల .. జన్మ 
జన్మాంతరముల లంపటత్వం (దేహ + దేహి) సంసారం బలసి, - - - - “ఆత్మయే 


దేహమను” - దేహాత్మ బుద్ధితో - -- పూర్తి భ్రప్పత్వం దాపురించింది. 

ఈ సంసార పద్మవ్యూహ్యంలో చిక్కి - స్వ స్వరూప జ్ఞానం నశించి - 
(సంస్కార) వాసనామయ - “జీవత్వ” మావహించి ... . భ్రమించి... మాయా 
మోహితు(డై.... ద్వందముల తాకిడికి “సుఖ దుఃఖ” పరంపరల ననుభవించుచు - 
_- జనన మరణ చక్ర భ్రమణమున(బడి .... దీను(డై ... అగతికుండై ... 
అల్లారు ... గతి . . . దుర్భరము - దుస్సృహము - ఇక దీని నుండి విముక్తి - 
మోక్షము - స్వ స్వరూపానుభూతి యే వాంఛనీయము. శరణ్యము. 

దేహము దృశ్యము - ఆత్మ ద్రష్ష : వ్రేలి కొనను అదే తాక గలదా? కత్తి 


తనను తానే కోను కోగలదా? దృష్ట తనను తానే చూచుటెట్లు? ... నర్వ సాక్షికి 
సాక్షత్వం లేదు గదా!!! 
“దేహో దేవాలయః ఫ్రోక్షో జీవో దేవస్సనాతనః” 
ధర్మ కర్మ - క్షేత్రము - దేహి భవనము 
బ్రహ్మ పురము - పంచ వన్నెల చిలుక పంజరము 
జోతిప్మతీ నగరము జీవ రథము 


247 


నవద్వార పురము సప్త ప్రాకారపు కోట 

ద్వారవతి - పంచ కోశ నిలయము 

త్రిపురాసుర పురం - పురము - దేహము 
ప్రవిమల జ్ఞానప్రాకారము 

శల్య కీలకములు - చర్మము గోడ (వెల్‌ వెట్‌) పూత - రక్తమాంసముల 
నింపు - నవద్వారముల తో- అస్మి సంచయ పునాదులతో -.... మల మూత్రాదులు 
దుర్వాసన - క్రిమి సముదాయ సంకులము - పూతి గంధ హేయము - నఖ రోమాది 
జడ వికాసముతో - - - క్షణ క్షణము మారుచు - - తుదకు నశించును. పంచీకరణమై 
- మూల - పంచ ధాతువులందు విలీన మగును. లయం. 

ఈ దేహము - పంచ కోశములు - మూడు అవస్థలు - సప్తధాతువులు 
మూత్ర పురీషాదులతో - నిర్మింపంబడి - జీవునిచే ఆశ్రయింప(బడి - 'పురుష” 
నివాసమైన “పురమ” ను పేర వెలసినది. దేహి దేవాలయము. దశేంద్రియ 
(ద్వారములు - అంతఃకరణ (దుష్ట చతుష్టయ) సామంతులు - అంతా 
మాయామయ. కల్పిత, చిత్ర రచన. 

మనస్సు ౫ బుద్ధి - పరస్పర విరోధ భావములు గల మంత్రులు. 

కామ క్రోదాది సప్త శత్రు వర్గముల దాడి నుండీ కాపాడకున్న, సర్వనాశనం - 

లూటీ తప్పదు. జీవుడు దేవుడు పునరిద్ధరింప బడ వలెనన్న - - - జీవ పతన 

పద్మవ్యూహ రహస్యమును గుర్తించి - - - తిరోగమన (మోక్ష పథ) మార్గమును 
పట్టవలెను. 

ఇంద్రియముల ద్వారా మనస్సు అంతర్ముఖమై 

మనస్సు బాహ్య - స్వచింత - No Permission 

విషయముల వేట మానాలి) ఆత్మధ్యానము లో (1) 


బాహ్య విషయా కర్షణలు ఇంద్రియముల ప్రభావము No admission 


వాసనల ప్రాబల్యము - | - నాసనల పీకట - లంపటత్వ (2) 
విషయ చింతనములు సంస్కారములు నశించాలి 
అరికట్లబడాలి 


248 


ఈ రెండు “బోర్డులు” - మనఃఫలకమున వ్రేలాడ గట్టి - విచార, వివేక, 
వైరాగ్య, పురుష ప్రయత్నాదులను కావలి వుంచాలి. “భక్తి - జ్ఞాన - యోగాదులను” - 
పెంచి, క్రమ సాధనలందుత్తీర్ణుడు కావాలి. .... జై భగవాన్‌ . . . స్వారాజ్య ప్రాప్తిరస్తు. 

దేహ దేవాలయంలో - భగవధ్సృహంలో - ప్రభు సాన్నిధ్యంలో - సర్వేశ్వర 
దివ్య సన్నిధానంలో - = = = అరిషడ్వర్షాది అమంగళకర - అశుద్ధ - అపవిత్ర - భ్రప్ప 
సంకల్పములను, చొర నియ్య వచ్చునా? శ్రవణ, మనన, విచార, వివేకముల తర్వాత, 
దేవుని జీవుని చేసి, జీవుని రాక్షసుని గాను, తుదకు క్రిమి కీటకాది తృణపాయంగాను 
చేయగల్లిన, అశుభ - వృత్తులకు చోటిచ్చి. మరి మరి అధోగతికి దిగజారడం, ఆత్మ 
ద్రోహం - ఆత్మహత్యాతుల్యం కాదా? మంగళకర - అఖిలాండ కోటి బ్రహాండ 
నాయకుడు తనలోదండిగ గలడని తెలిసిన్ని, ఊర్భ పథగామిత్వము లేకున్న ఘోర 
పాపంకదా? 

పృథ్విలో పార్థివ ప్రాముఖ్య దేహాలున్నవి - 

యమలోకంలో యాతనాశరీరాలు - సూక్ష్మప్రాయంగా ... 
అంతా స్వప్న (తైజస) అనుభవాల్లాంటివి - “క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి” 
పుణ్య ఫల భోగా నంతరం, తిరిగి కర్మ కారణంగా భూలోకమున జన్మించక తప్పదు. 
“ధర్మ కర్మ” దేహ ధారణ - పునర్శన్మ తథ్యము. 

భౌద్దులు యజ్ఞయగాదులందు జీవ హింసల నిషేధించిరి. యజ్ఞముల 
పవిత్రత - పూజ్యతలను పరిరక్షించిరి. 

భౌద్దుల కడపటి స్వర్గం “తుషిత స్వర్గం” - అనాగామి పథం... అనగా 
“ఆగామి” (పునర్శన్మ) లేని దివ్యదామం. 

“త్రయస్తింశతీ స్వర్గం” - 33 మహానగర భాగములు గల న్వర్శలోకము 
కలదని భౌద్దుల విశ్వాసం - 

సహజంగా - పురుషుడు ఉపద్రష్ట నిస్సంకల్ప సాక్షి తాటస్థ్యం - 
ఉదాసీనత్వం - ప్రారబ్బమువల్ల - జాగ్రద్దశయందు ఇష్టానిష్ప విషయానుభవముతో సుఖ 
దుఃఖాదులు లేని సమయమున -“జీవు(డు” దాసీను(డై యుండును. ఈ విధముగా 
= సిస్సంకల్పుడై - నిర్మలోద్యోగమున ఏ చింతలు ను లేకుండు స్టితిని “సహజానంద - 
ఉదాసీన సిత అందురు. ఇదే స్వరూపానంద స్ఫూర్తి - - - ఇట్టి బెదాసీన్యమందు 
కూడా “నేను” (అహంకారము) అను అభిమానముండుట వల్ల - అనగా 


249 


“అహంకారానుభవం - (వాసన - స్పర్శ) ఉండుట వల్ల “బ్రహ్మానందము” - కలుగ 
నేరదు. అది యెట్లనగా - “కుండ యొక్క పై భాగపు చల్లని స్పర్శానుభవము వలె 
(లోపల నీరుండినట్లు) - - మరియు --- ఉ|| చంద్ర కిరణముల ప్రభావమున చంద్ర 
కాంత శిలలు ద్రవించునట్లు: 

-- అయస్కాంతము యొక్క (అనాసక్త - నిష్కియ - నిరవేక్షు సాన్నిధ్య 
ప్రభావమున లోహము చలించునట్లు. 

- సూర్యరశ్మి వల్ల కమలములు వికసించు విధముగా, 

-- అగ్ని సాన్నిధ్యమున వేడే వెలుగుల విస్తరణ వలె, 

-- పురుషుని సాన్నిధ్యం లో స్త్రీకి బల ప్రాబల్యములబ్బునట్లు, 

- పరమాత్మ సాన్నిధ్య ప్రభావము చే “ప్రకృతి” చైతన్యవంతమై క్రియా 
కలాపములు సాగించు చున్నది. 
ఉపాధి ప్రాధాన్యంలోక ధర్మం కదా? బాహ్య దృష్టి బంధం - మోహ కారణం. అంతర్య 
- అంతరావలోకం సత్య దర్శన కారణం, 

సర్వ వ్యాపక బ్రహ్మము హృత్సుండరీకమున (దహరమున) విజ్ఞాన ఘనమై, 
అంతర్యామిగా - అంతరాత్మగా - ప్రకాశించు చున్నట్లు ధ్యానించడం - సాధకుని - 
విధిః: గుర్వాజ్ఞ :- మరియు, 


ప్త బుద్ధి వృత్తుల సంధులలో తాత్కలిక సమాధి స్శితి వలె - అనగా హటాత్తుగా 
1 శబ్బ వృత్తుల సంధులలో ఏర్పడు అద్భుత - మహాశ్చర్య - ప్రమాద - 
- రూప వృత్తుల సంధులలో ప్రమోద క్షణములందును - 


తొట్టతొలుత స్తీ స్పర్శ కల్సినప్పుడు మొ|| పరిస్థితులందు, ఆ మంత్ర ముగ్గ - 
అత్యంతాద్భుతానుభవ (తాత్కాలిక సమాధి సితి) స్మరణీయము. “ప్రకృతి - 
పురుషుల” - అవినాభావ సంబంధ మంత నిగూఢ మైన మహాద్భుత చిత్రము - 

ఈశ్వరునికి పార్వతి దేహార్ధమున సమము గాను! 

విష్ణువునకు లక్ష్మి ఉరమున తిరము గాను] 

బ్రహ్మకు భారతి వాక్ళానమున సర్వదా! 


250 


“ప్రకృతి -పురుషులు” - విడదీయరాని - స్పష్టాస్పప్ప - అవినాభావ సంబంధమతి 
చిత్రము - అనాది - ప్రత్యేక పుటునికి లేదు - శక్తి (ప్రకృతి) భగవానుని విడిచి యుండ 
జాలదు. ఇరువురు లేకున్న ఏ నాటకము లేదు. 

పురుష ప్రకృతుల వ్యక్త్యావ్యక్త సంధి సతి రహస్యం నిగూఢము - 

మణి యందలి దీప్తి (కాంతి) వలె - 
పూవు యందలి తావి - వర్ణముల వలె - 
శక్షుని యందలి శక్తి వలె - 

కాని, సత్సదార్థము నందు స్వయం సృజన శక్తి కలదు. పారమార్థికముగా 
సత్యా సత్యము లొక్కటే: ఒకే వస్తువు యొక్క రెండు ముఖములున్నట్లుగా!! 

అర్థనారీశ్వరు(డు - నిర్గుణ మూర్తి నుండి పార్వతి (శక్తి - సగుణాంశ - 
దేవి - ప్రకటితమై (బయల్వెడలెడి స్థితి “నృప్పి - లయ” క్రియారంభమున 
ద్యోతమగును. ఇదే “సంధ్యవన్హ - ప్రకృతి పురుషుల “సంయోగ వియోగా వన్థ - 
“నిర్గుణ సగుణా వన్థ - = “ద్దైతాద్దైత” ఏకన్ట రహన్య సతి. అత్యంతాద్భుత చిత్ర 
సంఘటన గమనార్భము. 

“పరమేశ్వరుడు - అతని యందలి శక్తి” (మాయ) ఇద్దరు ఒక్కటే - 
అనాదులే, ప్రకటితమైనప్పుడు శక్తి - మాయ ప్రదర్శితమై స్పపష్వముగ దర్శనమిచ్చును. 
లయించు తరి అభావము కూడ తథ్యము. 

కావున, “మాయ - అవిద్య” అభావ స్వరూపమైనను సత్సదార్థమందణగి 
యున్నది. భగవంతుని - “సగుణ నిర్గుణ” భావములే జగల్లీలకు పునాదులు. 

సంధ్య - సంధి - అనగా యోగము - రెండు మనోవృత్తులకు మధ్య గల 
కాలము. అనగా మనస్సు యొక్క గతిని బహు జాగ్రత్తగా, గమనించుచు, రెండు 
సంకల్పములకు మధ్య రూపొందు నట్టి విరామ కాలమే “సంధి” - నిస్సంకల్ప కాలమని 
గుర్తింప వలెను. “సంధ్యవార్చే విధము తెలియండి” - - తత్వము. 

“అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌” -- అన్నమే బ్రహ్మము 
“ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్‌” -- ప్రాణమే బ్రహ్మము 
“మనో బ్రహ్మేతి వ్యజానాతి” -- మనస్సే బ్రహ్మము 

“ విజ్ఞానం బ్రహ్మతి వ్యజానాత్‌”-- విజ్ఞానమే బ్రహ్మము 
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” - ఆనందమే బ్రహ్మము 


251 


తుదకు మూలా విద్య - గాఢాంధకారమే పరమాత్ముడని వచింపుచున్నారు. 
సుషుప్కి యందేమియు(దోపక, సర్వ శూన్య మాత్మ స్వరూపమని “మూలా జ్ఞానము చే” 
అదే కారణమని భ్రమసిరి - “శూన్య వాదము” 

కాని, కలిమి లేములు గ్రహించు సాక్షి - సర్వ సాక్షి - ద్రప్ప - కూటన్స 
చైతన్యుండను నేను. 

“నన్నాశ్రయించి - విశ్వసించి శరణన్న వానికి, ప్రకృతి (చెర - బంధము) 
నుండి - విడిపించి, నాలో చేర్చు కొందును. లేదా - నన్ను మరచి, విడిచిన వారిని 
స్వేచ్భానుసారముగా “ప్రకృతి” కే వదలి వేయు చున్నాను. శరణన్న వారిని ఏలా మరచి 
అనాదరింప గలను?” -- నుహరనాధథ్‌ 
సులభ సత్య దర్శన వివరణ - - 

సూర్యోదయంతో అతని వెలుగులో అందరు తమ తమ నిద్ర నుండి 
మేల్కొని, వ్యాపారములందు ప్రవర్తించు చున్నట్లు - - - 


es 
ల్లా 


శుద్ధ చైతన్య స్వరూపుడనగు నా సంబంధ మైన అంతఃకరణ 
(చిత్‌ - ప్రకాశము) చైతాన్యాంశముయొక్క చతుష్టయము 
వ్యాప్తి ప్రభావ సాన్నిధ్య బలమున--- జ్ఞాన + కర్మేంద్రియములు 


మేల్కొని (వైతన్యము నంది) - తమ తమ పనులందు నిమగ్నమై “తామే” 
ఆ పనులను చేయుచున్నామని అభిమాన (అహంకార) ముతో - శబ్దాది 
విషయములందు ప్రవర్తించుటచే “ద్వంద్వముల” తాకిడి - “కర్పత్వ” - భోక్సృత్వ” 
ఫలాఫలము సుఖ దుఃఖ భ్రాంతి - తీవ్ర + సుదీర్హ విచార మత్యవసరము. 
ఆత్మానాత్మ విచారము చేతను సత్య-విలక్షణ, అఖండానంద చిద్రూపుని కను గొని - 
గురు - శాస్తోక్తుల చేతను “బ్రహ్మసత్యం = జగన్మిథ్య” ల రహస్య భోధను - 
యుక్తి- - స్వానుభవముల అనగా చతుర్వేద మహా వాక్యముల సారమును - 
సాయముతోను స్వానుభవమున తెలుసుకొన్న “బ్రహ్మ మూర్తులు” 
కావలెను. 
సప్త భూమికలు -- జ్ఞాన పద సోపానములు. 
శుభేచ్చ - మానవుని జన్మ - ఉత్తమ స్థాయిని - భవ రోగ నివారణేచ్ళ - 
భగవద్దర్శనేచ్ళ్చ - దివ్య పురుషుల - మహానుభావుల దర్శన - సేవానుగ్రహ 


252 


భాగ్యకాంక్షలు - సద్భావాది పంచరీల భాగ్యం - ఊర్భగామిత్వం - జ్ఞానభానూదయం 
- అజ్ఞాన మేఘావృత అంధకార నిష్కృతికి పునాది. 
సిత ప్రజ్ఞ - ఆశలు లేని (నిస్సంకల్ప) మనస్సు - దృఢ వైరాగ్య బోధోపరతుల తోటి - 
అభ్యాస సాధనల కలవాటు పడ్డది - ఆనందము - శాంతి - తృపికలది - ముక్త సతి. 
పుష్పములందలి మకరందమును, భ్రమరములు గ్రోలి, దాని వర్ణ వాసనలను లెక్క 
చేయవు. తద్రీతిగనే నాద బ్రహ్మ మందు లయింప బడ్డ మనస్సు విషయమలకై 
పరువెత్తదు. 
“కదలని నివాతస్థ దీప శిఖ వలె” - మనస్సు అచంచలమై - ఉపనయన 
దృష్టితో - బిందు స్మిత నొందవలెను”. - గురూపదేశము - 
అచల యోగం - స్థిత ప్రజ్ఞ - సహజ స్మితి - ఆత్మ నిష్ప - నివృత్తి - 
నిర్మలోద్యోగం - బ్రహ్మలోకా వాప్తి - - 
“సర్వ సంకల్ప సన్యాసియే అమనస్క యోగీంద్రుడు” 
తేజః పంచకం -- “వెలుగులు” - 


సూర్య - చంద్ర - నక్షత్ర - అగ్ని - విద్యుల్లతాదులు (మెణుపులు), ఇవన్నియు ప్రకృతి 


సంబంధమై స్వయంప్రకాశం లేక - పరంజ్యోతి స్వయంప్రకాశ ప్రభావమున 
ప్రకాశింప(బడు చున్నవో, మరియు సర్యోపాధుల క్రియలను సాక్షిగా - (నిష్కియా పర) 
కనుగొనుచున్నామో - ఆ “నేను” - “నేతి - నేతి” న్యాయ విమర్శల వల్ల 
ఊహింప(దగును. 


“కాన నగు వాడను(గాను వినుము! 

కాను, కానను, వానిని గాంచు వాడ! 

గాంచు వానిని సతతంబుగాంచు వాడ! 

నేను - గానను వికృతులు లేని వాడ॥||” 
శుద్ధ జీవునకు సాక్షిని - ద్రష్ణను - అట్టి కూటస్ళ చైతన్యమునకు గూడా సాక్షిని. తుద 
కిట్టి వాడనగుదును. ఇవేవియు నేను కాను; అను వికారములు లేని -వృత్తి రహిత 
శుద్ధ భోధ స్వరూపు(డను. 

సూర్య ప్రకాశము వల్ల జగద్వ్యాపారములు జరుగు చుండునట్లు - నా 

చైతన్య వ్యాప్తి వల్ల - “అంతఃకరణము” - “సర్వేంద్రియములు” - “ప్రాణములు” వాటి 
క్రియలు ఆయా పనులందు “అహంకార” రూపమున ప్రవర్తించుచున్నవి. 


253 


సమస్త జ్ఞానము - మరల ముపు - వేదవిధులను - నిషిద్ధ కర్మలను - 
సర్వం తెలియు చున్న వ్యాపకుడను - సర్వం రేవ 

షడూర్ములు - ఆకలి, దప్పి, శోకము, మోహము, జనన మరణము లనెడి 
- అను దేహ ధర్మములు - 

త్రిభేధములు - సజాతీయ - మనుష్యుల్లోనే భేధం - 

విజాతీయ - మృగ, పక్షి, క్రిమి, కీటకాది భేధం 
స్వగత -- చేయి, కాలు, నోరు, చెవి మొ|| 

Epiglottis = కాల మృత్యువు - 
ద్వారక = చతుర్ద్యారములు (ఎజుపు - తెలుపు - నలుపు - సీలం) లోని, “సునీలం” 

(పాప = PUpil) - 
పంచ రంగుల (చిలుక) పంజరం కన్ను - విశ్వుడు - జీవకళ కంటి పాపలో కాన్సించు 
చైతన్యాంశయే “జీవ (విశ్వ) తత్వం. ఇదే నేత్ర స్థాన మర్మ గురూపదేశ సత్య 
ప్రవచనము. అత్యంత నిగూఢ గురు కీలకం: అరచేతిలో వైకుంఠం చూపడం. .... 
బింబ ప్రతిబింబ రహస్యం - దర్పణ గతం: 

సంధ్య అనగా - సంధించుట - కలియుట - యోగము (వియోగాంత్యము) 
- రెండు మనో వృత్తులకు మధ్య నున్న విరామము. వ్యవధి, యే “నహజ సిత” 
స్థూలార్థం - రేయింబవళ్ళు - ప్రాతసాయంకాలములు (రేయి పగలు సంధులు) - 
కాల సంధులు - (Intervals విరామములు). 

సూక్షార్థం -జాగ్రత్స్యప్న సుషుప్తులు కలియు “సంధ్య” వస్గలు - అవన్గల 
సంధికాలము. 

లేక, సృష్టిలయముల సంధికాలము - యుగ సంధి -మనస్సును - లక్ష్య 
బ్రహ్మమందు - చేర్చు - లయింప(జేయు సంధి కాలము. 

లేక, త్రివేణి సంగమం (ప్రయాగ) - గంగ యమున సరస్వతుల కూడలి - - 
-బాహ్య “సంధి” తీర్థ క్షేత్రము - 

అంతః సంధి - భ్రూ మధ్య త్రికూటాద్రి - ఇడ పింగళ సుషుమ్నలు (చంద్ర 
సూర్య అంతః జ్ఞాన నేత్రముల) చేరు లక్ష్య స్థానము --- మేరు శిఖరము, దహరము, 
బ్రహ్మ కపాలాంతర్గత “బ్రహ్మ” లోకం - - - 


254 


సంధ్యోపాసన - 

1. ముఖ్యంగా గాయత్రీ జపము (అ + ఉ + మ్‌ = ఓం) 

లె ఆదిత్యోపాసన - సూర్యనారాయణమూర్త్యుపానన. (సప్రాణాయామ) - 
సూర్య నమస్కారములు - దిగ్గేవతా సంస్మరణము ౨ *అ కాలం సంధి 
ముహూర్తములందు. 

3౩. ఈశ్వర ప్రార్థన - గురు ధ్యానము - సంకల్పాదులు. 

“నిస్సంకల్ప సంకల్పమే” యోగి పరమ లక్ష్యం - సంకల్ప రాహిత్యమే - 
నిర్మలోద్యోగము -మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచమందలి విషయముల 
వేటకై - సంకల్ప వికల్పముల - సాగించేకుండుట - సాక్షిగా - తటస్థ ద్రష్టూ - 
నిష్కియా పరు(డై గమనిస్తూండడం. ఇదే “నిర్మలోద్యోగము” - “సదాచార” 
మందురు. 

గీ పంచ విషయములను. -బంచేద్రియములచే! 
గాంచు తెలివి నేను - గపి వరేణ్య] 
పంచకోశములను. - బంచ భూతములను 
నెంచి చూచు నట్టి - “యెలుక” నేను! 
తా॥ బాహ్యాంభ్యంతర సమస్త వృత్తులను తెలియుచు, వెలుగు చుండు, మరియు 
ప్రకాశింప( జేయుచుండు వెలుగు నేను. దృశ్యాదృళ్య వివేకదశను, - నేను 
“మనస్సు”ను గాను. 
--- శ్రీ సీతారామాంజనేయ సంవాధము. 
1 2 3 
సామాన్య - జాగ్రతి స్వప్న సుషుప్తులు 


4 5 
అవస్థలు విపరీత - మూర్ళ్భ - మరణము 
6 7 


అతీత -- తురీయం -- తురీయాతీతం (ముక్తి - మోక్షం) 


(బ్రాహ్మీ స్ఫితి) 


255 


1. జాగ్రతి - విశ్వుడు - దశేంద్రియములు + అంతఃకరణ చతుపష్ప్వయము- 
(10+ఉ = 14 తత్వములు - రంగము - స్టూలావస్స - జగత్తు అనుభవం - అంతా 
“సత్యం - శివం - సుందరం” - మెలుకవ ఉన్నంత వరకే - 
2. స్వప్నం - సూక్షావస్థ - త్రెజస - లింగ శరీరము - (జాగ్రత్‌ స్వప్నముల 
మధ్య) 
శుభ - సుఖ - ఆనంద - పుణ్యులకు 


ద్వివిధ స్వప్నములు త 
(జాగ్రత్‌ స్వప్నముల మధ్య సంధి క్రియా అశుభ- కష్ట -దుఃఖ - పాపులకు 


మరియు స్వప్నములు:- సత్య -అసత్య - మిశ్రమములని ౩ విధములు. 

స్వప్న కారకుడు పరమాత్మ, ఆత్మ కాదు. ఆత్మకు ఆ స్వేచ్చాశక్తులు లేవు. 
ప్రారబ్దానుసారముగా స్వప్నము లేర్చడి - జీవుని భోగింప(జేయును. దేహ పంజరమున 
బంధింప(బడిన “జీవాత్మ” స్వేచ్భారహి తమైన - పరిమిత శక్తి గల - ప్రారబ్బ భోక్త. 
సత్యాసత్య స్వప్నములు - (శుభాశుభ స్వప్నములు) రానున్న శుభాశుభముల 
సూచించును. నానా రకముల స్వప్నములు తారసిల్లును. జాగ్రత్‌, సుషుప్పులు లేవు. 

ఆత్మ జీవ శక్తిని మభ్య వెట్టి మరుగు పరచును. అనగా, ఆత్మ ప్రభావ 
బలము వల్లను, జీవిని (పరిమిత శక్తి ప్రారబ్ధాను సారముగను - స్వప్నములే గాదు, 
జనన మరణాదులు (తుదకు బంధ - సిత - మోక్షములు సహా ప్రాప్తించును. లేకున్న, 
ఎవ్వరు కోరి “దుఃఖ - అశుభ” నస్వప్నముల కోరు కొందురు? జాగ్రదవన్థలో వలెనే 
స్వప్నలోకం కూడా ప్రారబ్దానుసారంగా సాగి పోవును. 

--- బ్రహ్మ సూత్రములు. అ. ॥॥.- 3౩ భా. 

స్వప్న “రోగము” జాగ్రతి లో మాయ మగు నట్లు - జ్ఞానోదయంతో - 
మొదటి మూడవస్సలు నశించి - స్వ స్వరూప జ్ఞానము ప్రకాశించును. 

ఆత్మ శక్తి “చిత్‌” (వెలుగు - జ్ఞానము) న్వప్న కారక మరియు 
ప్రకాశత్వములకు మూలము. 

3. సుషుప్తి (నిద్ర) - ఇందు జ్ఞానానుభవం లేదు. కేవలం స్మృత్యనుభవం. 
ఇందు ద్దైత స్ఫూర్తి లేదు. సమాధ్యవసకు వ్యతిరేకం. స్తు స్వరూప జ్ఞానం లేదు. అలసిన 
జీవునకు రాత్రి నిద్ర - తర్వాత శక్తి (ఉత్తేజిత) నిచ్చువా(డు ఈశ్వరు(డు. మూలము 


256 


పరబ్రహ్మ. జీవుని యందడ(గ౧ి యున్న నిద్రా శక్తి నుండియే “న్వప్న - జాగ్రత” లు 
కల్గును. నిద్రలో అహంకారము లేదు. ఏగుణము వ్యక్తం కాదు. జాగ్రతి స్వప్న జగత్తులు 
- మనస్సు కూడా లేవు. మేల్కొన్నంతనే జగత్తు దర్శనమిచ్చును. మనస్సే సమస్తము... 
ఈ మూడు వింత లోకములును అందరికి ప్రత్యక్షా నుభవములు. 

ఇవే “త్రిపురములు”. - జీవత్వమే “త్రిపురాసురుడు” అనగా “మనస్సు”. 
అంబ - ఈశ్వర శక్తి ఆరాధకులనుధ్ధరించుటకై - త్రిపురాసురుని “మర్చించి” - 
మోక్షము కటాక్షించును. అదే “త్రిశూల” చిహ్నము. 

మనస్సు అంతర్ముఖమైన, ప్రజ్ఞా రూపముగను, వెలుపల బహిర్గ తమైన 
మనో రూపముగను మారుచుండును. సంకల్ప వికల్ప స్వరూపిణి యైన మనస్సు - 
ప్రపంచ రూపమై - సర్వవాసనామయ సంసార బంధమును -పదిల పరచును. అదియే 
కారణ రూపమై - సుషప్పిగా - “అవిద్య - అజ్ఞానము - ప్రకృతి - మాయ” 
అన(బడును. 

అందు వల్లనే “కార్య - కారణ” రూపమైన మనస్సు లేక పోవుటయే 
అమనస్క యోగ మన(బడును. సమస్త ప్రపంచమునకును, అధిష్టానమై, అఖండమె 
యున్న పరబ్రహ్మమును , దర్శింప(గల్లి నప్పుడు, కల్పిత “మనస్సు” అందే లయించి, 
సర్వత్రా అఖండ చిద్విలాసము ద్యోతమగుటయే “అపరోక్షానుభూతి” అందురు. 

జీవుడు ఆత్మ ప్రతిబింబము - నిరుపద్రవు(డు, పరిమిత శక్తి గల్గిన ప్రారబ్బ 
ఫలభోక్త - నిగ్రహానుగ్రహ శక్తులు - స్వేచ్చలేక - దేహావరణ బంధితు(డు. ఆత్మ - 
కూటస్థుడు (అనగా యింద్రియ సమ్మేళన కేంద్ర వాసి) - తాటస్థ్య సాక్షి - ద్రష్ట - 
నాటక దీపము - నిష్కియాపరుడు - ఫలభోక్సృత్వ - కర్పత్వ - రహితు(డు 

విజ్ఞానమయ మరియు మనోమయ కోశముల యోక్క విలయావన యే నిద్ర. 
అజ్ఞానము నందు విలయమగు చున్నవి. 

జాగ్రత్‌, స్వపష్నములు బీజ ప్రాయమున నిద్ర యందుండే - వికసించును - 
విజృంభించును. వట (మట్టి) బీజము నందు గర్భభూతమైయున్న “బృహతీ వృక్షా 
విర్భావము వలె - మాయామయ శక్తి ప్రభావమిదియే - 

జీవాత్మ పరమాత్మయందు (ఆత్మ తత్వమున) విలీనమగుటయే నిద్ర - 
జీవుని సుఖ దుఃఖము లాత్మనంటవు. సుషుపి అజ్ఞాన సమాధి. 


ఇతే Eg 


సుషుప్తి స్థాన ఏకీ భూతః ప్రజ్ఞాన ఘన మేవ” - శ్రుతి 


257 


తా॥ సుషుప్పియందు ప్రజ్ఞాన నిధియైన ఈశ్వరుడు ఆనంద మయ కోశ 
మందున్నాడు. 
మరియు - 

“సుషుప్తి సంబంధమైన మాయయందున్న బుద్ధి వాసనలయందు 
ప్రతిబింబించిన ఆనందమయ కోశమును” - ఈశ్వరు(డని యే వేదముల వచనము. 
అందు నిద్ర మాయా రూపిణియన్న పిదప ఆనందమయ కోశమునకు “సర్వజ్ఞత్వ” 
మాపాదించుట అనుభవ విరుద్దముగాదు. 

ఏ జగత్స్వుష్నాది రూపమగు ప్రపంచమును ఆనందమయ కోశము 
పుట్టించెనో ఆజగత్తును, ఇంకొకవిధముగా మార్చుటకు, సమర్థత మరెవ్వరికిని 
లేనందున, ఆయానందమయ కోశమే “సర్వేశ్వరు(డిని ప్రవచింప(బడెను. అనగా 
ఎవ్వరెవ్వరి పూర్వ కర్మాను సారముగా (సంచిత ప్రారబ్దానుసారముగా), పుణ్య పాప 
(సుఖదుఃఖ) ఫలములు జీవునకు ప్రాప్తమగునని యర్థము. 

ఆ యజ్ఞాన స్వరూపమైన ఆనందకోశమనెడి “కారణము” నందు, జీవుల 
బుద్భి వాసనలు - “గ్రామ ఫోన్‌ ప్లేట్ల” లోని పాటలు, మాటల వలె, చేరి లీనమై - లీనా 
వస్సలో నుండి, సూదులు తగిలించినంతనే “పాటలు - మాటలు” బయటపడునట్లు - 
ప్రపంచమంతయు “బుద్ధి వాసనలతో” - అనుకూల విషయ సాన్నిధ్యమున దా స్ప 
ప్రదర్శనమగుట సర్వానుభవము. కనుక, ఆనందమయ కోశము “సర్వజ్ఞ” డనబడెను. 

నిద్ర యనగా సూక్ష్మేంద్రియములు మనస్సు నందు లయించుట. కాని 
ప్రాణాగ్నులు మాత్రము సర్వదా _మేల్కొనియుండును. (ఉదానము) 
స్వాష్నికానుభవము లను సూక్ష్మేంద్రియములద్వారా యజమాను(డగు మనస్సునకు 
దృశ్య పరచును. - దశవాయువులును శరీర యంత్రమునకు చక్రములు వంటివి. - 

మూర్భ - గాఢ నిద్ర - మరణముల మధ్యస్పితి, అనగా మరణోన్ముఖమైన 
గాఢ నిద్రావస్థ - మరియు “తురీయ - నిర్వాణ (మహా)* మధ్య స్పితి - జీవ 
బ్రప్మాక్యము స్పష్టానుభవము, జాగ్రదవస్గనుండి - దిగజారి (నేత్ర స్థానమున నున్న 
విశ్వుడు) - తైజసన స్వరూపుడగున - అనగా ఆత్మ తేజమందు క్రమముగా 
విలీనమగును. ఐక్యత(గాంచును. ఇది అనుభవవేత్తల కవగతమగు 
సాధారణానుభవము. 


258 


5 జ్ఞానేంద్రియములు 

4 అంతఃకరణములు పరమాత్మ యందు లయించిన - 
6 తేజములు మృత్యూన్ముఖమన్నమాట - 

5 ప్రాణములు 


దశ విధ 1. ప్రాణాపాన సమాన ఉదాన వ్యానములు -5 
ప్రాణములు Il. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములు --5 


“సమాధి” అనగా జీవ బ్రఫ్మాక్యము = బ్రహ్మాభ్యాసము వల్ల లభ్యమగు 
బ్రాహ్మీస్టితి - బ్రహ్మ కారము. 

సమాధి - పూర్ణ జ్ఞానానంద మయావస్ళ , తురీయ - సంపూర్ణ - 
స్వస్వరూపానుభవ - బ్రహ్మానందానుభూతి అఖండత్వ - బ్రాహ్మీస్టితి - (009౧005 - 
Super Conscious State) - బ్రంహాండమంతయు - సంపూర్ణముగా “స్వర్ణ 
ద్రవము” (కోటి సూర్య ప్రభా భాసముగ) - నిండి - అఖండ - అనంత - అపరిచ్చిన్న 
- పరమాత్మ చిద్విలాసానుభవమే!! త్రిపుటి ( 7rn॥ty ) కతీతమైన సద్వస్తు ప్రదర్శనము 
- “భూమ” - “బ్రహ్మము” - “నెనూ అన్నట్సి అద్వైత స్ఫితి. 

మనో వృత్తులు - అంతఃకరణము - - - మూడు అవస్ళలకు పై స్థితి: 
తుదిమొదలేకమై నిల్చు నదే బ్రహ్మము. దేపాంద్రియాదులు జడములు. అవినాశి - 
సర్వాంతర్యామి యైన భగవంతుడే - సద్వస్తువే - కేత్రజ్ఞుండై నర్వ క్షేత్రము (దేహము) 
లందును, భాసించు చున్నాడు. 

“దేహాత్మ బుద్ధి” దేహమే తానను కొనుట - భ్రాంతి జన్యమే “అజ్ఞానము” - 
అవిద్య - మోహము - మాయ - - - ఆత్మ జ్ఞానమే అవిద్యా రోగమునకు ఏకైక 
పరమౌషధము. 

మోహము అవిద్యా కారణము. తన్నివృత్తికి జ్ఞానమే పరమా వధి. “నీవు 
దేహం కాదు - ద్రషవు” ఇదే జ్ఞాన మంతం. 

విషయములు విషపు తీగలు. వెరుగుచునే యుండును. మహా వృక్షములై 
యుగములుగా దేవుని జీవునిగా బంధి చేసినవి. వివేక విచార ఖడ్గంతో ఛేదింపకున్న న! 
శాశ్వత బంధము - పతనము - సర్వ నాశము తథ్యము. 


259 


“బ్రహ్మ జ్ఞాన - ఆత్మ దర్శనా” - నంతరం, భర్చిత బీజము వలె, 
మోహము” మొలకెత్త(జాలదు. వాసనలు, వాటంతట అవే నశించును. 
క్షుద్రము - నీచము - తుచృము - నింద్యము - క్షణికము - అశుభము 
అయిన విషయ సుఖములను పామర జనులు సేవింతురే గాని, సాధు సాధకులు 
తృణీకరించి, నిరాదరింతురు - 
త్రిపుటీ రహిత 


ద్వందాతీత 


నా దృశ్యాను విధి 


సవికల్బము -- సంప్రజ్ఞాత త 
జీవన్ముక్తి al 2). శబ్దాను విధి. 


నిర్వికల్పము - అసంప్రజ్ఞాత - ఇది బాహ్యాంతర భేదముల 
చేత 2 విధములు (యోగ భాగమున విమర్శింప బడ్డది) 
బ్రహ్మా భ్యాసము వల్ల బ్రహ్మాకార ప్రాప్తి - ధ్యానాభ్యాసము ఫలము - 
తన్మయత్వము - జీవ బ్రఫ్మాక్యము - ప్రాప్తించును. 
మంచు కొండ కరిగి సముద్ర జలమున తన్మయ మందు నట్లు - జీవాత్మ 
అఖండ బ్రహ్మము నందు లయించును. 
సమాధిని దర్శ మేఘమందురు. ఉపనిషత్తులను మేఘములు 
“అద్దైతామృత కుంభ వృష్టి ని” కురిపించును. సమాధి స్ఫితి (బ్రాహ్మీ స్పిత్రి నుండి యే, 
వేద మూర్తులైన మహర్షులు, “వేద - వేదాంత ప్రవచనముల నుడివిరి. అవియే “ప్రతి 
జ స్మృతులు”. “సమాధి” నుండియే ఉపనిషద్ధప్పల - అమృత తత్వ సుధా వాహిని - 
అమరగానముతో - ప్రవహించి - ఉపనిషత్తులు రూపొందెను. 
సమాధి దృఢమైనంతనే, అనాదిగ పేరుకొని కరుడు గట్టిన (అంతఃకరణ) 
వాసనలు - (హృదయ గ్రంధులు - చిదచిధ్ధంధులు) నిశ్శేషమె నశించి, ప్రతి 
బంధకములు త్రెళ్లి - యోగి నిర్మలినాత్ము(డగును, మూలా విద్యాంధకారము అడగి, 
చతుర్వేద మహా వాక్యానుభూతి, (అపరోక్షాను భూతి) లక్ష్యార్థ సిద్ధి, ప్రసన్నత, ప్రవిమల 
శాంతి, జీవ బ్రహ్మైక్యము ప్రాప్తించును. ముక్తి కరతలామలకము. 


260 


“తత్వనిర్ణయము + స్థిర నిశ్చయము + అచంచల ధ్యానము” వల్ల 
చిత్రెకాగ్రత నుండే బాహ్య విషయా కర్షణలు - వాంఛలు - పూర్తిగా నశించి - 
అంతర్ముఖు(డై ఆత్మ తత్వ స్వస్వరూపాను సంధాన మనుభవించును. అట్టి 
జీవన్ముక్తులు - మహత్ములు - దివ్యమూర్తులు పరసు వేదుల వంటివారు. వారి 
కరుణార్జ దృష్టి - ఆశీర్వాదములు - - = - “దర్శన - స్పర్శన - ప్రశ్నాదులు - ఎంత 
పాపులైనను సరే, విమలినాత్ములై, పునీతులై, క్షణములో తరింప(గలరు. వారి జన్మలు 
చరితార్థమగును. పరమ పాపులు గూడా పరమ పావనులగుదురు. 

ఉ|| వాల్మీకి -- నారదుని వల్ల 
శతాంగుళీకుడు -- బుద్ధుని వల్ల. 

బుద్ధ గయలో - బోధి వృక్ష చ్చాయను - సమాధి సమాప్తి సమయమున - 
పుణ్య చరిత “సుజాత” - పాల పొంగలిని శ్రద్ధాభక్తులతో సమర్పించి తరించెను. తపస్వి 
- యోగి జఠరాగ్ని తర్పణం - బ్రహ్మ యజ్ఞ సదృశం, సాక్షాత్సరమాత్మను సంతృప్తి 
పరచినట్లు. ఇదే బ్రహ్మ తర్పణం కదా!! కోటి క్రతు ఫలం!!! 

నిర్వికల్ప సమాధి దశయందు - అంతఃకరణ చతుష్టయము, ముఖ్యంగా 
చిత్త వృత్తులుపరమించును, యోగి స్వస్వరూపానందాను భూతి తో తన్మయుండై 
సంతుష్టు(డగును. నిరవధిక్వమై - ఇంద్రియాతీతమై - ఆనంద దాయకమైన - విశుద్ధ 
చిత్తము చే తెలియ(దగిన బ్రహ్మానంద సుఖమనుభవించును. స్వస్థితి - స్మిత ప్రజ్ఞ - 
సహాజానంద దాయక మగు అచల - అమృతమయ బ్రాహ్మీ స్శితి యందు 
అఖండానందాను భూతితో రమించును - ఇది సర్వ సాధనల శుభ ఫలిత సర్వాతీత 
స్యితి - అంత్య సాధన పరమావధి. నిర్మల - నిశ్చల - విగత కల్మష - ఘను.డైన 
యోగి, బ్రహ్మాత్ముండై బ్రహ్మ స్వరూపు(డగును. శాశ్వతానంద - మోక్ష ప్రదాయక - 
నిరవధిక సుఖ శాంతిని బడయు ధన్యుండు. 

1. సమాధ్యవస్థ యందు బ్రహ్మానంద సుఖావిర్భావము కల్గునని మైత్రేయ 
శాఖయందు శాఖాయన్య మహర్షి - బృహద్రథుడను రాజునకు(జెపవ్పిను. 

2. కట్టెలన్నియు(దహింప(బడినప్పుడు, అగ్ని తన కారణమగు తేజస్సు 
నందు లయించునట్లు, సమస్త (అంతఃకరణ) వృత్తులు, సమాధ్యభ్యాసము చేత 
లయించుట వలన (తమ కారణమగు) సత్యమునందు లయించును. 


261 


షరా:- అహంకార విశిష్తముగు అంతఃకరణ విజృంభణమే (సత్వ - రజ - 
స్తమః కారణ కార్యములగు - జాగ్రత్స్యప్న సుషుప్తు లను) మూడు అవన్థలకును, 
మరియు, కర్తృత్వ - భోకృృత్వ - అభిమానత్వములకు పాతువు. 
సమాధి పలితము - ప్రయోజనము:- 
ఆత్మాభిమానియగు మనస్సు తనకు కారణమగు  సత్యమందు 
(బ్రహ్మమందు) లయించి, శబ్ధాది విషయములు లేని దగును. అందుచే, 
కర్మాధీనములగు, సుఖ దుఃఖ పరంపరలు (ద్వందములు) - అన్నియును మిథ్యా 
భూతములుగ దోచును. 
యోగికి -- అభిలషించిన - కోరకున్నను, అన్న సిద్ధులు లభించును - 
ఈలాగు అపెక్టర్య ప్రాప్పి 
జ్ఞానికి -- దృశ్య జగత్తు సర్వం - పాయం - తుచ్భం -నింద్యంగా 
తోచును. “కక్కు” - వమన వస్తువుగా “కాకవిష్పం” - “సూకర 
మలం” గా - గర్జించి మోహము, ఇచ్చలు, భ్రాంతులు - 
వాసనలు పూర్తిగా నశించి, నిస్సంగుడై, నిర్వాసనా నిత్య 
తృప్తుడై, పరమ శాంతి - సుఖ - ఆనందానుభవిగ 
రూపొందును. 
చైతన్యమునందారోపిత మైన జీవులనే చిదాభాసులందురు. (తెర మీద 
బొమ్మల కేర్పరిచిన బొమ్మల వస్త్రముల వలె) - పరమాత్మ నిర్వికారి - నానా జనన 
మరణములు - షడ్వికారములు చిదాభాసు(జీవు) లైన వారికే గాని, కూటన్ఫ 
చైతన్యము నంట! జాలవు. జీవుని (ప్రతి బింబిత) సంసార (భోక్సృత్వ) జనన 
మరణాదులు శుద్ధ చైతన్య మందున్నట్లు పొర పడుచున్నారు. 
చిత్రాధార(శుబ్ర) వస్త్రము నందు వర్ణములు లేనియట్లు, ఆత్మయందే 
వికారములును లేవు. చిత్తరువు నందలి నదీ పర్వతములకు వస్తాదులు లభించుట 
లేదు. అట్లే సృష్టిలోని, భూమి మొ|| వాటికి చిధాభాసులనెడి వ్యవహారంలేదు. 
చిదాభాసులనగా, చిత్పతి బింబములు - చైతన్య వ్యవహార మన్నమాట. 
కావున ఆత్మయందా రోపింప(బడిన సంసారము జ్ఞానము చేత నివర్తించును. ఆభాసకు 
అవిద్య (అజ్ఞాన) మే కారణము. అవిద్య యనగా జననమరణాది సంసారము (జీవ 
ధర్మములు) ఆత్మకు ఉన్నదనుకొనుట - ఇది జ్ఞానము చే నివర్తించును. 


262 


స్థూల -- అన్నమయ Ts 10+7+6+1=24 
ప్రాణమయ 2. తత్వములు 
పంచ కోశ (దేహ)ము మావ్పర్య. మనోమయ 3. 


కారణ ఆనందమయ 5. 


1. అన్నమయ - శుక్ల శోణిత సంయోగ జనిత పిండ దేహం. జనన మరణ పర్యంతం 
- దృశ్యం -జడం - స్థూలం - పాంచభౌతికము - అన్న రసముతో 
వెరిగెడిది. 

2. ప్రాణమయ - 5 ప్రాణములు - ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు, 
5,కర్మేంద్రియములు,వాక్సాణిపాదపాయూపస్సలు = 10 తత్వములు 

3. మనోమయ - 5 జ్ఞానేంద్రియములు - త్వక్‌ చక్షుశ్ళొత్ర జిహ్వా ఘ్రాణేంద్రియములు, 
సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు- 1 + చలన రూప చిత్తము 1=2. 
(5+2=7) 

4. విజ్ఞానమయ -5 విషయములు - శబ్బ స్పర్శ రూప రస గంధములు 5, 
నిశ్చయాత్మకపు బుద్ధి - 1, (5+1=6). 

5. ఆనందమయ - చిత్త వ్యామోహ జనిత అభీష్ట పదార్ధ సందర్శనాను భవ జనిత 

సంతోష రూప మగు “ప్రియము” కామితార్భ లాభ జన్మ హర్ష రూపమగు మోదము + 

ఇప్ప కామ్యార్థానుభవ పీత రూపమగు ప్రమోదము + మరియు, చిత్త వృత్తులతో 

కూడుకొని, విపులముగ కనబడుచున్నట్సి, సృష్టికి పాతుభూతమైన, ఆద్యంత రహిత 

“మూలా జ్ఞాన” రూపమగు “చీకటి - అంధకారము” - అహం తత్వం - (1) = 10 + 

7+ 6 + 1 = 24 తత్వములు. 

-- గీత యందు 13 అధ్యాయము చదువ నగును. 

“స్థూల . సూక్ష్మృముల” - సంబంధ (అనుబంధ) గాథ. 

క్షేత్ర మెంత మంచి దైనను, బీజములు నాటని యెడల అంకురింపవు. 
కావున క్షేత్ర బీజముల సంయోగము చేతనే వృక్షము లుత్సన్నములు గావలెను. 
తద్రీతిగా భగవత్సంబంధ బీజ మనెడు జీవ కళను - శరీర మనెడు క్షేత్రమందుచిన 


263 


యెడల --- అది అంకురించి పురోభివృద్ధి గాంచును. కావున, “క్షేత్ర - బీజొ సంబంధ 
మిట్టిదని తెలియ నగును. 


దేహము -శా క్షేత్రము ..... దానినెబుంగువాడు క్షేత్రజ్ఞుడు లేక 
ఛ ఛీ పురుషుడు. 
జగత్తు -- ఈశ్వరుడు. 


కురు క్షేత్రమనగా = కర్మ భూమి - దేహము అని అర్ధము. మానవ దేహ 
మొక పాంచభౌతిక - (పంచాయతీ పాలిత) జీవుని క్రీడా రంగ సృలము. 

ప్రవృత్తి ౫ నివృత్తు లిందు పోటీపడి పోరాడు (ప్రకృతి, పురుషుల) లీలా 
వినోద నాటక రంగము. అందు దేవుడుండము వల్ల “ధర్మ క్షేత్ర” మన(దగును. 

ప్రకృతి -- (దేహ + ఇంద్రియ) - ధర్మము నాశ్రయించి, బాహ్య ప్రపంచ, 
సుఖ సౌఖ్య విషయ పరంపరల యాకర్షణల మాయా మపాంద్రజాల - ప్రాబల్య తాడన 
వాహినిలో తగుల్కొని విషయ భోగ ప్రవాహ గమన గతిని, సులభ, సుఖ, సాధ్య 


మార్గమున ..... పశు ప్రకృతికి దిగ జారి, అధః (దక్షిణ) పథమున “జనన - 
మరణ” చక్ర భ్రమణమున తగుల్కొను పక్షము ---. 
పురుష -- (పర - శుద్ధాంతః కరణ) ధర్మము నాశ్రయించి దైవ 


సంపదలనభిలషించి, అన్వేషించి, సర్వస్వము ఈశ్వరార్పణ బుద్ధితో (భక్తి, జ్ఞాన, 
వైరాగ్య, ధ్యాన) సత్పథ - ఊర్థ్యప్రగతి గామియై - దివ్యత్వము నంది - (దేవుడై) జనన 
మరణ క్లేశ పరంపరల (దాటి అమరత్వ “జీవ బ్రహ్మైక్య” పదవి నందుట: ఇదే ఎదురీత 
- దుర్లభ - దుస్సహ - దుస్సాధ్య - కప్పతర మార్గము. కాని, భద్రపథము. అమృత 
మయము. 

ప్రకృతి - పురుషుల సంసారమే - “జీవ + దేహ” సంబంధము. వీరి 
పరస్పర అనురాగ మధుర ప్రేమమయ శక్తి సామర్థ్యముల పోటీ పరీక్ష లాద్యంతము. 
విమర్శించి, విచారించి, వివేచించగల ఏకైక దిట్ట - సర్వ సమర్ధుడు “గురువే”. 

వీరి పోటీ పరుగులే - యీ అమర దాంపత్య క్రీడా విలాసమే జగన్నాటక 
రంగసీమ. ఈ పురాణ దాంపత్య గాథలే “సృష్టి -సితి -లయ” - నిగూఢ చిత్ర విచిత్ర 
మథురాను భూతుల ప్రసాదించు సరళియే “విభూతుల” విచారము”. 
ప్రాణము - పుత్రాంశ - నిట్టూర్పు - ఆవిసంకల్ప కారణము -బ్రహ్మ జనన కారణము. 


264 


ప్రకృతి - పురుషుల సంసార గాథా ప్రదర్శనమే - సృష్టి - స్థితులు: వాటి 

నిగూఢ - లయ - అజ్ఞాతత్వమే “లయము” - స్వస్పితి - సహజ సితి - అద్వైతము. 
ఇ థి 

వీరి అవినాభావ సంబంధమనాది. 

అర్థ నారీశ్వర తత్వము - ప్రకృతి పురుషుల నాటక రంగ ప్రవేశ ప్రథమ 
దృశ్యారంభ సంధి సమయము. 

ప్రణవోద్భవ పంచ తన్మాత్రల (త్రిగుణాత్మిక) నుండి పంచభూతములందు - 
“భూమాత” - కడపటి బిడ్డ - అచల యోగిని - సర్వ శక్తి ప్రదాయని. సృష్టికి ముఖ్య 
ఉపాదాన కారణము. 

కాని , మృత్తికాధారణం - గంగా స్నానం - వీటి మహత్యమెందరు గ్రహింప 
గల్లారో అనూహ్యము. 


మూలా విద్య వల్ల గల్లిన 


అపర ప్రకృతి —— మూల ప్రకృతి సంబంధ సంసారమును - 
> సాక్షివలె - పురుషోత్తముడు 


పరాప్రకృతి — ఈశ్వరుడు పరాత్పరుడు - కూటన్ట పరమాత్మ 
తటస్థుడు 


265 


266 


10. కర్మ - యజము. 
ఇ 
(ప్రవేశిక) 


1. కర్మ - విహిత (చేయ తగిన) - సామాన్య కర్మ. 
2. వికర్మ - నిషిద్ధ (చేయ రాని) కర్మ. 
3. అకర్మ - సోమరి - కర్మ భ్రప్పత్తము. 


పాఠాంతరం - 
|. కర్మ - సామాన్య 
2. వికర్మ - అరిషడ్వర్గ దూర - నిష్కామ, దైవార్చిత (జ్ఞాన సహిత) కర్మ. 
శ అకర్మ - అనాసక్త వ్రష్కర్మ సిద్ధి. అనగా కర్త త్వరహిత - నిష్కియా పరత్వము. 
అనగా - కర్మయందు అకర్మను చూచుట 
- అద్దము వలె తగులు లేని తాటస్థ్యరీతి కర్మ. 


267 


చ|| 


తా|| 


కం|| 


తా|| 


శిథిలత లేని భక్తినతి - సేయుదు వేల్పుల కాసుపర్పులున్‌ 

విధి వశ వర్తులావిధియు - విశ్రుత కర్మ ఫల ప్రదాతయ। 

య్యధిక ఫలంబు కర్మ వశ - మట్లగుటన్‌ బనియేమి వారిచే 

విధి కధికంబు గర్మమని - వేమణుమమైక్కి భజింతు(గర్మమున్‌ 

దేవతలకు నమస్కారము. వారు సయిత మా దైవమునకు లోంబడీన వారు 
కావున ఆ దైవమున కే మ్రొక్కెదను. ఆ దైవము గూడా కర్మాను సారముగనే 
ఫల మొసంగును. కావున కర్మకే నమస్కారము. ఫలము కర్మాధీనము గావున 
దేవతలు - దైవము తో పని యేమి. దేవాది దేవతలే దాట శక్యము గాని 
“కర్మ” రే నమస్కారము. --- భర్తృహరి. 


కర్మములు మేలునిచ్చును 
గర్మంబులు గీడునిచ్చు( - గర్మలుదనకున్‌! 
గర్మములు బ్రహ్మకైనను 
గర్మగు(డై పరులందడవ.గా నేమిటికిన్‌| 

భారతము. 
కావుస బరులకు హింసలు, గావింపగ వలదు తసకు కల్యాణముగా 
భావించి పరుల నొంచిస బోవునె తత్సలము పిదప బొందక యున్నే 
ప్రతి జీవుడికి తన పుణ్య కర్మల వల్ల మేలు, పాప కర్మల వల్ల కీడు సంభవిస్తుంది. 
ఫప్పికర్త దృష్టిలో శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు. కనుక కర్మానుసారంగా 
ప్రాప్తించే సుఖదుఃఖాలకు ఇతరులు కారకులని భావించకూడదు. అంతేకాదు ఆ 
కారణంగా ఇతరులను హింసించటం ఏ మాత్రం తగదు. తనకు మేలు 
కలుగుతుందని భావించి ఎవరైనా సరే ఇతరులను హింసిస్తే వారు ఆ పాప కర్మ 
ఫలాలను అనుభవించక తప్పదు. తెలిసి చేసినా తెలియకచేసినా తప్పు తప్పే. 


గ్‌ 


తప్పదు. అందుకే కర్మలు ఆచరించేటప్పుడు అందులోని మంచిచెడులను 
సమీక్షించుకోవాలి. తెలియకపోతే వెద్దలను అడిగి తెలుసుకోవాలి. 
సాధ్యమైనంతవరకు సత్కర్మలను అచరించడానికే ప్రయత్నించాలి. అప్పుడు 
సత్కర్మ ఫలితాలను అనుభవించవచ్చు.... అని వసుదేవుడు కంసునితో 


268 


అంటున్నాడు. 


గీ|| _ వ్రాత వెంట గాని వరమీడు దైవంబు 
చేతకొలంది గాని వ్రాత కాదు 
వ్రాత కజుండు కర్త చేంతకుందా(గర్త 
విశ్వధాభిరామ వినుర వేమ॥ 

-- వేమన 


ప్రారబ్బంభోగతో నళ్యేత్తత్వ జ్ఞానేన సంచితం! 
ఆగామి ద్వివిధం కర్మ తద్వేషి ప్రియ వాదినోం॥ 
-- ఆత్మ విద్యా విలాసము 
సదాశివేంద్ర (శ్రీ శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) 


es 


రోపకారాయ ఫలన్తి వృక్షాః 
రోపకారాయ వహన్తి నద్యః। 
పరోపకారాయ దు హంతి గావః] 
పరోపకారార్థమిదం శరీరం॥ 
= భర్తృహరి. 
తా|| పరోపకారము కొరకు వృక్షములు ఫలిస్తున్నాయి. పరోపకారము కొరకు 
నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారం కొరకు గోవులు పాలిస్తున్నాయి. ఈ 
శరీరము పరోపకారముకొరకే అని కవి హృదయము. 
మానవ జన్మ కర్మ చేసి తరించుటకే: దేహము “ధర్మ - కర్మ” క్షేత్రము. 
బంధీ యైన దేహికి (క్షేత్రజ్ఞుని) తరణ సాధన. భూలోక జీవనము - దేహ ప్రసాదము - 
మోక్షోపాయ సాధనలకు యజ్ఞశాల - సంఘ బద్ధ జీవనము - విధ్యుక్త 
ధర్మనిర్వహణావశ్యకత - వర్ణాశ్రమ ధర్మ సంస్థాపన - సమాజములో అశాంతి - 
అలజడి - అక్రమం - అరాచకం ప్రవేశింపకుండుటకై రూపొందింప(బడినవి. 
ఉత్తమోత్తమమైన - బహు ధుర్లభమైన - మానవ జన్మమును వృథాచేసి, 
బ్రహ్మ జ్ఞానమును పొందని వాడు బ్రహ్మత్యాపాతక (బ్రహ్మ ద్రోహ) మొనర్చిన వాడగు 
చున్నాడు. 


es 


269 


మానవ జన్మ - అందు పురుషుజణై - శుభ సంస్కారములు గల్లి - పవిత్ర 
వాతావరణమున - ఆరోగ్య - ఇశ్వర్య - రూప - గుణ - విద్యాదులతోడను - 
అనుకూలవతి యగు భార్య - మంచి బిడ్డలు - సుహృదయులగు బంధు - మిత్ర - 
ఆప్త బృందముతో - బ్రహ్మ కులము - వేద మతము - విద్య - విజ్ఞానము - 
దీర్ణాయువు - శుభేచ్చ - సదాచార సద్వాసనలు కల్లి - సాధన చతుష్టయ 
సంపద్విభూషణుడై - ప్రయత్న పూర్వకముగ (పురుషు - వివేక వైరాగ్య 
భోధోపరతులతో - సద్గురు కటాక్షానుగ్రహమును నోచు కొన్న ధన్య జీవి - చిరంజీవి: 
అమృత స్వరూపుడు - 

పురుష ప్రయత్నమున ఫలాను భూతినివ్వని జ్ఞానం వృధా. 

లోకంలో మువ్వురు నిద్ర పోరు: 

1. “యోగి = 2, భోగి = ౩ రోగి.” 

మువ్వురు సుఖులు:- 

1. బాలుడు అవివేకులలో సుఖి. 

2. సార్వభౌముడు వివేకులలో సుఖి. 

3. బ్రహ్మవేత్త (ఆత్మసాక్షాత్కార మొందిన) అతి వివేకులలో పరమ సుఖి. 

వేదముల వల్ల “కర్మ” పుట్టినది. వేదములు భగవంతుని యందు పుట్టినవి. 
సర్వ వ్యాపక కర్మ - వేదములందలి యజ్ఞములందు ప్రతిష్పతము లైనవి. ఇవి యజ్ఞకర్త 
మనోరథములకు తాత్కాలిక ఉపశమనములను ప్రసాదించును. 

మోక్ష కాములు “యజ్ఞ - దాన - తప” సర్వ కర్మలన్నిటి యందును “ఓం 
తత్సత్‌” అనవలెను. 

ఉపనిషత్తులు - “కర్మలు ఫలముల నిచ్చును. తర్వాత కర్మఫలాపేక్ష (ఆశల) 
త్యజింప మని బోధించును. నిష్కామ కర్మ భక్తికి - భక్తి జ్ఞాన యోగాదులకు - పిదప 
శాశ్ళతానంద పదవికై ప్రయత్నింప ప్రోత్సహించును. కర్మలు (ఆత్మ - హృదయ) 
రహితమై, యాంత్రికము కారాదు. తర్క దూరమైన చిర కాలము మన జాలవు. 

కర్మ త్రిగుణాత్మకము - (భగవద్గీత. ఆ. 14. - గుణ త్రయ విభాగ 
యోగము) 
i సత్వ గుణము -- “శ్రద్ధయే” సతీ. అది లేకున్న “అసతి”; పరహితార్థం, త్రికరణ 
శుద్దిగా - ఫలాపేక్ష లేక - న్యాయ (ధర్మా) ర్జిత సిర చరాస్టులను - శాస్త్రీయ పద్ధతులతో 


270 


- దేశ కాల పాత్రుల నెటీంగి - అర్హులైన వారికి “ఈశ్వరార్పణ బుద్ధితో” సమర్పించుట 
టౌ థి 

సాత్విక యజ్ఞమండ్రు - 

2. రజో గుణము - కర్మ ఫలముల (అపేక్ష) నాశించి, పేరు ప్రతిష్టలు కోరి, డాంభిక, 


బాహాట ప్రదర్శనలతో - - - - “ప్రేమ - కోపము - ఇచ్చ - మొ వాటి ప్రేరపణతో 
చేయు కర్మ. - 
3. తమో గుణము -- పాప పుణ్య విచక్షణ - పూర్వా పర విచారం లేక - 


పాత్రాపాత్రల అర్హతాదులు గమనింపక, _దుస్సంకల్చ  ప్రేరేషణతో, భయము, 
అలసత్వము, పాపేచ్చ ఆధారంగా గల కర్మలు. 
“దంత శురికన్న అంత శుద్ది కావాలి” 
“పుస్తక జ్ఞానం కన్న మస్తక జ్ఞానం శ్రేష్టం” 
“వేయి మాటల కన్న ఒక్క అనుభవం లెస్స”!! 

కర్మలు నాల్గు విధములు - 

1. కామ్యములు - కోర్కెలు (సంకల్ప ప్రేరపణల)వల్ల - ధన, కనక, వాహన, పుత్ర, 
పశు సంతాన, స్వర్గాది ఫలము నిచ్చెడు - పుత్ర కామేష్టి చిత్ర 
యాగ, జ్యోతిష్టోమాదులు - వ్రతములు - పూజలు - దాన 
దర్మాదులు. 

2. నిషిద్ధములు - నిరసింప(బడినవి - సురా పాన, జూద, పరదారాగమన, 
విషయలంపటత్య్వాది భోగముల వేట. 

3. నిత్య కర్మలు ఇ సంధ్యా వందన, పూజ, అగ్నిహోత్ర, పంచశీలాద్యనుష్టానములు 
(సత్సంగ - సద్ధంధథ పఠన - సచ్చింతన - సద్గోష్టి - సదాచార - 
సత్కర్మాచరణాదులు). 

4. నైమిత్తిక - జాతేప్పి- గృహ దాపాష్టి - విశ్వజిద్యాగాది శ్రౌత కర్మలు - 
(శ్రుతులు) - గ్రహణ స్నానాది స్మార్త కర్మలు (స్మృతులు). 

ఏ వైనను, భగవదర్చిత బుద్ధితో చేసి అనాసక్తు(డై, ముందు ప్రగతి (మోక్ష) 
మార్గమును మరువ రాదు. నిరహంకార - నిర్మలినాత్మడై - యోగి “తామరాకు మీద 
నీరువలె - కుమ్మర పురుగు వలె - ధర్మకర్తగా మసలు కోవలెను. బ్రహ్మవేత్త - స్స 
ప్రజ్ఞతో ప్రశాంతత - ప్రసన్నత - నిశ్చలత - అభయ స్పితు(డై - మర్యాద, దయ, 


271 


ఉదారత, కల్సి ఆవేశోద్రేకములు లేక “విశ్వ మానవ సౌభ్రాతృత్వ”మును త్రికరణాల 
ప్రదర్శింప(దగును. 

విధ్యుక్త ధర్మములు - ఇహ జీవిత మొక ఆత్మతత్వ పరిశోధన పరిశ్రమ 
సాధన ఘట్టము. వేదోక్త ధర్మ కర్మాచరణవిధానమును ప్రతిపాదించు శాసనములు 
వేదములందు ప్రతిపాదింప(బడినవి. 

పుణ్య కర్మలు -- బంగారు సంకెళ్ళు - సర్గ సుఖముల ప్రసాదించును. 

పాప కర్మలు -- ఇనుప సంకెళ్ళు - నరక ప్రాప్తి 

రెండును బంధ కారణములే !! 

పుణ్య పాప ఫల భోగానంతరం, పునర్జన్మ - దేహ ధారణ - ధరణిని 
తధ్యము! కావున సర్వకర్మల ఫలాఫలములు “పర బ్రహ్మార్పణమస్తు ” అనడమే భద్ర 
పథము. 
విధ్యుక్త ధర్మములు: - ఇహ జీవిత మొక ఆత్మ పరిశ్రమ - పరిశోధన శాల - సాధన 
ఘట్టము. కర్మలను ప్రతిపాదించు శాసనములే వేదములు. అందు వేదోక్త కర్మలు 
ప్రతిపాదితములు - ప్రసాదింప బడినవి. కర్మ ప్రవృత్తికి (బంధము) - నిష్కర్మ నివృత్తికి 
(మోక్షం) నిష్కర్మయే ఫా ధర్మముఈ మోక్ష పాతువు. బ్రహ్మచర్య సమేతమగు మహా 
తపమే - ఉచితోన్నత మార్గము. 

నిష్కామియై - సర్వ సమత్వ దృష్టితో వర్తించి రాగ ద్వేషాదులు వర్శించినట్లి 
- సిత ప్రజ్ఞుని - బ్రహ్మాభ్యాసము కడు గొప్పది. 
--- ఉపవాసము ఖ్‌ - బిచ్చమెత్తుట మేలు- 
--- . బిచ్చమెత్తుటకన్న శ్రమించి (కర్మ చేసి) బ్రతుకుట గొప్ప. 

పామర వ్యవహారము కన్న శాస్త్రీయ కర్మాచరణ మంచిది, 
--- కర్మ కన్న నిష్కామ (అనానక్తు కర్మ శ్రేష్టము. 
---. నిష్కామ కర్మ (ఈశ్వరార్చిత ఫల) భక్తి (సగుణోపాసనుకి తీసికొని పోవును. 
--  సగుణోపాసన కన్న నిర్గుణోపాసన ఉత్తమం. 
నిర్గుణోపాసికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి (ఆత్మ - బ్రహ్మ సాక్షాత్కారము) తథ్యము. 


దేహధారి బ్రదికి ఉన్నంత పర్యంతము కర్మలు మానుట కల్ల. దేహాతీత 
స్ఫితిలో - ఇక దేహ ప్రసక్తి లేనే లేదు. కాయ మున్నంత వరకు - కాయ కర్మలు - దేహ 
ధర్మములు అనుల్లంఘనీయము. 

ధర్మ మనగా - వస్తు చయము యొక్క సత్యస్వరూప జ్ఞానము. 

ప్రకృతి సహజ స్వభావ ప్రభావము వల్ల సంతృప్తి - సుఖము లభించు 
నట్లుండును. క్షణిక - ఖండ - బుద్భుద - తాత్కాలిక తృప్పి ప్రేయము ప్రకృతి 
స్వభావము. శ్రేయము ఆత్మ ధర్మము : కాబట్టి ప్రకృతి స్వభావ జనిత ఇంద్రియోద్రేక 
విషయ లంపటత్వం (తగులు) - ను నిగ్రహించి శాశ్వతానంద ప్రాప్తికి పాతువగు బ్రహ్మ 
సాక్షాత్కారమునకు పరిపూర్ణ పురుషప్రయత్నము న శ్రమించి విజయ మందడమే - 
ప్రతి మానవుని ప్రాథమిక విధ్యుక్త ధర్మము - 

జీవితాద్యంతము “ప్రవృత్తి. నివృత్తి” శక్తుల పోరాట (సురాసుర సంగ్రామ 
సీమ రంగమే యీ దేహము - మోక్ష సాధన యంత్రము - ముక్తికి నావ - ఆనంద 
ప్రాపికి - అమృతత్వమును ప్రసాదింప సహకరించు “తరుణో” పాయము. “దేహి - 
దేహ” సంబంధ సాంప్రదాయ విచారమే వేదాంత శాస్త్రము. 

ఆత్మక “దృశ్యం” - దేహము. త్రివిధావన్యలకు మూలము. దేహము “ధర్మ 
- కర్మ” క్షేత్రము : దేవత్వ సంప్రాపికి - జీవోత్సానార్థమై శ్రమించి - సాధించ గల మహా 
యజ్ఞశాల! “దేహ - దేహి” సంబంధ మొక చిత్ర గాథ. జీవత్వ త్రిసోపాన పతన 
విషాధ గాథ - “జీవ ప్రశంస”లో చూడ తగును. 

దేపాంద్రియ విషయ చింతనము - భౌతిక ఆవరణల సంకుచి తత్వము - 
బంధము: 
ఆత్మార్షణము - త్యాగము - వివేక వైరాగ్యాది సాధన క్రియలు వికాస లక్షణములు - 

పురుష ప్రయత్నము - 

పంజర బద్ధ కీరము స్వేచ్చా విహారమునకై రెప రెప లాడినట్లు - 
గ్రుడ్డు నుండీ పిల్ల బయల్వెడలుటకు ప్రయత్నించు నట్లు. 
బోనులో చిక్కిన ఎలుక విడుదలకై ఆరాటము. 
నీటిలో మునిగిన వాడు గాలికై తపించునట్లు. 
తల్లిని పోగొట్టుకొన్న పిల్ల ఆవేదన వలె. 
కమలములు కమలాప్తుని రాకకు - చకోరములు స్వాతి వానకు - 


క మ ప స స 


2/3 


అభిమానము - మమకారము - (బంధము) కల్నిన “జీవుండ”గును. అది 
లేకున్న “శివుడు” 
1. కర్మల సిద్ధి కొరకు 5 కారణములు కలవు. 
1. దేహం - “ఇచ్భాద్వేషములు” - సుఖ దుఃఖములు మొ] ద్వందముల 
తో కూడిన అధష్టానము. భోగ్య వస్తువు - దృశ్యం - ద్వందములు X 
మోక్ష సాధన కుపయుక్తమైన సాధనము - ఉపాధి. 
2. భోక్త యగు జీవు(డు - (అహంకారము) - చైతన్య ప్రతి బింబమగు - 
ఆభాసకు(డగు - జీవు(దు - (వైతన్య మను మరుపు. 
3. కరణములు (సర్వేంద్రియములు) - కర్మ - జ్ఞాన - 
అంతరింద్రియములు సహా (5 + 5) = 10+ 4= 14. 
4. ప్రాణములు (దేహయంత్రమందలి చక్రములు) - (5 + 5 = 10) - 
ప్రాణాపాన సమాన ఉదాన వ్యానములు - 5, 
+ నాగ, కూర్మ కథ దేవ దత్త, ధనంజయములు -5 = 10 
5. దైవము - సర్వేంద్రియాధిష్టాన దేవతలగు - వరుణాగ్ని సూర్య 
యమాశ్సోనీ దేవతాదులు - కర్మాధికారులు - కర్మ ప్రేరేపకులు - 
కర్మలను కలింగించు వారు. (ఆత్మ సాక్షి - తటస్థ - ద్రష్ష - నియామక 
- కర్త తటస్లుడు - సాన్నిధ్య ప్రభావ జనితములే వై “5” ను - 
ఇంత తతంగ కథలుండగా - తానే చేసినానని భ్రమించెడి అజ్ఞాన 
(అహంకార) మే - “మాయ” - - వై సత్య జ్ఞానము గల “వినక 
“తటన్టుడే” - జ్ఞాని - ముక్తుడు. కర్పుత్వ రహితు(డేమి చేసినను 
చేయనట్లే. -“ఆత్మకు - కర్మకు” యే పరస్పర సంబంధము లేదు. - 
పై 5 కును “ద్రప్ప- సాక్షి” - 
వై కారణములు 5 ను - కర్మను - కల్పించును - ఇంద్రియ - ప్రాణాది 
దేవతలు ఆత్మకు దృశ్యములు - ఆత్మ యొక్క సాన్నిధ్య బలముతో తమ తమ 
కార్యములను నడుపును. ఆత్మ సాన్నిధ్య ప్రభావ సత్తా లేకున్న - అవన్నియు శూన్యము 
- నిష్పయోజనము - నిష్యియాదికములే. కావున ఆత్మ సాక్షి - నియామకుడు - 
చైతన్యమూలము - అధికారి - స్వంతదారు ఆ సార్వభౌముడు - 


274 


“శరీర వాబ్మనోభిర్య త్కర్మ ప్రారభ తే నరః” - మనో వాక్కాయ కర్మలను 
త్రికరణ చక్తం - 

ఆత్మ అధికారి - ప్రొప్రయిటర్‌ - అతని సాన్నిధ్య (ఆసరా) బలము తో - - - 
- జీవుడు (ఫల భోక్త మేనేజర్‌ (డ్రైవర్‌) - కరంటు -ఆవిరి - నీటి శక్తి - (విద్యు చృక్తి 
వంటిది ఆత్మ - 

తక్కిన పై పేర్కొన్న “5” సాధన యంత్రాంగ భాగములు - (క్రియా రంగ 
చక్రములు = మొరలు) - యందు ఏది లోపించినా కర్మ చక్రం ఆడదు. 

మనో వాక్కాయ కర్మలనెడి త్రికరణ చక్రం --- 
1. మనస్సు సంకల్పించి కర్మల ప్రోత్సహించును. 
2. సంకల్ప బలమున “వాణి” (వాక్కు) ఢమరుక వలే ధ్వనించి - శాసించును. 
3. శరీరము (జ్ఞాన + కర్మ ఇంద్రియములు) - కర్మల సాధించును. 
మనస్సు - అజ్ఞాన (మాయ) పరిణామమే దీనికి మూలము. “అవిద్య” : సర్వదా వై 5 
కారణములందు గల “కర్త” (ఆత్మను, అంట బట్టుకొని యుండి - త్రికరణముల 
ద్వారా (కార్య) కర్మ సాధన సాగించును. ఆత్మ సాన్నిధ్య బల ప్రభావమున (నిష్కియా 
పరుడైన బ్రహ్మ) కర్మలు క్రమముగా జరుగును. ఆత్మ “కరెంట్‌” వంటి వాడు. - - 
కరంటు (వైతన్య శక్తి ప్రభావమున) - బల్బులు వెలుగును. - ఫ్యాన్లు తిరుగును - 
స్టాలు మండును. స్పీకర్లు మాట్లాడును - యంత్ర చక్రములు చలించి పని చేయును. 

ఆత్మాభిమానము చేత ప్రతి బింబించిన వైతన్య శక్తి కర్మలకు కర్తగా 
నున్నది. కర్మ కారణము. ఫలము ఆత్మ నంటవు. 
కర్త - బలము - సాక్షి. చైతన్య భాగము. 


మనుష్యుడు క 
సమస్త యంత్ర జాలము అనగా కర్మ - సాధన 


సామాగ్రి - (సమస్వేంద్రియములు + ప్రాణము + 
అగ్నులు) + సర్వం జడం - 
అభిమానము (అహంకారము - మమకారాదులు) లేకున్న కర్మయే లేదు. కర్త్రత్వము 
(ఆత్మాభిమానము) అవిద్యా జనితము. ఆత్మ నిర్వికారి. కూటన్ఫ - తటస్థ - సాక్షి - 
కేవలం “చైతన్యము” - నిర్వికార - నిష్కియా పరు “నాటక దీపము” - సాన్నిధ్య 
సహజ స్వభావ ప్రభావ జనిత “శక్తి” కి మూలము - అవిద్యారూపజ్ఞానాభిమానమే 


2/5 


“జీవి”సంజ్ఞ. ఆత్మకు బంధ - మోక్షములు లేవు. “అభిమానం - మోహం - 
అహంకారం” - బంధం = ముడి = “గ్రంథి” - కర్త = చైతన్యమాత్మ - శరీర బంధియై 
- కర్మల దోపించును. సమస్త దృశ్య జాలమును తన కాంతి స్వభావముచే 
కనబడునట్లు చేయును. కాని తాను చూడడు - చూచునది “మనము” (కన్నులు - 
విశ్వుడు - ఆభాసుడైన “జీవాంశ”) - 


బోదనం ---- జ్ఞాన జ్లేయం పరిజ్ఞాత (మానసిక క్రియ) 
Planning ఛ | ఛ సూక్ష్మ. 
కర్మ (ఒక పనికి పనిరూపము పరికరం పని వివరము 
త్రిపుటి 
వివరణము 
కర్మ సంగ్రహం - కరణం కర్మ కర్త (క్రియారూపం) 


Actual Execution (| | | 


ఒక పనికి క్రియా విధానం పని స్వరూపము చేయు వాడు 

“అధిష్టాసం తథాకర్తా కరణం ౬ పృథక్‌ విధం” -- 

సర్వ జీవులు భగవత్స్యరూపులే ! సమస్తము ఆత్మకు దృశ్యము: 

ఎవరి ధర్మమును వారవలంబించి - త్రికరణ శుద్ధితో - సంపూర్ణ శ్రద్ధాసక్తి - 
భక్తి యుక్తులతో - లోక హితార్థమై - ఆత్మోద్ధరణార్థమై - నిర్వహించుటకు స్వతంత్రులై 
వుండ వలెను. ఇదియే మానవుల యభివృద్దికి కారణమైయున్నది. 
ధర్మము స్ప --ధర్మ - కుల - మత - వర్ణ - సంఘ - ఆశ్రమ - జాతి - రీత్యా 

పలుముఖములుగా6(నుండును. 

కర్మ వీరుడు - ప్రతి జీవుడు (దేహి) - తమ తమ విధ్యుక్త ధర్మ నిర్వహణ 
భాధ్యత ల తప్పించు కోరాదు - “కర్మకురు” - కర్మ చేయుము - నీవు నీ ప్రకృతికి 
తగిన చిత్త వృత్తుల రీత్యా స్వ స్వభావ జనిత - నియమిత - శాస్త్రీయ - సంఘ బద్ధ - 
కర్మలనాశ్రయించుము - ఉ|| ధర్మ వ్యాధు(డు. 


2/6 


స్వ కాలిక శాస్త భాషలో 
స్వధర్మ మనగా స్వజాతీయ 


స్వదేశీయ వర్ణ ఆశ్రమ 
(4) (4) 
ధర్మములు 


ధర్మము విశ్వ జీవనమునకు కర్ణధారి. ధర్మమును కాపాడినచో, తిరిగి 
అతనిని చేరి రక్షింస్తుంది - సర్వ లోక సుఖ సౌఖ్య ప్రధాయిని ధర్మము - 


సందేహము . రామాయణములోని శంబుక వధ - సమర్థనీయమా? అయితే, 
విమర్శనీయములు ( వాల్మీకి, విశ్వామిత్రుల నెందుకు చంపరాదు? సమర్థించే 
వన్నియు - ఆదర్శాలు - దివ్య సత్యాలేనా? 
2. రామాయణ కాలంలో శరణన్న విభీషణుడు పరమ భక్తుడు - రాజ నీతిజ్ఞుడు - 
(రాక్షస కుల - వంశ - దేశ - వినాశ కారకుడు వారి దృష్ట్యా) = 
3. మరి భారత యుద్ధకాలంలో - ధర్మ కోవిదులు సర్వజ్ఞులు - జ్ఞాన వృద్ధులైన, భీష్మ 
ద్రోణ కృపా శ్వర్థాములు - - - ధర్మ పక్ష మెటింగియు - రాజ రాజు వీడ కుండడము 
కూడా - - - సమర్శించంబడడం (2) క్రి విరుద్ధముగా ధ్వనించదా? “ఇవే నా ధర్మ 
సందేహాలు” --- (స్వగతం) 
జగచ్చక్రం - కర్మ చక్రం - 

భగవంతుని నుండీ వేదములు-ఖ వేదముల నుండీ ఈ కర్మలు, కర్మల నుండీఫా 
యజ్ఞములు ఈ యజ్ఞముల నుండి ఈ మేఘములు (వర్షములు) — 
వర్షము నుండీ అన్నము -- అన్నము నుండీ భూత జాలము, శరీరములు - 
అనగా మనుష్యులు తిరిగి --ా యజ్ఞములు ఆవశ్యకత. 
కాని, జ్ఞాని కర్మ బద్దుడు కాడు. అతనికి విధి నిషధములు లేవు. అతడే 
బ్రహ్మమైనప్పుడు, అతడు ఎవ్వరి కొరకు, ఎవ్వరి ప్రార్థించి కర్మలు చేయాలి? ....కాని 
లోక కల్యాణార్థమై (లోక సంగ్రహార్థమై) - ఆదర్శంగా కర్మల(జేయతగును. 
ఉ|| జనక - కేకయ రాజు - అశ్వపతి - అంబరీషుడు - భగీరథు(డు - ప్రియ 

వ్రతుండు - ధర్మజభీమార్జునులు - శ్రీ కృష్ణ పరమాత్మ సహా - కర్మ 

సిద్ధాంతమును పోషించి ఆచరించినవారే. - 


277 


“పరహితార్థ ప్రాపకుల్‌ సజ్ఞనుల్‌” - 
గుణములే కర్మలకు ప్రాపకం - 


మై భర్శృహరి. 
పాప పుణ్య కర్మములకు భూలోకమే దేవలోకాలు పుణ్య ఫల 
రంగము “కర్మ క్షేత్రము” భోగ భూములు. 


పాప ఫలం - నరకంలో దుఃఖ భాజన 
le PY పుణ్య అనుభవం 
అనుభవము 
పుణ్య ఫలం - స్వర్గంలో సుఖ సంతోషానుభవం 


2. నిష్కాము(డవై యొనర్చు (ఈశ్వరార్ప్చణ బుద్ధితో) కర్మల(జేయు --- కర్మ 
యోగులకు ఉత్తర (ఉత్తమ) గతులుండునే గాని, మోక్షము లేదు - 


సుఖ రాగ 
ముల ననుసరించియే గ ) ములుండును 
దుఃఖ ద్వేష 


మరణ (పాప) భీతియే పునర్శన్మకు పునాది - బీజము - ప్రాతిపదిక. పూర్వ 
జన్మములందలి (సంచితు సంస్కారముల బలము వల్ల మనోవృత్తులు (సంకల్పములు) 
ఉత్పన్నములగు చుండును. కొంత వరకు ప్రస్తుత జన్మ యొక్క పరిసర, సన్నిహిత, 
కుటుంబ, కుల, సంఘ, దేశ, మత, వాతావరణ పరిస్థితుల ప్రభావము కూడా, చాల 
వరకు మనోవృత్తుల మీద ప్రతిఫలించును. 

ఇటు వంటి సూక్షవృత్తుల నెదుర్కొనుటెట్లు? 

సహజ వృత్తులు సంస్కార రూపమును పొంది నిద్రాణమై 
చిత్తమునందణగి యుండును. గ్రామఫోను ప్లేట్ల యందిమిడి (అణగి) యున్న పాటలు 


278 


- సూదుల స్పర్శ (సంఘతము) తో బయల్పడునట్లు - - అనుకూల పరిస్ఫితులందు 
అవి విజృంభించి వ్యక్తమగును. కావున, ఆలాంటి సహజ చిత్త వృత్తులు వికసింపకుండ 
(తల యెత్తకుండ) నిరోధమునకు “ధ్యాన” మత్యంతోపకారి. దానికి, విచార, వివేక - 
వైరాగ్య బోధోపరతులు వెన్నెముక వంటివి. 

సుర ౫ అసుర; సత్‌ ౫ అసతీ; సద్వృత్తులు ౫ దుర్చృత్తులు - సృష్టిలో 
సంఘర్షణ - ద్వందముల తాకిడి - సర్వసనహజము. మనస్సున కొక నిర్జీత రూపము 
లేదు. ఏ రూపమును కూర్చి చింతించిన - ధ్యానించిన - “యధ్భావో తద్భవతి” గా- 
తద్రూపమును పొందును. కావున, నిరంతరం “ఆత్మధ్యానము” చేయుట వల్ల, 
మనస్సు విషయ చింతనము మాని, క్రమముగా - - - సంగ వివర్చిత్వమై - - - ధ్యేయాకార 
మొందును. 

ఆత్మ నిత్య సత్యజ్ఞాన - ఆనంద స్వరూపము. సంకల్పము కంటె 
ప్రపంచము వేరుగాదు. కాబట్టి, ఆత్మయే సంకల్పము. సంకల్పమే ప్రపంచము. అనగా :- 
“ఆత్మనుండి ఈ సంకల్పము ఈ ప్రపంచము”... . క్లుప్తముగా ప్రకృతి పురుషుల 
మధ్య (సంకల్పము = మనస్సు) - “సృష్టి లయములకు” (విలీనమునకు) - 
దోహదమొసంగును. . .. “ఈ మూడును ఒక్కటే” .... ఒక్కటినుండియే, 
మూడును ఉత్పన్నమైనవి. యీ రహస్యము విచారములేనందున . . .ఈ భ్రాంతి 
ద్యోతమగుచున్నది. ఆభ్రాంతి నశించిన ... స్వస్వరూప (ఆత్మ జ్ఞానము కల్గును. 
కావున, తక్షణమే ఆత్మ విచారము ప్రారంభించుము. 

“ఏకంసతీ విప్రా బహుధా వదంతి” 

- బుగ్వేదము 

తా|| ఉన్నది ఒక్కటే. బుధులు అనేక విధములుగా వర్ణించు చున్నారు. 

మానవుడు = మనస్సు గలవాడు - దేహి “ధర్మ - కర్మ క్షేత్ర (కురు 
క్షేత్ర గతు(డు. 

పది రథములు (దశేంద్రియములు) గలవాడు - 

నాలుగు విమానములు (అంతఃకరణ చతుష్టయము) es - 
స్వేచ్చా ప్రియుడు, ఆనందమయుడు - కల్ప కల్పాంతరములనుండి - జన్మ 
జన్మాంతరముల నుండియు - స్వస్వరూపచ్యుతి నొంది (తన్ను తాను మరచి) - 
దేహోపాధియై - బాహ్య వృత్తులకు మరగి - విషయ లంపటత్వమున - - - అల్చ్బ 


279 


సుఖాపేక్షతో తృప్తి నొంది - - - బందీయై . .. దేహాత్మ బుద్దిగా - (దేహమే తానని 
భ్రమ జ్ఞానంతో) ... సతమతమవుతూన్న వాసనామయ జీవి, ఈలాంటి స్థితిలో కర్మలు 
చేయడం మానడం కూడా దుర్లభమే. 

ఇంద్రియోద్రేక సహజ సంచలనము (బాహ్య విషయ ప్రవృత్తి నరికట్టి - 
నిగ్రహించి మనస్సును (ఇంద్రియములను గుజ్జిముల కళ్లెములను గట్టిగా లాగి 
పట్టినట్లు చేసి) అంతర్ముఖమొనర్చడం - - - మహా ప్రవాహమున కెదురీత వంటిది. 
ఇందుకు అమోఘమైన ధైర్యము - చిత్త స్మెర్యము నిగ్రహ శక్తి - బుద్ధి కుశలత - “శాస్త్ర 
జ్ఞానము - గురు అనుగ్రహము - దైవ కృప” - అత్యవసరము. 


సంకల్పకములు 
(Voluntary) 
1... కర్మలు క్రియలు 
(ద్వివిధం) అసంకల్పితములు 
(Involuntary) 
సత్వ 
Il. కర్మలు రజన్‌ 
(త్రిగుణాత్మకములు) తమన్‌ 


సూక్ష్మ ———ఈా అంతఃకరణ సంబంధమైనవి. 


Il. కర్మలు సూక్ష్మ + స్థూల జ్ఞానేంద్రియ సంబంధమైనవి. 
త్రివిధ (మిశ్రమ) 


స్థూల లా కర్మేంద్రియ సంబంధమైనవి. 
(= స్థూలేంద్రియ) 
మానవు(డు కర్మ జీవి, కర్మలెప్పుడును కాపాడ బడుగాక!! 
దైవ మార్గమందున్న వాడెన్నడును అపమార్గమున(బోడు. 
మోక్ష సిద్ధి ప్రాప్తంచు వరకు పునర్శన్మలు కలుగుచుండును. 


280 


మరణానంతరము (స్తూల దేహము పతనమైన పిదప) - లింగ శరీరము (సూక్ష్మ - 
అంతఃకరణాదుల తోడి - 19 తత్వములతోనున్ను) - పూర్వ జన్మ ఫలా పలములను - 
సంస్కారములను బట్టి (తొడుగు కొని - ధరించి) - దేహాంతర ప్రాప్తి - (పునర్జన్మ 
మొందును) - 


లోభ 
పాపులు పోవు మార్గములు ౩ వ్రు ఇదే త్రిద్వార నరకము 
మోహ 
శ్లో] యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా 
యత్ర చైవాత్మనాత్మానం పశ్య న్నాత్మని తుష్యతి. 


తా॥ ఎప్పుడు మనస్సు బాహ్య దృష్టికిదూరమై, లోదృష్టియందే లగ్నమై 
ఆత్మయందే నివసించునో - 
శ్లో తం విద్యా ద్గుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్‌ 
స నిశ్చయేన యోక్తవ్యోయోగో నిర్విణ్ణచేతసా 
తా|| ఇంతవజకు చెప్పబడిన ఆనందస్శితికి యోగమని సరు 
ఎట్టికప్పములు వచ్చినను(పుత్రవియోగ కళత్ర వియోగ మిత్రవియోగ ధనవియోగాదులు) 
వదలక పట్టుదలతో పొందవలసినది. ఏలనన? _ దానిగొప్పదన  మట్టిది! 
అనుభవించినవారి కిక! 

శ్లో  ప్రశాంతమనసం ప్యానం యోగినం సుఖ ము త్తమమ్‌ 

ఉవైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్‌. 

తా|| కోరికలు చచ్చి, అంతయు భగవన్మయమని చూచువానిని, మోక్ష లక్ష్మి 
తనంత తానే వరించును. 

ముఖ్యముగా “జిహ్వ & గుహ్యము” లు పూర్తిగా స్వాధీన మైన చాలును. 

శ్లో] యుంజ న్నేవం సదాఒఒత్మానం యోగీ విగతకల్మషః 


సుఖేన బ్రహ్మసంపశ్య న్నత్యంతం సుఖ మళ్ళు తే. 
తా|॥ పాపములు పోగొట్టుకొనవలయును: భగవంతుని సేవ చేయవలయును. 
ఆయనతో నిత్య సంబంధము నేర్పాటు గావించుకొనవలయును. మనస్సు తన్మయము 
గావలయును. అపుడు శాశ్ళతానందమన నేమోల నుభవమునకు రాగలదు. 
-- భగవద్గీత. అ. 6, శ్లో. 20,23,27,28 మొ|| 


281 


విభిన్న భావములు - సంస్కారములు - గల వైజ్ఞానులకు = సర్వ సామాన్య 
- సర్వాంగీకార - ఉచిత ధర్మములను “గీత” ప్రసాదించినది: ముఖ్యముగా “శద” - 
ఇంద్రియోద్వేగ విజృంభణ పరంపరలను అరికట్టి - నిశ్చల - నిర్మల - ప్రశాంత ప్రసన్న 
దృష్టిని భగవంతునిపై (లక్ష్యమువై) - లగ్న మొనర్చుట వల్ల - అంతర్వాణి వినిపించి, 
బాహ్య బంధములు క్రమముగా సడలి - నశించును. తనకు తానై నిల్చును - 

కాని, ఇంద్రియోద్యేగముల నెదుర్కోని నిగ్రహించి, రాగ ద్వేషాదులకు 
లోనుగాక “ప్రకృతి” ప్రవాహమునకెదురీది - రొమ్మొడ్డి - మాయా మహేంద్రజాల 
అఘటనాఘటన - చిత్రవిచిత్ర కల్చనలకు సమ్మోహితుడు గాక - వివేక వైరాగ్య 
భోగోపరతుల సాయమున - సత్య దర్శనానంద స్యితప్రజ్ఞుడై - “సర్వసార్వభౌమత్వ 
పట్టాభిషకము”నకు నోచుకొనుట ఎంత శ్రేయస్కరమో ఊహింపనలవిగాదు. 

సావధాన! ఇప్పుడు నీవెవ్వడు? సమస్త చరాచర - అనంతకోటి 
బ్రహ్మాండముల కెల్ల వారసుడవు. అమలు జరిపి నీవే అఖిలాండేశ్వరు(డవని 
ప్రకటింపలెమ్ము!! అమృత స్వరూపు(డవైన నీవు “జీవుడవు కాదు - సాక్షాత్‌ 
దేవుడవు సుమా!! ముమ్మాటికి సత్యం. విజయీభవ - మహర్షుల ఏకైక ప్రవచనము 
- (వేదాంత ఢింఢమము - సిద్ధ గీత) 


ప్రవృత్తి (1) ఫలేచ్భగలది- కామ్య - స్వర్గ సుఖ భోగ ప్రాప్తి - 


IE పునర్జన్మ తప్పదు - 


నివృత్తి (2) ఫలేచ్చ లేని - నిష్కామ (అనానక్త - మోక్షమునకు 
దారి తీయును - 

(1) స్వర్గము - భోగ భూమి - పుణ్యఫల భోగ రాజ్యము. దివ్యసీమ. ఫలభరిత 
వృక్షములున్న నందనోద్యానవన జీవనము. “క్లీణే పుణ్యే 
మర్త లోకం విశంతి” - పుణ్య ఫలభోక్సృత్వానంతరం. వ. 
భూమిమీద పడద్రోయుదురు. పునర్శన్మ తప్పదు. తపస్సు - 
ధ్యాన - యోగ - జ్ఞాన - సాధనల కనువుగాదు. 
సూక్ష్మృరూపమున _స్వర్గమునుండి దిగజారి మంచు 


కర్మ 


282 


బిందువులతో కలసి - ధాన్య ఫలాదులందు లయించి - 
అన్న రూపమున - పురుషులందు సప్త ధాతు 
పరిణామానంతరం (7 నరకముల ననుభవించి) - 
వీర్యరూపమున స్తీ యోని (వైతరణీ నరక ద్వారమున) 
జొచ్చి “శుక్ల శోణిత” సంయోగ జనిత పిండాకృతిని దాల్చి - 
గర్భ వాసమున గర్భన్గ శిశువుగా - పూర్ణ జ్ఞానముతో నవ 
మాసములు గర్భ చెర (యుగములుగా) ననుభవించి, 
తపించి - విలపించి - పరి పరి విధముల పశ్చాత్తాప తప్పుడై 
- యాతనలఆజెంది - భగవంతుని వేడికొని - భూ పతనమై 
- (జన్మ నొంది) అన్నీ మరచి, తిరిగి చర్విత చర్వణముగ 
యధా విధంగా “పూర్వ వాసనల ప్రాబల్య వశమున 
మామూలు గతి ప్రాప్తించును. 

(2) మోక్షము -ఫలించనిది. (భర్చిత బీజ న్యాయవత్‌) - పునరా వృత్తి లేనిది. 

ద్వంద్వాతీత - - నివృత్తి పథ - జన్మ రాహిత్య - అపరోక్షానుభూతి - 

కర్మ ఫలములను వదలక - కర్మలనే వదలువాడు - కర్మ దూరుడు - కర్మ 

భ్రష్ణుండగును (10 + 4 ఇంద్రియముల క్రియలన్నియు కర్మలే) - నిష్కియా పరుడు - 

నిర్వికల్ప సమాధి యందు గాని - అతీత (తురీయ) జ్ఞాని గా6 నుండ వలెను. కర్మ 

చెయ్యని వారు లేరు. కర్మ చెయ్యకను ఉండ లేరు. 

పురుషుడు - పురము(దేహము) నందున్నవా(డు. 
మానవు(డు - దేహి - దేహగతు(డు - దేహ ధారి - ధర్మకర్మ క్షేత్రజ్ఞుడు. 
“దేహి - దేహ” సంబంధమే సంసారము - 


అంతర్ముఖ స్పితి - బ్రాహ్మీ సితి - జాన ఫలము- 
థి థి ఇ 
ఆత్మ - ఇదే ధ్యాన మార్గమందురు. 
అంతర్ముఖ గమనం - పరమాత్మ సాన్నిధ్య ప్రాప్తి 
మానవు(డు - 
దేహము - జగత్తు (బాహ్య) విషయాకర్షణలు - లోక బంధము - 
జనన మరణ చక్ర భ్రమణ. 


283 


మనోబంధము - జ్ఞానము - 
యోగము ( ప్రాణ + మనో బంధము = రాజ యోగము 
ప్రాణ బంధము ses 
(తారక - సాంఖ్య అమనస్కములని ౩ భాగములు) 
సమస్త కర్మల ఫలములు నాకర్పించి (నిష్కామ - అనాసక్త కర్మాచరణ వల్లు నచో 
సన్యాసి వగుదువు. 
కర్మలు చేయుచో “యోగి వగుదువు” - ఈవిధమున భగవర్శిత బుద్ధితో కర్మలొనర్చిన 
- పాప పుణ్యము లంటవు - నన్నే పొంద గలవు - 
త్యాగము - కర్మ ఫల త్యాగము - 
సన్యాసము - కర్మలనే విడుచుట - 
భోగమున కన్న త్యాగమే మధురమైనది. 
జ్యోతిష్టోమాది కామ్య కర్మలను వదలుట - సన్యాసము. 
నిత్య నైమిత్తి కాది కర్మలను - ఫలాపేక్ష లేక చేయుట - త్యాగము. 
1. కర్మ ఫల త్యాగము - 
2. నిషిద్ధ - అనగా - రాజస, తామస కర్మలు మానుట. 
3౩. తుదకు ఆ త్యాగాన్ని కూడా త్యజించి - అహంకరించకుండుట. 
“నిగర్వి నని కూడా గర్వింపరాదు. - 
“త్యాగ మొనర్చినానన్న అహంకారము (ప్రజ్ఞ) కూడా నశించాలి! 


సాత్విక యజ 

ఖ్‌ 
కర్మలు రాజస x దాన 
విభజన క్లుప్తంగా | తామస తపస్సులు 


bor EE సాతత్వము 
తతి = నిర్లిప్తత హింసాత్మక, అసత్య - చౌర్య - 
సతి = సాత్వికత దుర్భాషణాదులు - నిషిద్ధ కర్మలు. 


“దేహమే దేవాలయం - జీవుడే దేవుడు" 


284 


అన్ని కర్మలు, ఆత్మ పరంచెయ్యి - నిర్భయంగా వుండు! శాస్త్రీయ (వేదోక్ట) 
కర్మలు చెయ్యడం మంచిది - ఆ కర్మల ఫలం - నిష్కాములై ఈశ్వర (ఆత్మ పరం 
చెయ్యడం భద్రపథం: తద్ద్యారా సతతం ఈశ్వర (ఆత్మ ధ్యానం లభిస్తుంది గదా! 
అందువల్ల నిరంతర భగవచ్చింతనం వలన భక్తి యావర్భవించి, క్రమముగా 
సగుణోపాసన నుండే నిర్గుణోపాసన లభించి - తద్వారా ఉపాసనా సిద్ధి - ఏకాగ్ర లక్ష్య 
చింతన - - ఆవర్శ్ఫించును. మనస్సు అంతర్ముఖ స్శితి నంది - యోగ సిద్ధి కల్గును. 
శ్లో ప్రారబ్బం భోగతో నశ్యేత్‌ తత్వ జ్ఞానేన సంచితం; 
ఆగామి ద్వివిదం కర్మ తద్వేషీ ప్రియవాదినోః|| 
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి! 
లలాట లిఖితా రేఖా పరిమార్శుంనశక్యతే॥ 
ప్రారబ్దం - (1) ఈ జన్మమున అనుభవవించ వలసినది.(B814get) 
త్రివిధ కర్మ హూ - (2) ఈ జన్మమున ఆర్జించినది - (During this life) 
సంచితం -(3) పూర్వ జన్మములందు ఆర్జించిన(పుణ్య పాప) 
కర్మ ఫల సముదాయము - నిల్వ మొత్తం - 
(8/0 - Assets & Liabilities) 


స). ప్రారబ్దం - ఈ జన్మ జీవనానికి కేటాయింపు (బడ్జెట్‌) - “చేసుకున్నవారికి 
చేసుకొన్నంత” అన్నట్లు - ప్రస్తుత జన్మమునందు - అనుభవానికై 
ప్రత్యేకింపంబడిన “కర్మ ఫలానుభవం” -ఇది మూడు విధములు - 


ఇచ్చ - స్వయంకృతం - స్వేచ్చగా భోగ విషయ కాంక్షలు - 
ప్రారబం ష్ష్‌ - ప్రమాదములు - రోగములు - 
థె 


(భోగము) ాపరేచ్ళ - పరుల వల్ల - జంతుజాలముల వల్లి - 


“ప్రారబ్బం భోగతోనశ్యేత్‌” - భోగం (అనుభవం వల్లనే సమయును) 
వివరములు - సోదాహరణంగా తర్వాత వివరింపంబడేనది. - AUthOr 


285 


స ఆగామి --- ప్రన్గుత (వర్తమాన) జన్మమందు ఆర్థించు (సంక్రమించు) - 

(ప్రాయశ్చిత్తముచే) “పుణ్య -పాప-మిశ్రమ” కర్మల ఫలము - జన్మాంతమున - 
సంచితముతో కలియును. మరు జన్మమునకు “బీజము” - 

మరు జన్మమున, భోగార్భం కొంతో, అంతో - కేటాయింప( బడ వచ్చును. కాని, జ్ఞాని 

విషయంలో (ఆత్మవేత్త - జీవన్ముక్తుడు) 

అతనిని భూషించి - పూజించిన వారికి పుణ్య ఫలము - 

అతనిని దూషీంచి - హింసించిన వారికి పాప ఫలము చెందును: 

జ్ఞాని కి ఏమిన్ని చెందదు: అతడు “భర్చిత బీజ న్యాయవత్‌” - పండి పోయినవాడు: 

అమృత మయుడు - పునర్థన్మ లేదు. 


|) సంచితము - బహు జన్మార్చిత కర్మ ఫల శేష రాశి. ఇదే ఉత్తర జన్మలకు 
(జ్ఞాన యజ్ఞ సమితగా) _ పునాది - బీజము. కారణము- ఇది మూలాధార చక్రమున 
బంధింపబడి “కుండలనీ శక్తి” యధీనమున నుండును. 
యోగులు ప్రాణాయామ సాధన శక్తితో యీ ప్రథమ 
చక్రమును జయించి . .. అందు “నిధి” లాగు దాచ బడి 
యజ్ఞాతమున నున్న “అనంత” శక్తులాతనికి 
దాసోహమగును. 
“జానా గ్నినా సంచితం” - 
జో 
“జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురు తేర్భున” 
“జ్ఞానాగ్ని దగ్గ కర్మాణమ్‌” -- శ్రుతులు. 
Cy థి ర! 


కర్మ నివృత్తి 1) భోగము చేతను, 
2) ప్రాయశ్చితము చేతను, 
3) జ్ఞానాగ్ని చేతను - - - - సమయును. 
అగ్ని కణము చేత దూది గుట్టలు దగ్గ మైనట్లు, జ్ఞానాగ్ని లేశము చేత సంచిత 
పాపరాసులు నశించి - మోక్ష ప్రాప్తి చేకూరును. 
పంచ దేవతలు - అగ్ని, వాయు, యమ, వరుణ, ఇంద్రులు మరియు 
సూర్య చంద్రులు - భగవంతుని కర్మాధికారులు. నిష్కామ కర్మచే యీ భగవంతుని 


286 


సృష్పిజాలమును సేవింప నియోగులైరి. కర్మ రహస్యము ను దేవతలు కూడా 
ఎబుంగరు. 
కర్మలలో మర్మ మెటింగి - చిద్రూప తత్వ జ్ఞాన పరమావధిని( జేరక - 
ద్వైత బుద్ధితో భయమున పరువులు దీయుచు.... కర్మ యోగులైరి. 
“తన రూపమును తనలోనే యెజుంగుట తన్మయత్వం” ముక్తి - మోక్షము. 
దృశ్యా దృశ్యాను భవాతీతమే బ్రాహ్మీ సతి. 
a b c d e f 
కామ - క్రోధ - లోభ - మోహ - మద - మత్సరములు 


"a - అరిషడ్వర్గము. 
~~ - అర్థ - కామ - మోక్షములు 


-- చతుర్విద పురుషార్థములు. 
“కామము” -- మోక్ష కామిత్వంగా రూపొందించడం శ్రేయస్సు. 

అరి షడ్వర్గమును - “హితులు -మిత్రులు” గా మార్చుట గురు పుత్రుని లక్షణము. 

విధ్యుక్త ధర్మము. - ఎట్లనగా: 

2. మోక్షకామిత్వంగా 

0. క్రోధం - ద్వేష భక్తిగా (పరా భక్తి - షిబ్లీ వలె - “బ్రహ్మ - సత్య” దూరమైన 
శక్తుల మీద - దైవ తత్వము మీద. బ్రహ్మా భ్యాసాని కడ్డు తగులు 
వాటన్నిటిమీద. 

0. లోభం - సర్వ కాల - బల - శక్తి - ధన - పూర్తిగా దైవ ధ్యాన - 
జ్ఞానార్థనానుభవాదులందు పూర్తిగా అంకితమొనర్చి - - “లోభి వలె” - 
పిసిని గొట్టు వలె - తహ తహ లు జనించాలి. 

6. మోహం- మధుర భక్తి - త్రికరణములా “భగవంతుని” యందు మోహం 

సుప్రతిష్మితం కావాలి. 

6. మద - జ్ఞాని, యోగి, తపస్వి - భక్తుడు “తానే సర్వం” - భగవంతుడు తన 

వాడు అనే “గర్వం - అహంకారం -మదం - - - -* నిర్భయంగా మద 
మత్తేభేంద్రము వలె గర్వంగా. .. సంచరించడం. 


287 


+ మత్సరం - క3ర్ణ్య -ఆసూయ -కన్న గొప్పది .... భగవంతుడు “సర్వం” తనకే - 
తన వాడు కావాలి: ఎవ్వరికి ఏ మాత్రం దక్కరాదు: 


సర్వం ఈశ్వరపరం చేసినవారికి - శత్రులు మిత్రులై అశుభం శుభంగా 
మారి శ్రేయోదాయకమగును. 
గృహస్ట ధర్మములు:- 
శ్లో|| దానందమో దేవపూజా భక్తిర్గురౌక్షమా! 
సత్యం శౌచం తపోస్తే యంధర్మోయం గృహమేధినాం॥| 
కర్మ యోగి - కోటలోపలనుండి పోరాడు యోధుని వలె భద్ర పరుడు - 
సన్యాసి - లేక యోగి - కోట వెలుపల నుండే ఫోరాడు ప్రమాద భరిత స్ఫితుండు. 
కర్మ సిద్దాంతము - జీవితమొక మహా ప్రస్థానము - ప్రయాణము - యాతన “సుఖ 
దుఃఖ” రంగము - ధర్మ కర్మాంకితమైనది. 
“మనుష్యుడే యజ్ఞము - జీవితమే సమిత” 
“లోక మొక వేదిక - ఫలము బ్రహ్మము” 
విత్తు కొలది పంట - శ్రమ కొలది ఫలము - అక్షయము. 
దేహము కాల క్రమమున (వయో వృద్ధి వల్లు) పెరిగి - ముడుతలు వారి - 
పండి - వాడీ పోయి - తుదకు మృత్యువు వాత బడీ నశించి పోవ నున్న “జీవో పాధి” 
=జవ్రునికే తాత్కాలిక విడిది - ఎరవు గృహము - పాంచభౌతిక దివ్య భవనము - 
ప్రారబ్బఫలము - ఈశ్వర ప్రసాదము. 
మానవుని సత్సథమున ముందుకు కొంపోగలదే నిజమైన కర్మ: కర్మయే 
నిర్మాతః: ఇహ సాధన. పరసుఖ క్రియ. బ్రహ్మా భ్యాసము కూడా “కర్మయే” - 


దుష్కర్మ చే దుర్మార్గుడు (రాక్షసుడు) 
(1. బృహదారణ్యకం (36 - 2 -13) 
సత్కర్మ చే సన్మార్గుడు (దేవత) 


మానవుడు సంకల్పమునకు బంటు - ఇహపర (ప్రవృత్త విశ్వాసముచే 
మరణానంతర పరిణామ ఫలం ఈ “పునర్జన్మ” ఆ -- చాందోగ్య 3. 14. 1. 


288 


“సత్సంకల్పము -ాఫా సత్కర్మ -ఫాకర్మరుజ్జువులు -ఫి సుఖ దుఃఖానుభవం” - 
“నీకు - దేవతలకు ప్రారబ్బమే ప్రభువు - కర్మ ఫల బలం” 
- యురీపిడెస్‌ - 

కాని శీలము (సంస్కారము) శాశ్వతమైనది. 

మోక్షమునకు చుక్కాని . . .. ధృవ తార! 
-- జన్మాంధునకు (పుట్టు గృడ్జికి స్వ్పపష్నములు గలవా? 
-- మానవాత్మ (జీవుడు) - పశు పక్ష్యాదులందు పునర్శన్మ మందునా? 

సన్యాసి (త్యాగి) - సర్వసంగ పరిత్యాగ మొనర్చిన నివృత్తుడు - 
నిర్మలాత్ముడు - సిత్యానందమయుడు - జీవన్ముక్తుడు - లోక కల్యాణార్థమై - 
త్రికరణాల సర్వార్పణ (సర్వాంకిత) బుద్ధితో లోకమునాశీర్వదించు - బ్రహ్మ 
స్వరూపుడు. 

గృహస్థుడు - తన్ను తాను పోషించు కొనుచు, సాధు సత్పురుషుల (అతిథి 
అభ్యాగతుల నాదరించి - ఆశ్రయమిచ్చి) - పోషింపగల ధన్యజీవనుడు. భద్రజీవి : 
పుణ్యాత్ముడు: యజ్ఞయాగాదిక నిత్య నైమిత్తిక అగ్నికర్మల సుసమర్ధంగ నిర్వహించి, 
దేవతలను తృప్పివేసి - సంఘ (మానవ) జీవితమును పునీత మొనర్చి సార్ధకత 
చేకూర్చు ధన్యుడు. 
భగవంతుని కర్మాధికారులు:- సూర్య భగవానుడు - భగవంతుని ప్రియ నందనుడు. 
నిష్కామ కర్మాధికారులలో ( నొక్కడు. పితృవాక్య పరిపాలనార్భమై - లోక కల్యాణార్థమై 
- “వేడి - వెలుగు” ల నిచ్చి, ప్రాణ ప్రదు(డై, యుగ యుగాలుగా, నిర్విరామ నిష్కామ 
కర్మ సాగిస్తున్నాడు. అదే విధంగా వాయు, అగ్ని, చంద్ర, నక్షత్రాదులు - అనగా పంచ 
దేవతలు - తదితరములు (తత్వములు) కూడా ఈశ్వర శాస నోల్లంఘన మొనర్ప 
సాహసింపక, అపార కరుణామయ ధీరోదారతను చాటడం లేదా? భగవంతుని (దైవ) 
బుణం ఎవ్వరు తీర్చుకోగలరో? 

దశేంద్రియములు (10 రథములు) 


దివ్య దేహమునందు- జ 
అంతః కరణ చతుష్టయము (4 విమానములు) 


289 


గల్లి - జ్యోతిష్మతీ పుర పట్టా భిషేక మొనర్చి - జీవనోపాదికి వలయు - సమస్త శుభ - 
సౌకర్యములను ప్రసాదించి - (ప్రతిఫల మాళింపక) - అజ్ఞాతమున - (అంతరంగమున) 
దాగుడు మూతలాడు తేజో మూర్తికి జోహారులు!! 

తత్వ గ్రంధములు క్రొత్తవి గావచ్చు గాని తత్వ మనాది! సూర్య భగవానుని 
వలనే భగవంతుని కర్మాధికారులందరు, స్వార్థ రహిత, నిగర్వి, నిష్కామ, సేవా పరులు: 
భగవంతుడు విశ్వ తోటమాలి, ఎంత ఉదారుడో అంత నియంత! కర్తృ 
త్వాభిమానములు లేవు! 

కర్మ రహస్యమును గూర్చి భర్శృహరి కవీంద్రుడు - 

“సర్వ శక్తిమంతమగు కర్మ నారాధించి -ఆచరించుము. దేవతలు 
దైవమునకు - ఆ దైవము కర్మానుసారము ఫల మిచ్చుటకు బద్దులై యున్నందున 
కర్మకే నమస్కారము”! 

పాప పుణ్య ఫలము కర్మాధీనము కదా! 

బ్రహ్మ బ్రహాండ మధ్యస్థు(డగుట | 
విష్ణువు పది అవతారములెత్తుట | 
శివుడు కపాలహస్తు(డై శ్మశాన వాసి యగుట | 

పంచ దేవతలు విశ్రాంతి లేక భయముతో సిర్విరామముగా సంచరించుట. 
, =. = కర్మ ఫల కారణం కాదా? 

వ్రాత వెంట(గాని వరమీడు దైవంబు | 

చేత కొలది. గాని వ్రాత గాదు | 

వ్రాతకజు(దు కర్త - చేతకు తా కర్త॥ _ విశ్వ॥ 
సన్యాసము - త్యాగము: - 

పునర్శన్మకు కారణమగు కర్మలు మానడం - సన్యాసం - ఇది దుర్లభం. 
కర్మలు చేయకుండ దేహి దేహ ధారణం చెయ్యడం అసంభవం! ఇంద్రియ క్రియలు - 
ప్రాణ క్రియలు కూడా కర్మలేకదా!! 

ఇక తెలివిగా “కర్మ ఫల త్యాగం చేస్తూ” మనడం శ్రేయస్సు. కర్తృత్వ రహిత 
- నిష్కామ కర్మలు (కర్మ ఫల త్యాగం - భగవర్చిత బుద్ధితో) చెయ్యడమే 
త్యాగమందురు. ఇట్టి వారిని పాప పుణ్యములంటవు. ద్వంద్వములు దూరమగును. 


290 


స్వర్గ నరకముల బెడద - జనన మరణ చక్ర భ్రమణ గతి కూడా ఉండదు. కాని, జ్ఞానం 
కర్మకు తోడైన, ముక్తి తథ్యమే: “త్యాగి + యోగి” ద్వంద్యాతీతు(డు. 
ధనుర్భరుడైన అర్జనుడు -- కర్మ స్వరూపుడు 
యోగీశ్వరుడైన కృష్ణుండు -- జ్ఞాన స్వరూపుడు. 
“జ్ఞాన కర్మలు” కలయిక ప్రయాగ తీర్థమై, మోక్షము తథ్యము య కర్మ 
నివృత్తియై జ్ఞానము కూడా - అందే లయించాలి!! -- ముక్తి. 
కర్మము జ్ఞానికి దవ్వగు( 
గర్మము నకు జ్ఞానిదవ్వు - కల నిజమిదియే 
కర్మ జ్ఞానములుడేగిన 
నిర్మలునకు( గల్గు ముక్తి నిజముగ వేమా॥ 


కర్మ ఫలము లన్ని కపటంబుగా(జూచి 
ధర్మ ఫలములన్ని దగిలియుండి 
ధర్మ మర్మములను దాటుటే ముక్తిరా || విశ్వ॥ 


“కర్మ సమసి నపుడె - ధర్మంబు స్థిరమౌను 
దైవ రూప మిదియె తలచి చూడ” 
--- కర్మ రహస్యము. 
ప్రారబ్బము - 

1. హరిశ్చంద్రుండు పదవీ భష్ణుడై, మాలవాని సేవించి శ్మృశానమున కాటి కాపరిగా 
పిండముల భుజించెను. 

. నలు(డు జూదమాడి, రాజ్యముతో(గూడ సర్వస్వమును గోల్పోయి, భార్యను 
నట్టడీవిని వీడి, వికృత రూపు(డై అడవులంబడి, తుదకు వంటల వాడుగా. 
బ్రదికెను. 

3. శ్రీ కృష్ణ భగవానుని ప్రియులు - మరుదులు - ఆప్తులు - అయిన పాండవులు 
రాజ్య భ్రష్టులై, అడవుల(బడి, అజ్ఞాతమున విరాటుని పర రాజ్యమున సేవా 
జీవనంచేసి, అప్ప కపష్పములకు లోనై, అల్లాడి అలమటించిరి. 

4. ఈశ్వరుడు మన్మథుని భస్మం చేసి తపో భంగమై కామానికి లోనై పార్వతినిచే( 


ఖై 


291 


పట్టెను. కోపోద్రేకమున బ్రహ్మ తల (5 వది) గిల్లి వేసి, కపాల హస్తు( డయ్యిను. 
సర్వేశ్వరువంతటి వాడే నిలువ నీడ లేక, శ్మశాన కాపరి యయ్యిను. 


3 విష్ణుమూర్తి దశావతారములెత్తి, దిక్కుమాలిన శాపానుభవముల ననుభవించె నని, 


పురాణములు వెలసినవి. 

శ్రీ కృష్ణ పరమాత్మను( గన్న తల్లి తండ్రులు చెరశాలను జీవించి, తుదవరకు పుత్ర 
వియోగమున దుఃఖితులైరి. 

శ్రీ రామ చంద్రుని తండ్రి దశరథుడు పుత్ర వియోగ దుఃఖంతో (శాప - ప్రారబ్బ 
కారణమున) మరణించెను. తల్లులు (దేవేరులు) విధవలైరి. కట్టు కొన్న భార్య 
సుఖించి యెరుగదు. తుదకు ప్రాణతుల్యు(డైన సోదరుడు లక్ష్మణుడు విసిగి 
సరయూ నదిలో బడి ఆత్మహత్య చేసు కొనెను. తనగతి కూడా అంతే కదా! 


8. శ్రీ రామ కృష్ణ పరమ హంస గొంతులో కాన్సర్‌ వ్యాధితో బాధ పడెను. 


10. 


Tl 


12. 


13. 


14. 


15. 


శాంతి దూత - విశ్వ మిత్రుడు - లోక కల్యాణ మూర్తి భారత పిత ఖూసీ చెయ్య 
బడెను. 
ఆర్య మత స్థాపకుడు - వేదమూర్తి - దివ్య జ్ఞాన తేజో విరాజితు(డైన 
దయానంద సరస్వతి కి విషమిడిరి. 
శ్రీశ్రీశ్రీ భగవాన్‌ రమణ మహర్షి కంప వాతముతో తన వృద్ధాప్య దశను కడప వలసి 
వచ్చెను. 
బానిస వ్యాపారమును మాన్పించి, మానవ జాతికి అమూల్య సేవ యొనర్చిన 
అభ్రహామ్‌ లింకన్‌, కాల్చి చంప(బడెను. 
నీగ్రో జాతి - తోడి మానవ శ్రేణికి స్వేచ్చ - సమాన హక్కులను ప్రసాదించు 
కారణమున కెన్నడీ హత్య చెయ్య (బడెను. 
లోకానికి వెలుగు - ఆనందము - చలువను ప్రసాదించు చంద్రునకు క్షయ రోగ 
ప్రాప్తి తప్పదయ్యెను. 
సనాతన మత ప్రచారకుడు - సర్వ సంగ పరిత్యాగి యైన శ్రద్ధానాథుడు “రషీద్‌” 
అను తురక కిరాతకుని కత్తికి బలి యయ్యెను. 

యజ్ఞము అనగా ఇచ్చుట (ప్రసాదించుట) - త్యాగము - అని అర్థము. 


మరియు - పూజ - ఆరాధన అని కూడా అందురు. మరియు హృదయపూర్వకపు 
సమర్పణ (భోదు, విశ్చంఖల భక్తి ప్రకటన యని కూడా ఊహింప(దగును. 


292 


బ్రహ్మ యజనము (శాల) అనగా బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించు - 
(ప్రవచించు -భోదించు) ప్రత్యేక నిర్ణీత న్ఫలమని అర్థము. అజమేధ -అశ్వమేధ - 
గోమేధ - నర మేధాది క్రతువులనగా అంతే: వాటిని బలి నిచ్చి భుజించుట (పశు) 
రాక్షస కృత్యము. దేవతలు అమృత జీవనులు: జరా మరణ రహిత (అమృత త్వ) 
మయులు: మాంస భుక్కులు గారు. 

మేధ అనగా జ్ఞానము - మేద అనగా కొవ్వు - 

అజ = ఆడు మేక, ప్రకృతి యని కూడా అర్ధము గలదు. 

అజ = పుట్టుకలేని అనగా అమరత్వ 

మేధ = జ్ఞానము అజమేధము = అమరత్వ తత్వ జ్ఞానమని: 
= ప్రజ్ఞ, గాఢమైన జ్ఞాపక శక్తి - = బ్రహ్మ జ్ఞాన ప్రసాదము = వేగమునకు పేరు గన్న 
ధారణ శక్తి - మరపు లేమి మొ|| _గుజ్జిమును - శీఘ్ర - తీవ్ర - ప్రజ్ఞా ప్రసాదమని 
అర్థములు. అర్థము. 

శ్లో| పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్‌ 

పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్‌ 

అ॥| భవాన్‌ = మీరు, పరంబ్రహ్మ = బ్రహ్మకన్నపరులు, ( గొప్పవారు); పరంధామ 
గొప్ప తేజస్సు గలవారు, పరమం పవిత్రం = పవిత్రులలోనగ్రగణ్యులరు, పురుషం = 
పురుషులలో, శాశ్వతం = శాశ్వతమైన వాడవు, దివ్యం = గొప్ప వాడవు, ఆది దేవం = 
దేవతలకు మొదటి వాడవు, అజం = పుట్టుక లేనివాడవు, విభుత = సర్వ 
లోకేశ్వరుడవు. 


- భగవద్గీత. అ. 10. శ్లో. 12 

“అజం విభుమ్‌” - అజమేధము - బ్రహ్మ జ్ఞానమని - “అజ” శబ్బము (పర 
బ్రహ మనియే) = పుట్టుక లేని లేక అమరత్వమని - 

అట్లు గాక “అజ” శబ్దార్థము - మందలోని మేకల మీదకు పోవడం 
దురదృష్పంకాదా! భగవంతుడు - దేవతలు మేక మాంసం - మేక మేదస్సు (కొవ్వు క 
నోరు తెరచు కొని తహ తహలాడుచున్నారా? ఈ లాంటి అమానుష (రాక్షస - 
పైశాచిక) ఘోర కృత్యాలకై - అనర్భ పరిభాషల ప్రవచించి ప్రోత్సహించడం కేవలం దైవ 
దూరమైన పని- 


293 


చాలా చోట్ల వేదములందు మేఘములను - పశువులు - 
పక్షులకుపమానించినారు. ఉ|| మేఘములనే ఆవులను వాయు (వీచికలనే) కోతకత్తులు 
- ఇంద్రుడు యాగ కర్త (గుహ మేఘము) = (గుహల్లోని గోవులు = మేఘములలోని 
జల బిందువులు) - 
సంకల్పం వర్ష కాంక్ష - - - ఈ లాంటి అలంకార ప్రయోగములు గలవు - 

సామ వేదంలో - “ఓ దేవతలారా! మీకు మేము బలుల నివ్వము! జంతు 
వధ చెయ్యము. కాని, మంత్ర (స్తోత్ర పఠన మొనర్తుము. అని వ్రాయడం (బగ్‌ + 
యజర్‌ వేదముల పైది సామం) - విప్లవ ధోరణిని సూచిస్తుంది: దేవతలు 
అమృతాహరులు - మాంస భుక్కులు గారు. ఆ విధంగానే, జైనులు, భౌద్దులు, పశు 
వధ (జంతు హింస) ను గర్జించిరి. అహింసా పథము నాశ్రయించిరి. సూక్షార్థములనే 
గుర్తించి గ్రహించి పాటించిరి. 

ధర్మ సాధక మార్గములు ౩. 

1 యజ్ఞములు 2. దానములు ౩. అధ్యయనము, లని 

యజ్ఞములు 6 విధములు: - 
1. ద్రవ్య యజ్ఞము - భూ, శ్రమ, ధాన్య, సంపత్‌, అన్న, విద్యా, వైద్య, వస్త్ర, గృహ, 
కన్య మొ|| దానములు - సత్కార్యములు - గ్రంథ, ధర్మ సంస్థలు - సత్పచారములు - 
మొ|| పాత్రాపాత్రల అర్హోచితము నెరింగి చేయు ధర్మాదులు. 


2. తపో యజ్ఞము - తపస్సు - నామ (మంత్ర) జపాదులు - ధర్మ సాధన కొరకై 
ఇంద్రియములను (10 + 4) ను తపింప జేయుట .... ఉపవాస దీక్షలు (శివ రాత్రి, 
ఏకాదశి, పర్వ దినాదులందు - చాతుర్మాస్య వ్రతాదులందు ముఖ్యము. నిరాహార దీక్ష 
ఉత్తమోత్తమమైన - ఊర్భ్య పథ గతికి - దోహదము నివ్వ గలది. 


౩. యోగ (ప్రాణాయమ) సాధన - ప్రాణ వాయువును, అపానముతో ప్రీల్చుట (ప్రాణ 
యజ్ఞము) - అనగా రెంటిని కుంభకమున అడ్డగించి - నిల్పి (బంధించి , , , , సర్వదా 
చేయుట వల్ల ప్రాణ జయము - సర్వార్థ సిద్ధిత్వం. (షణ్ముఖ ముద్రతో అను సంధాన 
ప్రాణాయామము శ్రేష్ట తరము - ఉత్తమోత్తమ మార్గము - పంచ ముద్రల పైకి - 


294 


4. స్వాధ్యాయ యజ్ఞము - సద్ధంధ పారాయణ (పఠన - శ్రవణ -మనన) శబ్దార్థ - 
భావార్థ . . . . భక్తి ప్రపత్తులుండిన శీఘ్రముగ జ్ఞానోదయము తథ్యము. 


5. జ్ఞాన యజ్ఞం - అన్నిట గొప్పది. మోక్ష ప్రదాయని: మహా పురుషులే వేద వేదాంత 
జ్ఞాన సముపార్ణన - దానము చేయ సుసమర్జులు a అర్హులు: ఇది అందరికి అబ్బదు. 
జ్ఞాన దానము - లోక మందలి సమస్త పాపముల పోగొట్ల గల - పునీత శక్తిః పరమ 
పావన “జాన” గంగ; ... జ్ఞానాగ్ని జ్వాలలు - సంచిత పాప పర్వత పంకులను ధగ 

Ca Ca అ o> 
మొనర్చ జాలును. “ఆత్మ విచారం - జిజ్ఞాస - గురుభోద” - - - అపరోక్షాను భూతికి 
= పరోక్ష జ్ఞాన ద్వారమే రక్ష! 


6. ఇంద్రియ నిగ్రహము - (10 + 4) ఇంద్రియ క్రియలను నిగ్రహించి, మనః స్రవంతిని 
అంతర్ముఖ మొనర్చి - (విషయ విముఖత్వము వల్లు అందే లయింప( జేయుట - 
విషయ హవిస్సులను ఇంద్రియాగ్నులలో - “రాగ ద్వేష రహితమున” - - - - 
క్రమముగా ఆహుతి నొసంగుట . తీక్షణమైన (కఠోర) నియమములను గూడా 
యజ్ఞము చేయుదురు: సాహసోపేతమైన తీవ్ర విధానములు ఆరాధ్యములు గావు: 
అమోద మంద(జాలవు- . 


యజ్ఞ శిష్టామృతం - యజ్ఞ శాల లందలి శేషాన్నము మహా ప్రసాదము - అమృత 
తుల్యము: దానిని భక్తి ప్రమత్తులై భుజించువారు సనాతన బ్రహ్మ పదమును 
పొందుచున్నారు. పునీతులైన “పుణ్యాత్ములు” : ఆలాగు యజ్ఞమాచరించని వారు, 
యజ్ఞ శేషముని భుజింపని వారు ఇహ పరంబులకు దూరులు. 

శ్లో యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్‌ 

నాయం లోకో ౭౬ స్య్యయజ్ఞస్య కుతో ౬ నః కురు సత్తమ 

తా || కావున భగవంతున కర్పించిన వెనుక ఏదైనను స్వీకరించిన వారు 
బ్రహ్మ పదవిని పొందుదురు. ఒక మంచి పనియు చేయని వానికి ఇహ పర లోకములు 
రెండును దొరకవు; వాని కధోగతియే యని యూహించ వలయును. 

-- భగవద్గీత. అ. 4. శ్లో. 31. 


295 


శ్లో] యజ్ఞశిష్టాశిన స్పంతో ముచ్యంతే సర్వకిల్బిపైః 
భుజంతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాతీ 

తా | దేవతలకర్శించి తిన్నవారు పుణ్యాత్ములగుదురు. వారి పాపములు 
దేవతలచే వారింపబడుచున్నవి. ఎవరికొజుకు వారే వండుకొని తినువారు పాపమునే 
తిను చున్నారు. 

-- భగవద్గీత. అ. ౩. శ్లో. 13. 

ఇదే విధముగా విజ్ఞులు, బుద్ధి, బలము, ధనము, జ్ఞానము, భూస్ఫితి, we 
సంపదలు . .. ఉదాత్తులై - నిరహంకార, నిరభిమాన, నిష్కామంగా త్యాగ మొనర్చిన 
ధన్యాత్ములై శోభించెదరు. ముక్తికి సర్వార్హులు. 

భూ, శ్రమ, ధన, ధాన్య, సంపత్‌, అన్న, వస్త్ర విద్యాది దానము లన్నియు 
దేహ పోషణ (ధారణ) కే గదా!! కావున, నశ్వర ఫలమివ్వ గలవి: కాని - బ్రహ్మ విద్య - 
జ్ఞాన -ఆత్మ - పర తత్వ విద్యాదానం “ఆత్మ” సంబంధమై నందున, ఉత్తమ - 
శాశ్విత ఫల మివ్వగలది: అనశ్వర దేహోద్దారణ కన్న - శాశ్వత ఆత్మోద్ధరణ మనంత 
ఫల ప్రదాయిని. బ్రహ్మోపాసన (బ్రహ్మాభ్యాసము) కన్న మించిన మరొక్క సాధన మెద్దియు 
లేదు. 

కర్మకాండ యందు - యజ్ఞ యాగాదులలో దాన ధర్మాదులు విస్తారంగా 
చేసిన వారు స్వర్గాది పుణ్యలోకాల యందు సమస్త భోగముల ననుభవించి, పుణ్యము 
సమసిన వెంటనే “కీణే పుణ్యే మర్మ లోకం విశంతొ.... భూమివై తిరిగి పునర్జన్మ 
మందక తప్పదు. మోక్షము నివ్వ జాలవు: 

స్వర్గాది లోకములు భోగ భూములే గాని, యోగ భూములు - కర్మ 
భూములు కావు - “రునక్‌ రునక్‌ పాయల్‌ బాజే” లాగ అమర నృత్య గాన - 
జలసాల్లాంటి భోగ విలాస కేంద్రాలే కాని మోక్ష ప్రాప్తికి దోహద మివ్వు( జాలవు: “త్రై 
విద్యాం” ... భూలోకమే సాధన శాల - మోక్ష ప్రాపికి నానా యోగ సాధనల కాన్సద 
మిచ్చు పవిత్ర ప్రయోగశాల: తరణ రంగము - 

ఆది లోమి బుషి - “ధనముతో, ధ్యాన - యజ్ఞ ఫలం ఫౌరోహితుల ద్వారా 
పొందవచ్చు నన్నాడు. 

మానవుడు స్వస్వరూప (స్వారాజ్య) బ్రహ్మరాజ్య కిరీటము ను 
ధరించుటకు ... అఖీలాండేశ్వరత్వ పదవిని దోచుకోవడానికి = = = చెల్లించ వలసిన 


296 


కప్పము దీర్ష దుఃఖానుభవము - అనంత త్యాగము = దూఖము-దేవునీ. దూత === 
పరమ పదవీ ప్రాప్తికి, ప్రాప్తిచు నానా విఘ్నములు - ఆటంకములు మానవాత్మను 
వికసింప(జేసి (ఎంత చీకటి అధికమైన నక్షత్రములంత ప్రకాశవంతములగును గదా!) - 
“మర్షనం గుణ వర్ధనం” అన్నట్లు, పునీత మొనర్చి, కృతార్థత చేకూర్చును. “ప్రజ్ఞానం 
బ్రహ్మ” - ధన్యోస్మి Re 

కర్మలన్నియు - యజ్ఞ యాగాది క్రతువులు -సర్వం “శ్రద్ద - భక్తి - జ్ఞానం - 
విశ్వాసం” మొ వానితో కూడుకొన్న అత్యంత ఫల - బల - ప్రయోజనకారులగును. 
జ్ఞానులు కూడా “ఉభయ తారకంగాను - లోకాదర్శ సంగ్రహార్థంగాను - వేదోక్తాది 
కర్మల నాచరించడం సమంజసం - కాని ఫలాశ “బంగారు సంకెళ్ళు” - 

సమస్త జీవకోట్ల హృదయాంతరంగుడు - సర్వాంతర్యామి - సర్వేశ్వరుడు 
- విశ్వనాథుడు - విశ్వేశ్వరుడు -- విశ్వదాత - విశ్వజనకు(డు - వేదమూర్తి యగు 
నిరుపాధిక బ్రహ్మమును తెలుసు కోవడమే వేదాంత జ్ఞాన పరమావధి. 

కాని ఢాంబిక - బాహాట - విపుల ప్రచారమున చేయు కర్మకాండలు స్వల్ప 
ఫలమిచ్చును. అనగా, ఫలా పేక్ష మేరకు సర్గ సుఖములను ప్రసాదించి, తిరిగి పునర్థన్మ 
నివ్వక తప్పదు. భోగాపేక్ష గల స్వార్థ పండితులకిది ప్రాపు +చిత్రెకాగ్రతను - మోక్షమును 
యివ్వ జాలవు. “క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి” - తథ్యము. 

యజ్ఞ యాగాదులందు పశు వధ - జంతు హింస, హింసాత్మకములని 
బుద్దుడు నిరసించెను. నిషేధించెను. మనశ్ళుద్చి కొరకు కర్మాచరణ కాండలు 
నిర్ణయింప(బడినవి. అవి కర్మ లక్ష్య సాధనము లే గాని, ముక్తి నివ్వ జాలవు. 

శాస్త్రీయ వైదిక కర్మలు, యోగ (వేదాంత) విజ్ఞాన శాస్త్రమున - ప్రాథమిక 
విద్యగా వేర్కొన(బడెను. అది అంత్యము గాదు - ప్రారంభమే. కావున, మున్ముందు 
సాగి - కర్మలు నిష్కామ్యములై ---శా భక్తికి ప్రోది చేసి; సగుణోపాసకులు ---కా 
నిర్గుణోపాన్తులుగ మారి - - క్రమము గా లా జ్ఞానపథమున నడిపింపదగును. 
కాని, జ్ఞానికి కూడా కర్మలు వర్చితములు గావు - జ్ఞాని కూడా ఆదర్శ కర్మి గా మన 
వలెను. 

కామ్య కర్మల ద్వేషింపక - మోక్ష కర్మలు - నిత్య కర్మల ప్రేమింపకుండడం - 
మోక్ష సాధనమగు సాత్విక త్యాగమందురు. ఇందు కర్మ బంధంలేదు. మోక్ష దాయిని. 
దుర్లభ పథం - 


297 


కర్మ యోగి లక్షణములు: - 
కర్మఫలాసక్తి రాహిత్యము. 
నిత్య సంతృప్తి- ఆశ - ఆసక్తి - తగులు లేని. 
నిరాశ్రయత్వం - భగవంతునియందు శరణాగత బుద్ది. 
జితేంద్రియుడు. 
అపరిగ్రహుడు. 
ద్వంద్వాతీతుడు. 
స్థిత (సత్య) ప్రజ్ఞుడు. 
పరహితార్థము (భగవల్సీతిదై) కర్మలు చేయుట. 


౧౦. నాం 1 నలా సన ము యు 


అహంకారము - వాసనాబరద్భ మైన 
సమస్త కర్మలు - (noe - మనస్సు” లకే గాని, 
మనసులు - కేవలం బాప్యాంద్రియ నిగ్రహమును 
మాత్రం ప్రదర్శించి, అకర్ములని చాటి నంత మాత్రమున ప్రయోజనం లేదు. ఆత్మ 
వంచన - లోకాన్ని మోసం చేయ్యడమే మిగులును. 

త్రికరణ శుద్ధిగా, తగులు లేక, అహంకార మమకారములు వదలి, 
కర్త్రత్వరహితమైన స్థిత ప్రజ్ఞతో, నిష్కామాచరణమే, గణ నీయము. తద్వ్యతిరేకమే 
మిథ్యాచారము. 

“కామ - సంకల్ప” రహిత కర్మ పథమే జ్ఞాన మార్గమున నడిపింప(గలదు. 
"జ్ఞానాగ్ని దగ్గ కర్మాణి” - - - అట్టివాడే పండితుడు - (పండా) గా చెప్పబడు 
చున్నాడు. అతడే ద్వంద్వాతీతుడు - నిత్య తృప్పుడు - జీవన్ముక్తి నందు సర్వార్దుడు. 


298 


11. గీతా సారము 


శ్లో సమువే తేప్వనీకేషు కురు పాండవ యోర్మ్కదే | 
అర్థునే విమనస్కేచ గీతా భగవతా స్వయం ॥ 
- (మహా భారత. శాంతి -348 -8.) 


కం|| తనవారి( జంప జాలక 
వెనుకకు( బోనిచ్చ(గించు - విజయుని శంకన్‌ 
ఘన యోగ విద్య బాపిన 
ముని వంద్యుని పాద భక్తి - మొనయున్‌ నాకున్‌ || 
-- భాగవతము. 


18 అధ్యాయములు - 700 శ్లోకములు - భారత కురుక్షేత్రంలో - కురు 
పాండవ సంగ్రామారంభంలో - అర్జున విషాద కారణంగ - జననం. 

జనన కాలం - మార్గశిర శు| ఏకాదశి - గీతా జయంతి మహ పర్వ దినం. 

జన్మ స్థానము -- కురు క్షేత్రములో, జ్యోతి సరస్సు తీరమున - వట 
వృక్షము క్రింద కురు పాండవ సంగ్రామారంభమున. 

సందర్భము -- అర్జున విషాద - ధర్మ సందేహ కారణంగా 

శ్రీ కృష్ణ భగవానుండు చెప్పినది - అర్జునుడు విన్నవాడు. 

ప్రత్యక్ష సాక్షులు -- టెక్కెము మీద మారుతి, ప్రక్కన జ్యోతి సరస్సు - 
దాపున వట వృక్షము. సమీపమున సరన్వతీ నది - కురు క్షేత్ర రణ రంగ భూమి. 

వైగా : - 

పరోక్ష సాక్షులు - హస్తినాపుర రాజాంతఃపురమున, కురు రాజు (అంధుడు) 
ధృత రాష్టుడు. 
-- = “రన్నింగ్‌ కామెంటేటర్‌” - సంజయుడు. 
కా టేప్‌ రికార్డింగ్‌ వ్యాసమునీంద్రుడు. 

(ట్రాన్స్‌ మిట్టింగ్‌) - 


299 


గీత విభజన - 18 అధ్యాయములు - 700 శ్లోకములు. 

1. ప్రథమ షట్కము -- కర్మ - గుహ్యం - త్వం పదార్థ వివరణ. 

2. ద్వతీయ షట్కము -- భక్తి - గుహ్యతరం - తత్పదార్ధ వివరణ. 
మై థి 

3. తృతీయ షట్కము -- జ్ఞానం - గుహ్యతమం - జీవేశ్వర బేధము. 


“వరుసగా ఉపదేశింప( బడినది.” 


గీత -- భగవంతుని ఆత్మ కథ. 
సర్యోపనిషత్సారము. 


4 


బ్రహ్మ జ్ఞాన భాండారము. 


సర్వ వేదాంత సారామృత సాగరము. 
ఈశ్వర సామ్రాజ్య సింహాసనమునకు ఆహ్వాన ముఖ ద్వారము. 
అష్టాదశాధ్యాయిని నవా 


భారతామృత సర్వన్వం 

భవ ద్వేషిణి - అద్దైతామృత వర్షిణీ - 
గీత వికసిత హృదయ - వేద మాత - సుజాత - దివ్య జ్ఞాన సంజాత - భువనైక మాత 
వేయేల - జీవ బ్రఫ్మాక్య విజయ ధ్వజ సంస్థాపనమే గీతా శాస్త్రము యొక్క ఏకైక లక్ష్యం. 


ఇక -- 


చెప్పినవాడు 

పరమాత్ముడైన శ్రీ కృష్ణుండు 
ణి 

పురుషోత్తముడు 

దేవ దేవుండు 

లోకేశ్వరు(డు 

సూత్ర ధారి 

జాన దీపం 

Gy 

దేవుండు 

నారాయణుడు 

యోగేశ్వరు(డైన కృష్ణుడు 

అవతార మూర్తి - గురువు 


యుక్తి - బుది - జాన బలం 
ఆ (a) ఇ 


విన్నవాడు 
మహాత్ముడైన పార్టుడు 
నరోత్తముడు 
వీరాధి వీరుండు 
రాజ శేఖరు(డు 
పాత్రధారి 
కర్మ కౌశల రూపం 
జీవుడు 
నరు(డు 
ధనుర్ధారియైన అర్జునుడు 
అధికార మూర్తి - శిష్యుడు 
శక్తి - సిద్ధి - కర్మ కౌశలం 


300 


సుజ్ఞాన - నిష్కామ కర్మల కలయిక గంగా యమునల సంగమము (ప్రయాగ) వంటిది. 

ఇతి వృత్తము :- 

శరీరము నందలి “ప్రకృతి - నివృత్తుల” నిత్య నిరంతర సంగ్రామ 

సంఘర్షణాదికమే కథా రూపముగ భారతమును వ్యాసులు వ్రాసిరి. దాని సార 
సగము గీత - భారత అంతరార్థం. 

ఈ మహత్తర గ్రంధరాజము, కేవలం సన్యాసుల భజన కీర్తనల సంపుటి 
కాదు. 

గీత భవ రోగాలకు ప్రథమ చికిత్స - 

వేదాంత విద్యకు ప్రవేశిక - 

బ్రహ్మ తత్వ సరస్సునకు ప్రథమ సోపానము - 

ఆత్మ విద్యకు గీత ఉపోద్దాతమయితే - 
అసలు సత్తా - ఉత్తర గీత 
భరత వాక్యం -ఉధ్గవ గీత. 

భవతరణకు గీతా ధ్యానము మూల మంత్రము. గీత ఉపనిషద్లో క్షీరము - 
చెప్పిన వారు - మరియు విన్నవారు - ఉత్తమోత్తమ గృహ స్థులైన నర - 
నారాయణులు. 

సామాన్యముగా, జన వాడక ఏమనగా, వేదాంతము - బ్రహ్మ జ్ఞాన విద్య - 
“గీత” వలెనే, వీధి భిక్షకులు - సాధు సన్యాసులకు, విరక్త విరాగులకు చెప్ప 
బడినదనెడు అపోహ. 

కాని నిజంగా అట్లు కాదు - 
ప్రవచించిన వా(డు - 

యోగి విరాట్‌, యోగ భోగీంద్రుడు - షోడశకళా ప్రపూర్ణుడు - 
అద్దైతార్గవ పూర్ణ చంద్రు(డు - సచ్చిదానంద మూర్తి, పరమ పురుషు(డు, పరమాత్మ, 
సర్వేశ్వరుడు, సర్వదాత, నారాయణుడు, - - - శ్రీ కృష్ణ భగవాను(డు. 
విన్నవా(డు - 

రాజశేఖరు(డు, వీరాధి వీరు(డు, నరేంద్రుడు, నరోత్తము(డు, పాండవ 
మధ్యము (డు, గాండీవి, సవ్యసాచి, నరావతారుడు - ఫల్గుణుండు - అర్జునుడు. 


301 


ఈ దేహ రథమున - నర నారాయణులు - జీవ దేవులు - 
అదిష్టించినారు. ఆ రథమునకు నాల్లు గుజ్దిములు అనగ అంతః కరణ 
చతుష్టయము - వాటి కళ్ళెములు ఈశ్వరుని హస్త గతమైనవి - ఇక భయం లేదు - 
నివృత్తి ప్రవృత్తుల మధ్య సహజ సంగ్రామం జరుగుతూంది - కర్మ - భక్తి - జ్ఞాన - 
యోగ తత్వముల కరుణామృత కుంభ వృష్టి కురిసినది. తడియని వారిదే 
దురదృష్టం. కాని, నాటికి, నేటికి ఆ మోహన మురళి అమర గాన సుధ వినిపిస్తూనే 
వుంది. వినని వారిదే తప్పు. 

గీతా తత్వ (రహస్య) విమర్శన మత్యంత “గుహ్యం - గుహ్యతరం - 
గుహ్యతమం” “ఆత్మ విద్య" - బ్రహ్మ శాస్త్రము నిగూఢ గుప్తమగు “నేనే” 
సర్వోపనిషత్సార సంగ్రహము - ఉత్తమోత్తమ సుభోధిత - సులభ గ్రాహ్య సంపుటి - 
ప్రతి శ్లోకము పూర్ణ గర్భీభూతమైన అద్వైత భావార్థ మధుర గుళిక. 

శుభ శాంతులకు మూలమగు జ్ఞాన యజ్ఞము నకు మహోపకారి - 
ఉపనిషద్ధప్పల దివ్య ప్రసాద ఫలమిది. కల్ప తరువు. సమస్త శ్రుతి, స్మృతి, ఇతిహాస, 
పురాణాదుల చేవకు నిలయము. 

ఈశ్వర చింతనం మన సహజ ధర్మము. గీత ఒక్కరి సొత్తు గాదు - 
అందరు, అన్ని మతముల వారు చదువ వచ్చును. (దీనికి) విధి నిషేదములు లేవు. 
విశ్వ మత గ్రంధము. 

“ఏకం సద్విప్రా బహుధా వదంతి” 
తత్‌ + త్వం + అసి = తత్త్వమసి. (3 షట్కములు - 3౫6 = 18 Chapters) 
6 + 6 + 6 = 18 Chapters. 
మదర్థ - మత్కర్మ కృత్‌ - మత్సరము. భవ రోగ దుఃఖ నివారిణి - 
“Spring of spiritualism” Substratum of Eternal Existence. 
వేదాంతమునకు బుగ్గ. 
భగవంతుని ఆత్మ కథ. 
వేదార్థ సార సంగ్రహం (ఉపనిషత్‌) 
పరబ్రహ్మ జ్ఞాన ప్రదాయిని. కావున, బ్రహ్మ విద్య. 
ఆత్మా నాత్మ వివేక వివేచని కావున సాంఖ్య దర్శని, 
కర్మ యోగ రహస్య భోధిని, కావున కర్మ యోగ శాస్త్రమని, 


OU Se ON న 


302 


కృష్ణార్జున సంవాదమని 

అద్వైతామృత వర్షిణీ - కుంభ వృష్టి - ధర్మ మేఘం. 

అమృత తత్వ సాగరం - శేష శాయి నిలయం. 

భవద్వేషిణీ - మోక్ష ప్రదాయని - మృత్యుంజయత్వము ను 
ప్రసాదిచునది. “గీతా గంగోదకం పీత్వా. 

10. “శోక మోహ” - నివారిణి. - సత్య ధర్మ ప్రభోధిని - సత్య జ్ఞాన 
ప్రదాయని. 


6. 
fe 
8. 
9: 


Gateway for Heaven. 
Celestial Song. 
భవ సాగర తరణ నావ. 
సర్వోపనిషత్సార సంగ్రహ సత్య దర్శన శాల. 


స్‌ 


303 


304 


12. భక్తి 
(తదను భంధములు) 


పవిత్ర - దివ్య - మధురానుభూతులతో పులకించి - తన్మయత్వమున - 
భగవంతునియందు -పరిపూర్ణముగ లీనమై - ద్వైతము నశించు స్మితి -ఐక్యమే - భక్తి 
- పరమావధి 


భక్తుని హృదయంలో ఆద్యంతరహిత పవిత్ర సంచలనం - సంక్షోభం - 


= 


ఆరాటం - విరహజ్యాలాది మథనం -భక్తి స్వరూపం న, 


305 


నశ్వర దేహ పోషణకు ఆహార పానీయాదు లెంత ఆవసరమో, 
ఆత్మోద్ధరణకు దైవ ధ్యానము ప్రాణ తుల్యము - అత్యవసరము. 

మానవ జన్మ దుర్లభ్యమైనది. క్రిమి కీటక సర్ప, ఖగ, జంతు జాలాది 
ఉపాధులందు బడక, శుభ సంస్కారములతో, జ్ఞాన - సద్గుణ - రూప - 
ఆరోగ్యెశ్వర్యాదులతో మానవుడుగ మనడం ప్రత్యేకత కాదా! 

కాని, మెదడు గల మానవుడు చేయ జాలని పాపం లేదు. సామాన్యంగా 
ప్రతి ప్రాణికి కర్మ ఫల భోక్సృత్వం అనగా పునర్శన్మ జరా మరణ చక్ర భ్రమణం 
తథ్యమని సులభ గ్రాహ్యం. 

“మనస్సు” - మానవుని మభ్య పెట్టి వెడ త్రోవల( ద్రిప్పుతూంది. ఒక ప్రక్క 
శుభ సంస్కారములుత్తేజిత్వమై పురోగతిని ప్రోత్సహిస్తూంటే, మరొక ప్రక్క, జన్మ 
జన్మాంతరముల నుండే వేరుకొని, కరుడు గట్టిన అశుభ (అసుర - విషయ) వాసన ల 
కలవాటు పడ్డ “మనస్సు” దశేంద్రియముల, సాహచర్య - సాన్నిధ్య - సహకార -సంగ 
దోషములతో, విజృభించి, విశ్చంఖల వీర విహారం చేస్తూ, జీవుని అధో(తిరో) గతికి 
లాగుతూండడం సర్వానుభవం! మానవుడు సహజంగా సంస్కారముల కుప్ప : 
కావున, ప్రగతికి భక్తి, జ్ఞాన, యోగాది సాధనలత్యవసరము. నిష్కామ కర్మ భక్తికి 
దారిదీయు ప్రాతి పదిక. కర్మ వీరుడుగాని వాడు, ఏ సాధనలను చేయ(జాలడు. 

భక్తి - నిర్వచనము. 

భగవంతుని యెడ అనిర్వచనీయమైన - నిర్హేతుకమైన - నిరతిశయమగు - 
దివ్యానురాగమే భక్తి. 

భక్తుని హృదయాంతర్గత రహస్య అనాసక్త ప్రేమారాధనమే భక్తి. 
“భగవంతు(డు - భక్తుడు” వీరి పరస్పర ఆంతర్య మధుర సంబంధ బాంధవ్యమే భక్తి. 
మానవుని పునీత హృదయావేశ, ఆవేగ, దివ్య వాహిని భగవంతుని దెస ప్రవహించుటే 
భక్తి. 

భక్తుని హృదయమే భక్తి యోగమునకు బుగ్గ. అకలుషిత - అహంకార 
రహిత -అనాసక్త హృదయాంతరంగ దివ్యావేశమే భక్తి. 

భగవంతుని పట్ల, సర్వార్పణ - సర్వాంకిత - శరణాగత, దివ్య మధుర, 
(అనాసక్త) ప్రేమానుభూతియే భక్తి. భక్తుడు అహంకార రహితుడు. నిగర్వినని కూడా 


306 


గర్వింపడు. ప్రశాంత చిత్తుడు. “నా” అన్న దేదియు లేశ్వైన లేని, అహంకార, 
మమకార రహిత, అగతికు(డు. 
జ్ఞాన సహిత భక్తుడు, సత్య దర్శనుడు, సిత ప్రజ్ఞుడు, ద్వంద్వాతీతుడు, 
సర్వసముడు. ప్రేమమయుడు. తన్ను తామరచి, భగవంతుని సహా మరచి, 
తన్మయుడై, “భగవద్భక్తి” నిషాలో మునిగి పోయేరకం. ఆలాంటి పరిస్థితుల్లో వాని 
రక్షణ, పోషణ బాధ్యతలు సర్వం భగవంతుడే వహించాలి! 
భక్తి యోగమునకు (ద్వాదశ - పారణ) ధర్మ్యామృత యోగమని శ్రీ కృష్ణ 
వచనము (12 0౧2090. సగుణ, నిర్గుణో పాసనల తార తమ్యము, భక్తి 
ప్రవేశించుటకు సోపానములు, భక్తునకుండ వలసిన గుణములు మొ॥ చెప్పం బడినవి. 
సహజ, నిరపాయ, అలౌకిక, దివ్యా వేశమే భక్తి. భక్తుని హృదయమే ప్రేమ 
నిలయము - దివ్య ధామము. ఆరాధనమే ప్రేమ లక్షణ త్రయము - అనగా, ఫలా పేక్ష 
లేకుండుట, నిర్భయత్వం (అభయం). తను విశ్వసించి ప్రేమించిన మూర్తి స్వరూపమే 
మహోత్తమ మని నమ్ముట - - 
సల, కాల, పథ, అధికారాది విధి నిషేధములు లేక అందరికి 
అందుబాటులో నుండు, సులభ, సుకర, భద్ర పథము భక్తి. నిర్మల, నిరపాయ, 
ఆనందమయ, దివ్యతర, ఏకైక మధుర పథము భక్తి. 
శ్లో] తస్మాత్స ర్వేషు కాలేషు యోగయుక్తో భవార్డున 
తా|| అర్జునా! నీవిక ముందు నిష్కామ బుద్ధితో సర్వ కర్మలు నాచరించు 
మంటుము నే నే కర్తనని నన్ను స్మరించు చుండుము. అర్చిరాది మార్గమున పోగలవు. 
-- భగవర్నీత. అ. 8.శ్లో. 27. 
అవ్యభిచార, అచంచల, అనాసక్త, నిత్య నిరంతర, ఏక (తైల) ధారా 
స్రవంతిగా చేయు దైవ ధ్యానమే, భక్తి (ధ్యాన) మార్గమని. నారద, శాండిల్య భక్తి 
సూత్రము లందు ప్రవచింప(బడినది. 
ధన, దార, పుత్రేషణాదులు - 
ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక, విపత్తులు - 
స్థూల, సూక్ష్మ కారణ శరీరములు - 
మనో వాక్కాయ మాలిన్యములు 


30/ 


అరిషడ్వర్గ, స్థూల సూక్ష్మేం (అంతరిం) ద్రియముల దాడి, మొ || వాటి 
నెదుర్కొని జయ మొందుటకు భగవ థ్ధ్యాన మత్యవసరము. భక్తి యే విజయ 
కవచము. 

“బలేన గాక - బాల్యేనొ, మార్జాల కిశోర న్యాయమున, గోవత్స తుల్యముగ, 
నిర్భీతిగా తరింప(జేయగల భద్రనావ భక్తి. 

“ఉపాసన” అనగా అనేక మార్లు ఒకే విధముగా భావించి, ద్యానించుట : 

ఉ || ఇప్ప దైవోపాసన, ప్రణవో పాసన. 

భక్తి (ఉపాసన) రెండు విధములు. 

1. సగుణ - సోపాధిక -సాకార భక్తి 

2 నిర్గుణ - నిరుపాధిక - నిరాకార భక్తి. 

సాపేక్షునకు అనగా -ఆర్తుడు, జ్ఞిజ్ఞాసువు, అర్భార్థి - ప్రవృత్తి పర - 
సగుణోపాసన మే శ్రేష్టము. ఈ రెండును, రెండు రైలు కమ్ముల వలె, ఒకే దిక్కు, ఒకే 
మార్గము, ఒకే గమ్యము గలవి. 

అర్హులు క్రమముగా, భక్తులై, జ్ఞిజ్ఞాసువు లగుదురు. తర్వాత క్రమముగా 
ముముక్షువులై, తదుపరి జ్ఞానులై, సాధకులు, సిద్దులు, యోగులు, స్మిత ప్రజ్ఞులు, అవ 
ధూతలు, హంసలు, పరమ హంసలు - - సర్వాతీతులగుదురు. 

శుద్ధ భక్తియే, శుద్ధ జ్ఞానము, 

భక్తికి - ప్రయత్నము, విశ్వాసము, అభ్యాసము, ఆర్తి ముఖ్యాంగములు = 

భగవదారాధనము రెండు విధములు : - 

1. పుణ్య క్షేత్ర దర్శనము, తీర్థ యాత్రాదులు, ఆలయ ప్రతిష్యలు, ఉత్సవములు, 
ఊరేగింపులు, ఆశ్రమ జీవనం, యజ్ఞయాగాదులు, వ్రతములు, అర్చనలు, నానా 
ఆరాధనాది కైంకర్యములు - - ఇది పరోక్షారాధనయే. 

2. మానవరూప మాధవారాధనము, విద్య, వైద్య, ఆరోగ్య, బోజన, తీర్థ, వస్త్ర నీడల 
నొసంగుట, అగతికులకు గతులు కల్పించి, ప్రాణి కోట్లను సేవించి “మానవ సేవే 
మాధవ సేవ” గా ప్రత్యక్షారాధన మొనర్చుట. - 
భక్తుడు భగవంతుని దప్ప మరెద్దియు అభిలషింపడు, కన్నెత్తి యైనంజూడడు - 
ఎట్లనగా : - 

- హంస క్షీర పాన మొనర్చునే గాని నీరంటదు. 


308 


- సింహము మత్తేభ మస్తిష్కమునే వాంఛించునే గాని, వేరెద్దియు భక్షింప కోరదు. 
- చకోరము వర్ష బిందువులకై నోరు తెరచుకొని తపించుచు వేచి యుండునే కాని, 
నదులు, సరస్సులు, సాగరముల యందలి జలములను కన్నెత్తి యైన 
చూడదు. 
- కమలములు కమలాప్తుని రశ్శినే కాంక్షించును గాని, వేయి మణుల(జూపినను 
కళ్ళు విప్పి వికసింపవు. 
- భ్రమరము మందార మకరందమును గోలునే( గాని తుదకు దాని వాసన - 
రంగు - రమ్యములతో దాని కవసరము లేదు. 
వివేక, వైరాగ్య జనిత అభ్యాస ఉపరతి నున్న యోగి (భక్తుని) 
మనస్సు ఈశ్వర చింతనము తప్ప మరెర్చియు సహించి భరింప( జాలదు. 
భక్తుడు భగవంతుని దక్క సమస్త లోకములను, పాదముల చెంత. నిడినను 
తిరస్కరించునే గాని, తృప్తి జెందడు. భక్తుని హృదయమే భగవంతుని ప్రియ 
నివాసము. భక్తుడే భగవంతుడు, భగవంతుడే భక్తుడు. వీరి పరస్సర అవినాభావ 
సంబంధమే భక్తి యోగ దివ్యాను బంధము. 
అణిమాది అప్ప సిద్దులు, అవ్వ్చర్యములు, తుదకు, సర్వ సామ్రాజ్య సార్వ 
భౌమత్వమును కూడా, కోర సహించడు. 
బ్రైతి (భక్తుడు) అద్దైతికాగోరడు. భగవంతుని నుండి వేరుగా నిల్చి, 
ఆనందానుభూతినే కోరునే గాని, ఐక్యము కోరడు. “నేను చక్కెరను తిని 
ఆనందింతునే గాని, చేక్కెర గా మాత్రం మారనిచ్చగించను” - ఇదే భక్త ధోరణి. 
కాని, అద్దైతి ఆలాంటి ద్వైత స్థితిని నిరసించి, జీవ బ్రహ్మైక్యాన్ని లక్షించి, 
సాధించి, “జన్మ జరా మృత్యు” చక్ర భ్రమణము నుండి విముక్తి పొందును. 
భక్తి యోగమునకు శాస్త్రీయ, సాంకేతిక, వ్యాఖ్యలు, భాష్యములు, విధి 
నిషేదములు దురూహ్యములు. 
భక్తి పరిధులు లేని ఏకార్గవము, మహోన్నతమై, విచారమున కందని, 
అఖండ దివ్య మధురానుభూతి. భక్తి ఉపాయము - జ్ఞానము ఉపేయము. 
హృదయాంతర్గత, రహన్య భగవత్సేమారాధనమే భక్తి. ఇదియే భక్తుని, 
హృదయాంతర్య నిజ తత్వము. 
నీవు ఈశ్వరు(డవే - - - - - - ? 


309 


ఈశ్వరుడిచ్చయించునదే నీవును ఇచ్చగింతువు - మీ యిరువురును 
ఆనందస్వరూపులే - కాని, నీవు నీయాంతరంగిక తత్వము లోనికి దిగి లోతున 
శోధించి (దృష్టిని దీర్ణముగ అంతర్ముఖ మొనర్చి) ఈశ్వర దర్శన మందకున్న 
ధన్యత లేదు. 
హరి ఓం తత్సత్‌ !!. 


బ్రంహ్మాండమే అతని రూపము - 
తద్రూపధ్యానమే అతని పూజ - 
అహింసాది అప్ప విధ పుష్పములే పూలు - 
హృదయ నవనీతమే నైవేద్యము - 
అఖండ, అనంత, అద్భుత, అసమాన, అప్రమేయ, అమృత, ఆనందమయ, 
చిద్విలాసమే, సర్వ శరణ్య పరతత్వ పరమావధి. 
అఖండ పరబ్రహ్మలో, జీవాంశ, సర్వ లోక సాక్షి యైన సూర్య 
భగవానుని అనంత కిరణ జాలము లో నుండీ ప్రత్యేకింప( బడు ఒక “రశ్మి రేఖ” 
వంటిది. 
- శ్రీ భగవాన్‌ రమణ మహర్షి. 
శ్లో|| మచ్చిత్తా మధ్గత ప్రాణా బోధయంతః పరస్పరమ్‌ 
కథయంత శ్చ మాంనిత్యంతుష్యంతి చ రమంతిచ॥| 
భగవద్గీత. అ. 10. శ్లో. 9. 
తా|| నా యందే మనస్సు - ప్రాణము - ధ్యాన భక్తు లుంచి, బాగా నన్ను 


తెలుసుకొన్న జ్ఞానులు నాయందే ఆనందించి క్రీడించు చున్నారు. 


సర్వకాల సర్వావస్థలందును, భగవచ్చింతనము, సంకీర్తనము, గానము, 


ధ్యానము, శిల్పము, చిత్రలేఖనము, జపము, ఆరాధనము, అలంకారము, వినోద 
కాలక్షేపము, శృంగారము, నాట్యము, ఆఆఆ = సర్వాంకిత, సర్వార్పణ, శరణాగత 
భక్తుడు, జ్ఞాని, చరితార్జుడు, ధన్యుడు. ఆదర్శ మానవుడు. 


అనన్య భక్తి, అతుల వైరాగ్యము, అనాసక్త సేవా తత్పరత్వము, జీవన్ముక్తిని 


ప్రసాదించును. 


310 


భగవంతుని పట్ల అఖండ విశ్వాసము, అంతరారాటము, భక్తికి రెండు 
రెక్కలు. జన్మ జరా మృత్యు సంసార సాగర తరణము - “అన్యధా శరణం నాస్తి 
త్వమేవ శరణం మమ” - - - - శరణాగత సర్వార్పణ బుద్ధితో భగవంతునుపాసించు 
భక్తునకు తరింపు తధ్యము. ఇది భగవంతుడు స్వయంగా ప్రమాణం చేసి చాటిన 
వాగ్దానము - శాశ్వత ఫర్మానా. ఇంకా, ఎన్ని ఆధారాలు - దాఖలాలు కావాలి? 
“సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకంశరణంవ్రజ” 
“అనన్యా శ్చింత యంతోమాం - -- -* 
“తమేవ శరణం గచ్చ ఆఆఆ = - స్తు 
“మన్మనాభవ మద్భక్తో - - -- * 
“తచ్చింతనం తత్కథనం దల 
“మచ్చిత్త స్పర్వ దుర్గాణి - - - _ గీత 
ఓహ్‌!! ఇంకెన్ని కావాలి - - - ? 
భక్తికి చరమ దశ తన్మయత్వం, అనగా తనువు మరచుట : అమనస్క స్శితి 
=ఇదే జ్ఞాన యోగ పరమావధి కూడా. నారద మరియు శాండిల్య భక్తి సూత్రములే భక్తి 
యోగమునకు ప్రాణ పట్టు. 
భక్తి త్రిగుణాత్మకము కూడా : 
భక్తి నవ విధములు - శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, 
వందనం, దాసం, సఖ్యం, ఆత్మ నివేదనం. 
భక్తి పథములు - వివరణ : - 


అనన్య --- ప్రహ్లాద, క్రైస్తు, మొహమ్మదు 
వాత్సల్య -- యశోద, కౌసల్య, మీర, సక్కు 

సఖ్య --- విభీషణ, సుగ్రీవ, అర్జున, ఉద్భవ, కుచేలాదులు 
మధుర --- రాధ, గౌరంగ, (వైతన్య ప్రభు) 

దాస్య --- ఆంజనేయ, గుహుడు, శబరి, కుబ్బ 

శాంత --- అక్రూర, విదురాదులు 

ద్వేష --- కంస, శిశుపాల, రావణాదులు (దుర్లభం) 
పరాభక్తి --- సిబ్లీ, వృద్ద బ్రాహ్మణుడు మొ || వారు, 


వారి పుణ్య పురాణ గాథలు, గమనార్హము 


311 


- పరాభక్తి నిరుపమానము. 
అగణిత, సర్వాతీత, మహాద్భుత, ప్రేమ వాహిని “పరా భక్తి”. 


మనస్సు - శరీర పక్షము చేరిన - ఆత్మకు ద్రోహము! 

ఆత్మ పక్షము చేరిన - దేహమునకు మోసం. 
కాని, ఏది క్షేమం - శ్రేయస్కరం, శుభం, అనిన దివ్య సత్యాన్ని ఎవరికి వారు బాగా 
యోచించి, బాగు పడ్డం భావ్యం! 
రామ పథం - ఆత్మారామ విద్య -అలౌకికం - (జ్ఞాన మార్గం) - ఊర్చ్యగామిత్వం. 
కామ పథం - విషయేంద్రియ సమారాధన పథం - అజ్ఞాన ధోరణి - లౌకికం - 

అధోగామిత్వం. 

“తినగ తినగ వేము తియ్యనుండు "జ్ఞాని - యోగి” మోక్ష మపేక్షింతురు, 
భక్తుడు ఏమిన్ని కోరడు. భగవంతుని పరంగా సర్వం సన్యసించి - భగవంతుని సుఖ 
క్షేమములనే అర్జించును. అతనికంతే చాలును! 

1. సగుణోపాసన (సాకార) - ఆరాధ్య దైవమైన ఇప్ప దేవతా రూప చింతనం 
- ధ్యానం -సాపేక్షునకు ఇది శ్రేష్ట పథము. ( భగవద్గీత ఆ. 12. శ్లో. 2 నుండి 8 వరకు) 

శ్లో మ య్యావేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే 

శ్రద్ధయా పరయోపేతాస్తే మే యు క్తతమా మతాః 

తా|| ఎవరు భక్తి శ్రద్ధలతో (11 - 55) లో చెప్పినట్లు నన్ను సగుణ 
రూపముతో ధ్యానింతురో వారుత్తములు; వారు నన్ను పొందుటలో సందేహము లేదు. 

- భగవద్గీత ఆ. 12. శ్లో. 2. 
శ్లో మత్కర్మకృ న్మత్పరమో మద్భక్త స్పంగవర్శితః 
నిర్వైర స్పర్వ భూతేషు యస్స మా మేతి పాండవ 

తా|| ఎవడు నాకర్మలు చేయునో (కర్మ, ఎవనికి నేనే పరమగతిగా 
నుందునో (జ్ఞానం), ఎవనికి విషయ వాంఛాసంగమమే లేదో (స్థిత ప్రజ్ఞ, విరాగి, 
సన్యాసి), ఎవడు నన్నే నమ్మి యున్నాడో (భక్తి, ఎవడు సర్వ భూతములను ప్రేమించు 
చున్నాడో (ప్రేమ), వాడు నన్నే పొందును. 

శ్లో| యేత్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే 

సర్వత్రగ మచింత్యం చ కూటన్ట మచలం ధ్రవమ్‌ 


శ్లో సన్నియ మ్యేంద్రియగ్రామం సర్వత్ర సమ బుద్ధయః 
తేప్రాప్ను వంతి మామేవ సర్వ భూతహితే రతాః 
తా|| నిర్గుణో పాసకులును సర్వత్ర సమ బుద్ది గలవారలై సర్వ భూత 
హితమును గోరు వారలై ఇంద్రియ నిగ్రహము గలవారలై యున్న వారు నన్నే 
పొందుదురు. శక్త్యుపాసకులును నన్నే చేరుచున్నారు. 
- భగవద్గీత ఆ.12. శ్లో, ౩-4. 
ఉపాసన :- ఉపాసకునకు శాస్త్ర విచార మనవసరం. ధ్యేయ (లక్ష్య) ము 
మీద నిరంతర (ఏక ధారగా) మనో వృత్తి ప్రవాహమును ప్రవహింపజేయుటే. “గురువు 
- భోధ” కూడా అనవసరం. సులభ - సుకర -అమృత పథము. భక్తుడు సర్వ 
భద్రుడు. “మార్జాల కిశోర న్యాయం”. 
శ్లో క్లేశో5ధికతర స్తేషా మవ్యక్తానక్త చేతసామ్‌ 
అవ్యక్తా హి గతి ర్టుఃఖం దేహవద్భి రవాష్యతే 
తా|| దేహ ధారులకు (దేహాభిమానము గల వారలకు), నిర్గుణోపాసనా విధి 
లేక శక్త్యుపాసన మిక్కిలి కప్ప మైనది. 
-- భగవద్గీత ఆ.12. శ్లో. 5. 
శ్లో యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః 
అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే 
శ్లో తేషా మహం సముధ్ధర్తా మృత్యు సంసారసాగరాత్‌ 
భవామి స చిరా త్చార్థమ య్యా వేశిత చేతసామ్‌ 
తా॥ ఎవరు నన్నే నమ్మి నేనే పరమగతిగా విశ్వసించి, నన్నే యుపాసన 
చేయుదురో వారిని నేనే సంసార బంధము నుండి త్వరలోనే (కొలది జన్మము లలోనే) 
లేవ దీసెదను. 
-- భగవద్గీత ఆ.12. శ్లో, 6 - 7. 
శ్లో] మ య్యేవ మన ఆథత్స్య మయి బుద్ధిం ని వేశయ 
నివసిష్యసి మయ్యేవ అత ఊర్జ్యంన సంశయః 
తా|| నీ మనస్సును బుద్దియు నాయందే యుంచుము, మరణానంతరము 
నా యందే యుండ గలవు. ఇందు సందియము వలదు. 
-- భగవర్నీత ఆ.12. శ్లో. 8. 


313 


- సగుణమే సుగుణము. క్షేమ దాయకము - “సులభ - భయ రహిత - 
భద్రపథము” నిరపాయకర “మార్జాల కిశోర” న్యాయము. ఇదే. క్రమముగా 
సిర్గుణమునకు తీసికొని పోవును. “మూర్తి ధ్యానము - మంత్ర జపము” రూప చింతన 
ధ్యానాదులు ప్రాణ పట్టు. బ్రహ్మాండమే అతని రూపము, తద్రూప ధ్యానమే పూజ. 
మంత్ర పుష్పము - అప్ప పుష్పార్చన - ఆత్మ పూజకు దారి తీయును. నిర్గుణోపాసన 
శీఘ్ర ఫలదాయని. 

2. నిర్గుణోపాసన - దీనికి సగుణమే ఆలంబనము - మాతృక - సగుణ 
సాధన ఫలమే నిర్గుణము. జ్ఞాన సహిత నిరుపాధికము - బ్రహ్మము జ్ఞానముచే 
అగ్రాహ్యము. అవేద్యము - అవాజ్మనన గోచర బ్రహ్మము నుపాసించుట. 

అఖండ, అద్భుత, అనంత, అమృత, ఆనందమయ చిద్విలాస ధ్యాన 
చింతనమే పరమావధి. పరతత్వ అపరోక్షానుభూతి యే అనన్య శరణ్యము. బ్రహ్మ 
సాక్షాత్కారమునకు సన్నిహితము. 

నిర్గుణోపాసన కనధికారులైన వారు మిశ్రమ బ్రహ్మోపాసన మొనర్చవలెను. 
అనగా తొలుతే - (1) కళ్ళు తెరచి యిష్ట దేవతారాధన మొనర్చుట. (2) కళ్ళు 
మూసుకోని “అదే రీతిని మానసిక పూజ(గావించుట. - తదేక (ఏక ధారా) ధ్యానం, 


సులభంగా నిర్గుణమునకు .... ఆలాగే .... తీసుకొని పోవును. (3) సృష్టికర్త - 
సర్వేశ్వరుని అనంత, అద్భుత - అఖండ - - విశ్వ నిర్మాణ, పోషణ, లయాది విలాసాల 
చింతనమే చాలును. ... ఆలాగే .. ఇంకా పో... అదియే ఆత్మ ధ్యానము - 


బ్రహ్మాభ్యాసము. భగవంతుని అనంత శక్తి - జ్ఞానం - బౌదార్యం - 

శ్లో|| శ్రేయో హి జాన మభ్యాసాతీ జ్లానాదాంనం విశిష్యతే 

గా ~~ ణు ఇ ధగ 

ధ్యానాత్కర్మ ఫలత్యాగ స్యాగాచ్భాంతి రనంతరమ్‌ 

తా|| యోగాభ్యాసముకన్న జ్ఞానయోగమును, జ్ఞానముకన్న 
ధ్యానయోగమును, దానికన్న, సర్వకర్మ ఫల త్యాగము గొప్పది. త్యాగమునకు మోక్షమే 
ఫలము. 

ఒ భగవర్నీత ఆ. 12. శ్లో. 12. 

సగుణ భక్తులు నిర్గుణోపాసన చేయ(జాలరు. అట్టివారు, నిష్కామ భక్తులై 
సర్వము నాకర్శించి(అంకితమొనర్చి) - నాయందే సంపూర్ణ -విశ్వాస మొనర్చి, భజించి 
తరించెదరు - 


314 


సగుణ భక్తి సోపాధికము - 

1. ఆర్తుడు సకామ్య, ప్రవృత్తి, ద్వైతము - 

2. జిజ్ఞాసువు సాపేక్షునకు (కోర్కెలు గలవానికి) 

3. అర్థార్థి భ.గీ. అ 12శ్లో 2 నుండి 8 వర్కు - 

సగుణోపాసనయే శ్రేష్టము. 

నిష్కామ భక్తుడు, అహంగ్రహోపాసకు(డు - చతుర్వేద మహావాక్యానుభవి 
- వీరికి ఉపాసనాదైవంగాని, ప్రత్యేక ఉపాసనలు గాని లేవు. రూప నామ రహిత, 
అఖండత్వ జ్ఞాన మే ధ్యేయము. మిధ్యా ప్రపంచమున కధిష్టానము నిర్గుణమే. 
నిరుపాధిక సచ్చిదానంద అఖండ చిద్విలాసము, వీరే ఆత్మ నిష్ణులు - సత్య దర్శకులు 
- ఆత్మ పూజానిరతులు. బ్రహ్మ ధ్యాన నిత్య నిరంతర నిమగ్నులు. సర్వ స్వతంత్రులు, 
భయ రహితులు, నిజేచ్భారతులు - అమృతమయులు - ఆత్మారాములు - 
ఆరూఢులకు సాధనలనవసరం: ఆరు రుక్షులకు అవసరం. సందేహ నివర్తకులు - 
ద్వైతాతీతులు జ్‌ బ్రహ్మా భ్యాసనాపరులు సర్వాతీతులు. 

సగుణమే క్రమముగా నిర్గుణమునకు తీసుకొని పోవును. 
సగుణం ఈ నిర్గుణం ఢా సవికల్పం ౫ నిర్వికల్ప సమాధి లేక బ్రహ్మ 
సాక్షాత్కారము లభించును (నిర్గుణ సమాధి) - వేదాంత శాస్త్రములందలి ఆత్మ 
ధర్మములు - “నిర్గుణ జ నిర్వికార - అసంగ - నిత్య నా నిర్మల వ స్వయం ప్రకాశ - 
అద్వితీయ, పరిపూర్ణత్వాదులు - బుద్ధియందు సులభముగా - శీఘ్తగతిని 
ప్రభవించును. అట్టి వాడే బ్రహ్మ విదుడు. అదే యోగ సాధన ఫలము. చతుర్వేద 
మహావాక్య ఫలానుభూతి. 

ఆత్మ ధ్యానము - బ్రహ్మోపాసన - అనగా భగవంతుని అనంత - 
అత్యద్భుత - శక్తి - జ్ఞానం, బొదార్యాదుల చింతనమే నిజమైన ధ్యానం - తపస్సు - 
ప్రపంచమంతయు అతని చేతమే - అతని రూపమే - - - ఇంకేం? భగవంతుని 
సామాన్య జ్ఞానం నుండి విశేష జ్ఞాన మేర్చడును. 


1). ఆత్మ జ్ఞానము. 
సంసార తరుణోపాయమే } 1 


యోగము 2). ప్రాణ నిరోధము. 


315 


“జపము - ధ్యానము - ఆరాధనము” - భక్తి కి అంగములు. 

“మంత్రో - లయో - హరో - రాజ యోగ శ్చేతి - చతుర్విధః” - నాల్లు 
రాజ యోగ మార్గములు. 

జప యోగము - నామ జపము - సంకీర్త నాదులు - 

శీ హరనాథ్‌ - గౌరాంగ - సాయి బాబా - మెహర్‌ బాబా - వీరు “జప” 
ప్రాధాన్యమును భోధించిరి. 

బీజాక్షర జపము - జపమాల - ఏకాగ్ర ఏకధారా జప యోగము - 


ఓం - హ్రీం - క్రీం - క్లీం -హ్రీం - హ్రూం - - - మొ || ఏకాక్షరం - ఓం - ప్రణావ - 
గాయత్రీ మంత్రము. ద్వ్యుక్షర - “హంస” - సోహం. 
వాచికం - 
మంత్రం య ఉపాంశువు - ౩ విధములు 
Fe మానసికం - 
సరళం విరళం 
(ఏక ధార) (అంచ లంచలుగా) - 


ఇక, శ్రీ రామ, శ్రీ కృష్ణ, 
పంచాక్షరీ - “ఓం నమశ్శివాయ” 
అష్టాక్షరీ - “ఓం నమో నారాయణాయ” 
తారకం - “రామ తారకం” 
శ్లో] మహర్షీ ణాం భృగు రహం గిరా మస్మేేక మక్షరమ్‌ 
యజ్ఞానాం జపయజ్ఞో=౭ స్మి స్థావరాణాం హిమాలయః 
తా|| బుషులలో శాంతము గల భృగు మహర్షిని, అక్షరములలో “ఓం” 
కారమును, యజ్ఞములలో భగవన్నామ యజ్ఞమును, కొండలలో హిమవత్పర్వతమును 
నే నే యని భావించుము. 
- భగవద్గీత ఆ.10. శ్లో. 15. 
“యజ్ఞానాం జప యజ్ఞోస్మి” - భగవద్గీత. 
“యజ్ఞము లలో కెల్ల జప యజ్ఞము ను నేనే” 
రోమన్‌ కాథలిక్స్‌ - ముస్లిం భక్తులు - జపమాల - జప యోగ సాధకులే. - 


316 


శ్లో|| ఏకాక్షరం ద్య్యక్షరం వా షడక్షర మ థాపీవా | 
అష్టాక్షరం వామంత్రాయ మంత్రయోగే సదా జపేత్‌ || 
నాదలయం - “మనో + మారుతం” (మనస్సు + ప్రాణము) తండ్రే తనయుల ఐక్యము. 
ధ్యానము - 3 విధములు - సాత్విక, రాజస, తామసికము లని. 
1. సాత్విక వృత్తులందు బ్రహ్మము యొక్క “సచ్చిదానందము” (సత్యం -శివం - 
సుందరం) లను ధ్యానించుట. 
2. మృచ్చిలాది జడ పదార్థము లందలి సద్రూపమును సామాన్యముగా ధ్యానించుట. 
3. రాజస - తామసములందలి నచ్చిద్రూపముల, నంత కన్న నెక్కువగా ధ్యానించుట. 
4. వై త్రివిధ ధ్యానముల తీవ్ర సాధనల తర్వాత అనగా, వృత్తులు ప్రశమించిన పిదప, 
(వాసనా క్షయానంతరం) - బ్రహ్మ ధ్యానము (బ్రహ్మాభ్యాసము) ఉత్తమోత్తమము. 

సచ్చిదానంద చింతన రూప ధ్యానము చేత - చిత్రెకాగ్రత గల్గుచుండగా - 
అట్టి చింతనమందు “బ్రహ్మ విద్య” ఉదయించి - స్థిరముగా నిల్చును - ఇదియే 
“విద్య” 
క జ్ఞాన దశయందు బ్రహ్మ లక్షణములైన “సచ్చిదానంద”ములు - 
సజాతీయ - విజాతీయ - స్వగత భేద శూన్యమై (అపరిచ్చిన్నమై) కేవల వస్తు 
మాత్రముగా ప్రకాశించుటయే : 
-- అజ్ఞాన దశయందు భేదమునకు కారణములైన ఉపాధులు 
(నామరూపాదులు) లేక పోవుట వలన, బ్రహ్మ లక్షణములు (సచ్చిదానందములు) 
వేరుగా ప్రకాశింపవు - 
క త్రిగుణములే ఉపాధి భేదములకు కారణములు. “జ్ఞానము ల 
యోగము” (ఆత్మా నాత్మావివేకము - విచారము) ల వల్లనే ఉపాధులు పరిహరింప 
నగును. 

స్వయం ప్రకాశ సత్యరూప మై సదాభాసమానంబగు నిరుపాధికాద్వతీయ 

బ్రహ్మ తత్వమున - “జ్ఞాతృ -జ్ఞాన - జ్ఞేయము” లనెడు “త్రిపుటి” లేదు. ఇట్టి స్మితి 
యే “భూమానంద” మనబ(డును. 

కర్మ -- నిష్కామ కర్మ ఈ భక్తి (సగుణ —- నిర్గుణ) — 
జ్ఞాన యోగం ఈ మోక్షం - - - - ఇది క్రమ ముక్తి పథము - ఇందు కనంత 


జన్మలు కావాలి - 


317 


(నివృత్తి నిష్కామ 
కర్మ తహ సంచిత ఇచ్చా 
(ప్రవృత్తి LEN ప్రారబ్బము అనిచ్భా 


కర్మ జ అకర్మ ల్‌ వికర్మ 


భక్తి 
పంచ విధ 
సామన్య భేధములు విశేష భేదములు విధములు భక్తి ముక్తి సోపనములు 
+ + +... విశాద్వైతము) 
సకామ్య అనన్య (1) శ్రవణం సాలోక్యం 
వ్యభిచార దాన్య (2) కీర్తనం సామీష్యం 
అభేధ వాత్సల్య (3) స్మరణం సారూప్యం 
నిష్కామ మధుర (4 పాద సేవనం సాయుజ్యం 
శాంత (5) అర్చనం బ్రహ్మాక్యం 
సఖ్య (6) వందనం 
ద్వేష (7) దాస్యం 
పరా (8 సఖ్యం 


ఆత్మ నివేదనం 


1. అనన్య భక్తి -- పండరి భక్తులు - ప్రవ్లోద - క్రీస్తు - ముహమ్మద్‌ - షిబ్లీ 

2. దాన్య భక్తి -- శబరి - గుహుండు - విదుర - ఆంజనేయుడు. 

3. వాత్సల్య భక్తి -- యశోద - కౌసల్య - మీరా - సక్కుబాయి - జట ధారి 

4. మధుర భక్తి -- శ్రీ చైతన్య (గౌరాంగు ప్రభు - రాధ - వళ్ళి. 

5. శాంత భక్తి -- అక్రూర - విదురుడు. 

6. సఖ్య భక్తి -- సుగ్రీవ - విభీషణ - ఉద్భవ - గోపాలుడు - కుచేల - అర్జున. 
7. ద్వేష భక్తి -  కంన - శిశుపాల -శతాంగుళీమాలుడు - రావణ. 

8. పరా భక్తి -- షిబ్లీ - వృద్ధ బ్రాహ్మణుడు - ఇద్దరు మిత్రులు. 


318 


1). గాంధీజీని అనాచారు(డని, హరిజన ప్రియు(డని దూషించి సనాతనులు 
ధన్యులైరి. 

2). షిర్టీలో దైవ ద్వేషియైన ఒక స్తీ యింట - ఒక విగ్రహమును ప్రసాదించి “సాయి” 
అనుగ్రహించెను. 

3). మూగ వాడలో తలను గాయపరచిన మూగ వానికి “వాక్ళక్తని ప్రసాదించి 
“పుండీశ్వరు(డు” అనుగ్రహించెను. 

4) జయ విజయులు “ద్వేష భక్తి”నే అభ్యర్థించి తరించిరి. 

(5) విషము గ్రక్కిన సర్పము కాళియునకు కృష్ణ పరమాత్మ మోక్షమిచ్చెను. 

(6) చంప వెన్నాడు శతాంగుళీకుని బుద్ధ భగవానుండు ఆశీర్వదించి అనుగ్రహించెను. 
ఈశ్వరుడు జగత్సంసారి - కర్త - యజమాని - సమస్త ప్రాణుల యోగ 
క్షేమముల భాద్యత భారములను భరించి, వారి వారి ప్రాష్యనుసారం అ కర్మ 
ఫల యోగ్యతాను సారం ఫలముల ప్రసాదించు ప్రభువు. దీన దయా 
పరతంత్రుడు, పరమ పావనుడు, భక్త జనావను(డు. 

మానవుని హృదయ మొక సంస్కారముల కుప్పు, స్వభావము సంస్కార బల 
జాతము. కాని, అవి (సంస్కారములు - వాసనలు) పరిస్థితుల నుకూలించినప్పుడు 

(సూది తాకినంతనే గ్రామ ఫోన్‌ ప్లేట్ల లో అణిగి అజ్ఞాతముగా నున్న పాటలు 

పాడునట్లు) మొలకలెత్తి - వికసించి - విజృంభించును. ఊరకనే విత్తనము మొలవదు. 

నీట తడసెనా, యిక నిలువదు. మొలకెత్తి చిగుర్చును. కాని, భర్చిత (వేయించిన 
విత్తనము) బీజము వలె సాధకుండు, నిర్వాసనాపరు(డై, పండి పోయి యుండిన 
భయం లేదు, లేకున్న పునర్థన్మ తధ్యము. 

“ఎల్లలోకములందు నే వస్తువున్నదో | 

తల్లి పిల్ల సందు తగులునదియె | 


నిస్తరంగవార్చి నియతిని జూడుము | ॥వి॥ 
తా|| జన్య జనక భావము, ప్రేమ తత్వమే! నిర్గుణ పరమేశ్వరుడే, ప్రేమ రూపుడై 
కన(బడును. -- వేమన 
“సగుణ - నిర్గుణ” ఉపాసనలు రెండును రెండు రైలు కమ్ముల వలె - 
దిక్కు - మార్గము - గమ్యము ఒక్కటే.  - ప్రభు హరనాథ్‌. 
“భక్తి ఉపాయము - జ్ఞానము ఉపేయము * -- శంకరులు 


319 


“శుద్ధ భక్తి - శుద్ధ జ్ఞానము” లొకటె -- శ్రీ రామ కృష్ణ పరమ హంస. 
సాత్విక గుణములని మూడు విధములు. 
భక్తి త్రయములో “సాత్విక” భక్తి ఉత్తమము, 
భక్తి రజో పరా భక్తి ఉత్తమోత్తమము. ద్వేష 
భక్తి దుస్సాధ్యము కాని, శీఘ్ర ఫలదాయని. 
తమో 

1. సాత్విక భక్తి. మహా శుద్ధమై - గోప మైనది. తుదకు భార్యా బిడ్డలకు - 
ఆంతరంగికులక్కూడా తెలియని “రహస్యారాధనము”. ఆంతర్యధ్యానము. బహు 
నిగూఢ బ్రహ్మాభ్యాసము లాంటిది. శీఘ్ర శుభ ఫల ప్రదాయిని. పదిలముగా బిరడా 
బిగించిన “సెంటు” బుడ్డి వలెను, వైకి ఏమాత్రము పొక్కనీయక లో లోపలనే ద్రవించి, 
ప్రవహించు “లావా” ను తన గర్భమందు దాచుకొన్న అగ్ని పర్వతము వలెను 
గంభీరముగ దాచబడీన భగవత్తేమ అది. ఉదాహరణమునకు - 

ఒక రాజు తన రాణికి, నిత్య పూజ, వ్రత, దాన, ధర్మాదులకు విస్తారముగ, 
సమస్త సదుపాయ సామగ్రుల చేకూర్చునట్లు శాసించి, జాగ్రత్తగా గమనించియు, తాను 
మాత్రం ఆ దెన నైన కన్నెత్తి చూడడు. అందు పాల్గొనడు. తన భర్త తటస్థ -ముభావ 
ధోరణికి ఆమె (రాణి) కించ బడి పరితపించి తన భర్త యొక్క ఉత్తరగతులకై వాపోవు 
చుండెడిది. కాని, ఒకనాటి రాత్రి నిద్రలో రాజు తన యిష్ట దేవతా ధ్యానమును 
పలవరించుట విన్న రాణి. మహదానందభరితమై, రాజును మేల్కొల్పి, అతని భక్తి 
ప్రమత్తతను అభినందించి పరవశమొందెను.. రాజు నిశ్చల చిత్తు(డై, “ఓహో, ఆలాగ! 
నేను భగవంతుణ్ణి స్మరించడము సన్‌ను విన్నావన్నమాట? నిజమేనా?” అని భార్యను 
ప్రశ్నీంచి, సత్య మరసి “ఈ నాటికి నా భక్తి రహస్యం బయట పడ్డదా” - అని నిర్దాంత 
పడీ హఠాత్తుగా ప్రాణముల విడచెను. ఇది సత్వ గుణ భక్తికి తార్కాణము. 
మహోత్కృప్పమైనది : 
2. రజోగుణ భక్తి - డాంబిక - ఆడంబర - వేషార్భాటాలు = ముడి: మగటు = 
రుద్రాక్షమాలలు -త్రిపుండ్రములు - విభూతి పట్లు - అలంకరణలు - వాయిద్యాలు - 
అందరు చూడాలని - మెచ్చు కోవాలనే అంతర్వేచ్చ తమ భక్తి తాత్పర్యమును నానా 
రీతుల ప్రకటించు వేష భాష - చేష్పలు రజస్తత్వమును సూచించును. 


320 


3. తమో గుణ భక్తి - వీరాలాపాలు- ఆవేశోద్రేక కేరింతలు - నర్తన - సంకీర్తన - 
వాయిద్యాలు - ఊరేగింపులు - జాతరలు - తిరునాళ్ళు - “ఓం - హర హర ఓం” - 
రాం రాం రాధే శ్యామ - తాళాలు - తప్పెట్లు - గానా భజాన - అంతా సంగ్రామ 
సంబర సరళి - అన్నీ సత్సద పథములే. 
శిథిల కుటీరమున, వర్షము, చొచ్చుక పోయి నట్లు - అస్థిమత 
ద్వంద్వాతీతము గాని-పరిపక్సము గాని - “మనస్సు” న - కామాదులు జొర(బడును. 
“సుహృత్‌” - ఇహ పరంబుల సుఖుడు - సంతోషి - నిర్బ్వయుడు - 
“ఆత్మవితి” మాట ఇంకేమని చెప్పాలి? 
వాచా వేదాంతి - ఆచరణ లేని వాడు, ఇతరుల మందలను 
లెక్కించునట్టివాడు; వాని కేమి లాభం? కాషాయ వస్త్ర ధారణ కనర్హుడు. 
వేదాంత ప్రవచన గంభీర భాషణములు లేకున్నను - సదాచార - 
సత్పవర్తనాది సుగుణములు గల నిరాడంబర జ్ఞాని “కాషాయము” నకర్ణుడు. 
ధన్యతముడు. 
చేపను జలాశయమునుండి తీసి భూమిన పడ వేసినట్లు, మనస్సును 
ఇంద్రియ లేక మోహ ప్రవాహమునుండి లాగి వేసిన శుభము! 
ఇంద్రియ జయం - జితేంద్రియత్వం - భద్ర పథము. 
బ్రహ్మాండమే అతని రూపము - 
తద్రూప ధ్యానమే అతని పూజ - 
అహింసాది పుష్పములే పూలు - 
హృదయ నవనీతమే నైవేద్యము - 
అఖండ, అనంత, అద్భుత, అసమాన, అప్రమేయ, అమృత, ఆనందమయ 
చిద్విలాసమే సర్వ శరణ్య పరతత్వమే పరమావధి. 
అఖండ పరబ్రహ్మ (పరబైలు)లో జీవాంశ, లోక సర్వసాక్షియైన సూర్య 
భగవానుని అనంతకోటి కిరణజాలములలో ప్రత్యేకింప(బడు “ఒక రశ్మి రేఖ (కిరణము) 
వంటిది. 
భగవాన్‌ శ్రీ రమణ మహర్షి 
ఆ పరంధాముడు, ఎంత  పాపులైనను దండించేడు. మన్నించి 
పునీతులంజేసి బ్రోచి ఉధద్భరించుట చేతనే గదా “పతిత పావనుడను” బిరుదు 


321 


సంపాదించుకొన్నాడు. అవతారములెత్తి సాధు సముద్ధరణ - దుష్ట శిక్షణ (క్రమ శిక్షణ 
అనగా ఉద్దరణయే) మొ|| ఆదర్శముల( జూపి - అద్దైతామృత కుంభ వృష్టిని 
కురిపించి -భారతామృత సర్వస్వం పంచి వెట్టినాడు - ఆ - సత్ప్వయత్నంలో పూర్ణ 
జయమందక, మధ్యనే ఆగిపోయిన వారిని సహా కరుణించి - ముందు గతులు కల్పించి 
- పూర్ణ సహకార మొసంగి పునీతులను చేయును. అందరికి “అభయం - ఆనందం” 
- అతని ఫర్మానా. జగన్నాటక రంగ మొక మహాయజ్ఞశాల; పాత్రలందరు అతని వారే 
గదా! యింకెవ్వరాతనికి దయ పరులు? శత్రువులు? - అందులకతని జగత్సృప్పి యే 
సాక్ష్యము. 
“పరోపకారాయ ఫలంతి వృక్షాః | 
“పరోపకారాయ వహంతి నద్యః | 
“పరోపకారాయ దుహంతి గావః | 
“పరోపకారాయ సతాం శరీరం || 
భగవంతుని యావ ధృప్పిన్ని లోకోపకారార్థమే! లోక కల్యాణమే అతని 
యిచ్చ! ఆ దయామయుడు - పరంధాముడు - దీనజనావను(డు - మానవుల 
గోరంత సుకృతం కొండంతలు జేసి - తుదకు అక్షయం గావించి - ప్రతిఫలంగా 
ప్రసాదిస్తూన్నాడు. పుణ్యము - పూజ - యోగము - అంతే! అందులకాయన సృష్టే 
నిదర్శనం. ఒక విత్తు నాటిన - వృక్షమె, ఏటేటా వేలు, లక్షలు ఫలముల నిచ్చే “ఆతని 
కడపట సంతానం “పృథ్వి” - మరియు గాలి, వర్షం, సూర్య చంద్రాదుల అమూల్య 
లోక సేవ అగణితము: అద్భుతము - అమూల్యము గదా! అందరు అతని 
కర్మాధికారులే. 
జడ జగత్తే యీాలా ఉదారంగా వుంటే, యిక జగత్కర్త - జగద్భర్త మరెంత 
ఉదారుడో ఊహింప(దగు. సేవకుల కంటే యజమాని అత్యధికుడు గదా! 
కాలింగుడు, కంసుడు, శిశుపాలుడు, రావణ కుంభకర్ణాదులకే మోక్ష 
మిచ్చిన భగవంతుడు - ఎంత దయార్థహృదయుడు - పతితోద్ధారకుండు - 
పావనచరితు(డు - సచ్చిదానంద స్వరూపుండు - జగత్సిత; బిడ్డల తప్పులు తల్లి 
తండ్రు లేమన్నించి ఆదరింపకున్న యిక దిక్కెవ్వరు? మొక్కవ్వరు? 
“భక్తికి చరమ దశ తన్మయత్వం” - అనగా తనువు ను మరచుట - 
అమనస్క స్థితి. 


322 


ప్రణవం + ప్రాణం ఈ సంధాన యోగం 
ఓం + హంస ఈ సోహం... హంసోం --- 

ఆలాగే నామ జపం + ప్రాణం + మనస్సు ---శ అనగా నామ జపంతో - 
మనః ప్రాణ సమ్మేళనం. 

వేదములందలి 32 విద్యలు మొత్తము ప్రణవ ప్రతిపాదితములే - 

ఇదే మంత్ర రాజం - దివ్యాతి దివ్య గురు రహస్యం. 

“నా చే ఒసంగ బడీనశక్తుల ననుసరించి ఆయా దేవతలు తమ భక్తులకు 
ఫలముల నిత్తురు. కాని, నన్ను నమ్మిన వారిని నాలో చేర్చుకొందును” - అనన్య భక్తి. 

నా సర్వస్వం వారిదే - నే నే వారి కంకితమై - వారు లేక నాకు ఉనికి 
బ్రదుకు లేవు. 

“దేవాన్‌ దేవ యజోయాంతి మద్భక్తా యాంతి మామపి” 

-- భగవద్గీత. ఆ. 7. శ్లో. 23. 
చిల్లర దేవతలు కమిషన్‌ ఏజంట్లు లాంటి వారు. నా క్రింద వారు మీరు నేరుగా నన్నే 
ఆశ్రయింపవచ్చును. ఎవ్వరి ద్వారా రానక్కర లేదు. 

“మన మొక చేయి జాపిన అతడు విశ్వమూర్తి తన వేయి చేతులు జాపి - 
తన దరి చేర్చుకొనును. విశ్వరూపుడు సర్వాంతర్యామి, మనకు లోపల బయట కూడా 
ఉన్నందున, వెదుక నక్కర లేదు. 

బిడ్డ ఏడ్చును తల్లి ఏలా సహిస్తుంది? హృదయార్పణ బుద్ధితో త్రికరణ 
శుర్చిగా - పిలిస్తే భగవంతుడు సులభ లభ్యుడు - ఆర్తత్రాణ పరాయణు (డు - 

ఒక్క తూరి “మనసారా” భగవంతుని స్మరించిన పాప పుంజములు 
నశించును. రెండవ తూరి ఉచ్చరించిన మోక్షము తథ్యము. మూడవ తూరి పిలిచిన 
భగవంతుడు మనకు బుణపడి వెంట దగులును. 

“మూఢ భక్తి యే గాఢ భక్తి” 

భక్తి పథంలో “విశ్వాసము”న కున్న ప్రాధాన్యం మరే అంగానికి లేదు. 
విశ్వాసమే దేవుండు, దేవుడే విశ్వాసం. 

“పార్వతీ! ప్రాణి కోట్ల ఆనందమునకై సృష్టించిన ప్రకృతి పుష్ప సౌరభ 
సౌందర్యాలను - లాగి - త్రుంచి - పాడుచేసి నా తల మీద వెయ్యడం నేను 
హర్షించను. నా దివ్య రచనను దులిపి - తుడిచి వేసిన వారిని చూచి నేను 


323 


దుఃఖీంతును. అది అసహజ - అక్రమ - చర్యగా నే భావింతును” - అన్నాడు పరమ 


శివుండు. 


మహేశ్వర సూత్రాణి. 
ఆండాళ్‌ తాను ధరించిన పూల మాల లిచ్చెను - 
కరిరాజు కమల మర్చించెను - 
శబరి ఎంగిలి పండ్ల నొసంగెను - 
కుబ్బ సుగంధ ద్రవ్యముల నిచ్చెను - 
ద్రౌపది అవసియాకు తృణ మర్చించెను - 
కుచేలుడు పిడికెడటుకులతో తృప్తి పరచెను - 
జటధారి రామలాలాకు భిక్షాన్న మిడెను - 
ఉడుత సేతు భంధన క్రియకు చిటెకడు ఇసుకను చిందెను - 
కణ్ణప్ప మాంస భోజన మిడెను - 
శ్రీ- కాళ -హస్తులు అర్చించి మెప్పించెను - 
పండరి భక్తులు నామ జపంతో తరించిరి. 


గుహుడు గంగను తెప్పలో దాటించినందున, శ్రీరామ చంద్రుడాతని కొక 


బంగారు నాణ మిచ్చెను - 


గీ|| కేలు మోడ్చి గుహుడు - నీల మేఘ శ్యామ | 
చిన్న నదికె ఇంత - చేతిత్తురె | 
బ్రదుకు సంద్రమీద -పడవ నీ స్మరణమ్ము 
ఏటి యివ్వగలను - యినకులేశ || 
ఒక కవి. 


“జ్ఞాని” - “యోగి” మోక్షమపేక్షింతురు, కాని భక్తుడు ఏమియు కోరడు. 


భగవంతుని పరంగా, సర్వం సన్యసించి - త్యజించి - భగవంతుని క్షేమ సుఖము 
లర్థించును. సేవించును. ఆతనికంతే చాలును. 


వ్రాత వెంట(గాని - వరమీ(డు దైవంబు | 
చేత కొలది గాని - వ్రాత కాదు. 
వ్రాత కజు(డు కర్త - చేతకు(దా(గర్త | ॥ విశ్వ || 


324 


మనస్సు 

శరీర పక్షము చే రిన ఆత్మకు ద్రోహము 

ఆత్మ పక్షము చేరిన దేహమునకు మోసము. 

కాని, ఏది క్షేమం - శుభం - శ్రేయస్కరం - ఎవరికి వారు యోచించు 
కోవడం భావ్యం! ఆత్మ పక్షం చేరిన మోక్షం ముక్తి - శాశ్ళతానంద పదవి ప్రాప్తించును: 
దేహ పరం చేరి జీవించిన - జనన మరణ చక్ర భ్రమణం తప్పదు: దేహ చెర- 
ద్వందముల తాడన - శాశ్వత ఘోర యాతన తధ్యము. 

బాప్ప మౌక్తిక మాల (Chain of Pearls of Tears) - ను రోజూ 
భగవంతుని మెడ లో నలంకరింప సంసిద్దుండవు గమ్ము | భక్తి - ప్రేమాశ్రు తర్పణ 
ప్రియుడు భగవంతుడు. 

“చిత్త మానందమయ మరీచికల గోల | 
హృదయమానంద భంగ మాలికల(దేల | 
కనుల నానంద జనితాశ్రు కణములూర | - - - 
-- దేవుల పల్లి 
భక్తికి మాలము జ్ఞానము - కాని 
“మూడ భక్తి యె గాఢ భక్తి” -- పురాణ గాధలు 
ఉ|| వాల్మీకి, ధ్రువుడు, మార్కండేయుడు, శబరి, కుబ్బ, గుహుడు - 

భూ మధ్యమున ఆకాశ సంధి కలదు. ఉపనయన తేజః(ద్వారక) పథమున, 
ఖండ మఖండమై, ప్రియ ధ్యేయమును, నీల మేఘ శ్యాముని చిద్విలాన అనంత 
తేజోరాళిని, పరాత్పరుని యాలింగన తన్మయత్వమున పొక్కు శుభ యోగికి యిక 
కోరదగినది, కోర మిగిలినది యేమిన్ని లేదు : 

“ఘటాకాశము మరఠాకాశమై, మరఠాకాశము మహాకాశమయ్యె” నని 
యోగులు బ్రహ్మతత్వముల ప్రవచింతురు : దాని యర్భమును చవి చూచు 
ధన్యజీవులెందరు గలరు? 

యోగము 


మన్మనాః - నా యందే మనన్వువాష్య 
జ్ఞానము 


325 


సగుణ 


మద్భక్తో - నాయందు భక్తి గల్లి త్ల ఉపాసనలతో 
భక్తి యోగ మార్గంగా నిర్గుణ 


శ్లో | మన్మనా భవ మదృక్తో మద్యాజీ మాం నమస్కురు 
మా మే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౭గసి మే 

తా|| నా యందే మనస్సుంచి, నన్నే పరమ గతి గ నమ్మి, నేచెప్పినట్లు 
జేసినచో నన్నే పొందగలవని నా మాటలు యథార్థములని నీ నిమిత్తము ప్రమాణము 
జేయుచున్నాను. 

భగవర్నీత. అ. 18. శ్లో. 65. 

మద్యాజీ స నన్నే పూజించి, నమస్కరించి, ఆరాధించి, నా మాటలు నమ్మి, నాకు 
ప్రియుడవై - నిష్కామ కర్మ మొనర్చి, స్ప ధర్మ నిర్వహణార్థమై - మేల్కొని లే లెమ్ము 

స్వభావేన = విధమైన ప్రియ పథముననైనను సరే నన్నే శరణు 
పొందుము - 

శ్లో ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గుహ్యా ద్గుహ్యతరం మయా 
విమృ ఖాత ద శేషేణ యధేచృసి తథా కురు 
తా|| రహస్యములలో రహస్యమగు జ్ఞానము నీ కుపదేశించితిని. నీ యిష్న్వము 
వచ్చినట్లు చేయుము. 
= భగవద్గీత. అ. 18. శ్లో. 63. 
“యధేచ్చసి తథాకురు” - నే చెప్ప వలసిందంతా చెప్పినాను - అన్నీ విన్నావు - ఇక నీ 
యిష్పం - నీకు ఏలా నచ్చితే, ఎట్లుంటే అట్లే చెయ్యి -(ఎంత స్వేచ్చ, ఏమి ఉదారత్వం) 
భక్తి- అచంచల - అవ్యభిచార - అనన్య - అఖండ - అసమాన 
\ 
అ లక్ష్యం BS వలె క భక్తి 

ఏకాగ్రత పరాయత్తముగాని శరణంనాస్తి “తత్వమసి” ప్రమత్తులు 

ఏకధారా స్రవంతివలె త్రికరణ శుద్ధి (ప్రహ్లాదుని వలె) అనంత కోటి 
తోడి భక్తి 
బ్రహ్మ విచారం ఈ మమకార శూన్యం పాసి వైరాగ్యం ఫి యోగ నిష్ట 
ఫి జ్ఞాన పరమావధి “జీవన్ముక్తి” - 


326 


ఉత్తమ మానవ జన్మ + ఇంద్రియ పాటవం ఉన్న వాడు - బ్రహ్మ జిజ్ఞాస చేయకున్న 
“ఆత్మ ఘాతకు(డగును” - 

పరోక్షం = పుస్తక జ్ఞానం -----శ విచారమ్‌, వివేకం, వైరాగ్యం. 

అపరోక్షం = మస్తక జ్ఞానం ఈ అనుభవం (అను భూతి) (గురు అనుగ్రహం) 


ప్రకృతి —_ పురుషుల రహస్యం గ్రహించిన అనుభవి 
క్షేత్ర క్షేత్రజ్ఞుల అమరుడు : 


అమృత పానం అమరత్వ సిద్ధిని ప్రసాదించును - 
“హిత ప్రవృత్తి ౫ అహిత నివృత్తి” -- సత్య జ్ఞాన ఫల దాయిని. 
“తినగ తినగ వేము తియ్య నుండు” 
అలౌకికంశీ రామ పథం - ఆత్మారామ విద్య - జ్ఞాన పథం - ఊర్భగామిత్వము 4 
లౌకికం స కామ పథం - విషయేంద్రియ - అజ్ఞాన పథం - అధోగామిత్వం 1 
సమారాధన 
గాయత్రి + అజప గాయత్రి = జపాజప గాయత్రి - 
yy 
ఓం + హంస = సోహం - హంసోం 


ర 


ఆగ్నేయాస్తము + వాయవ్యాస్తము _ బ్రహ్మాస్తము 


శ్లో || మచ్చిత్తా మద్గత ప్రాణా బోధ యంతః పరస్పరమ్‌ | 
కథయంత శ్చ మాం నిత్యంతుష్యంతి చ రమంతిచ ॥ 

తా నా యందే మనస్సు -ప్రాణము - ధ్యాన భక్తులుంచి బాగా నన్ను 

తెలుసుకొన్న జ్ఞానులే నా యందే ఆనందించి, నా యందే క్రీడించు చున్నారు. 
-- భగవర్నీత. అ. 10. శ్లో. 9. 

సర్వకాల సర్వా వన్ఫు యందును - భగవచ్చింతనము సంకీర్తనము, 
గానము -ధ్యానము - శిల్పము - చిత్ర లేఖనము - జపము -ఆరాధనము - వినోద 
కాల క్షేపము - అలంకారము - శృంగారము - నాట్యము - భజనము - - - - 
సర్వాంకిత, శరణాగత జీవనము - (త్రికరణ) సర్వార్పణ శరణాగత భక్తుడు - జ్ఞాని - 
చరితార్జుండు - ధన్య జీవి - ఆదర్శ మానవుండు. 


327 


అనన్య భక్తి - అతుల వైరాగ్యము = నిష్కామ కర్మాంకిత సేవా తత్సరు(డు 

- జీవన్ముక్తుండు. 
నీవు ఈశ్వరుడవే. 

ఈశ్వరు.డిచ్చయించునదే నీవును ఇచ్భగింతువు. మీ యిరువురు ఆనంద 
స్వరూపులే!! కాని నీవు నీ యాంతరంగిక తత్వములోని కి(దిగి లోతును శోధించి 
(దృష్టిని దీర్ణముగ అంతర్ముఖ మొనర్చిన) ఈశ్వర దర్శన మందిన(గాని ధన్యత లేదు. 
కప్పే ఫలే!! 

“హరిః ఓం తత్సత్‌” 


It looks, the greatest hurdle for “భక్తి మార్గం” is “జ్ఞానం”. While 


the goal of Jnana is merger of Jiva with Bramhan, Bhakthi teaches 


“ద్రైతం”. Merger of “Jiva” is undesired. Vice versa is also true. 


328 


13. జ్ఞానము 
ప్రవేశిక 


“ఏకంసతీ విప్రా బహుదావదంతి” 
-- ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానముగ నున్నది. 


“య ఏష వాం తర్గోతి పురుషః” 
= హృదయ మందు స్వయం ప్రకాశ రూపు(డైన పురుషుండున్నాడు. 


ప్రజ్ఞానం బ్రహ్మ 


సత్యం జ్ఞానానంతం బ్రహ్మ”. 


“Four fold wealth” 
చతుస్ప్నాధన సంపత్తి 
1. నిత్యా నిత్య వివేకము 
2. ఇహముత్రార్థ ఫలభోగ విరామము 
3. శమదమాది షట్క సంపత్తి 
4. ముముక్షత్వము 


“జ్ఞాని - ఇతరుల జ్ఞాన జ్యోతిని వెలిగించు కోవడానికి సహకరించాలి” 


329 


శ్లో నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే 
త త్యయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి! 
తా జ్ఞానము పవిత్రమైనది. శుద్ధ మైనది. ఉత్కృష్టమెనది. దానితో సమాన 
మింకొకటి లేదు. అట్టి జ్ఞానమును బహు కాల శ్రద్ధతో పొంద గలడు. 
భగవద్గీత. అ. 4.శ్లో. 38. 
“సువర్ణమేకం బహు భూష ణాని” 
“ఏక సతి విప్రాబహుధా వదంతి” 
అవాంఛనీయమైన జరామరణములను చూచి భయపడని వారు లేరు. 
కాని, అవి ఎవ్వరిని వదలవు. మరి యీ జటిల సమస్యకు పరిష్కారమే లేదా? ఇదే 
విచారము . దీని పర్యవసాన మే “యోగము సారాంశము” : - 
భౌతికంగాను, పారమార్థికం గాను, - ప్రతి ఒక్కరు అభిలషించేది, 
ఆశించేది - “దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాపి” - 
ఆస్తికులు గాని, నాస్తికులు గాని, మరెవ్వరైనను సరే ఆనందము కోరని 
వారు లేరు. జీవితమే సుఖోన్ముఖమైంది. కాని, దుఃఖము వెన్నాడుతూనే వుంది గదా! 
ఆనందము ఉపేయము, దీనిని పొందు ఉపాయమే యోగ మార్గము: దీనిని జడములు 
సాధించ లేవు. కావున, బాహ్య విషయ సంయోగ జనిత దేహానందముకన్న, 
అంతర్ముఖమైన ఆత్మానందమేనిజమైనది. మొదటిది “కరము” రెండవది “అక్షరము”. 
క్రమ ముక్తి అనగా ఉపాసనల వల్లి బ్రహ్మ లోకమును పొంది, అందు 
బ్రహ్మాభ్యాసమున జ్ఞాన ప్రాప్తి పొంది, ప్రతయాంతమున, పర బ్రహ్మ లో ఐక్యమగుట. 
సద్యోముక్తి - జీవన్ముక్తి : బ్రదికి యుండగనే, యీ జన్మయందే బ్రహ్న 
స్వరూపానుభూతి 
దేహమే తానను కొనుట అజ్ఞానము. 
ఆత్మ కాన్పించదనుకొనుట ఆవరణము. జ్ఞానము వల్ల ఆవరణ 
తొలగునని నమ్మడం - విక్షేపం. ఆచార్య - శాస్త్ర భోధల వల్ల జీవుడే దేవుడని పూర్ణ 
విశ్వాసం కలగడం పరోక్ష జ్ఞానం. 
సప్త భూమికలు జీవుని ప్రగతి (అవస్థలు), సోపానములని 
గ్రహించి - స్మి బుద్ది (జ్ఞానం) తో అక్షర శబ్బము బ్రహ్మ వాచకమగు ఓం కారమే (శబ్బ - 


330 


సగుణ బ్రహ్మము) - ఆశయ (సంకల్ప) సిద్ధి నొందకున్న, జన్మ లన్నీ వృథాయేగా. 
యోగుల మార్గము భోగుల కేలా రుచిస్తుంది? వారిది యేదారి - మనది కోదారి 
(గోదారి - ఇందుకే జనన మరణ రహస్యముల విచారించిన గాని, మన లక్ష్య గమ్యము 
సుస్పప్షంగావు. గమ్య స్థానం తెలియక పోతే నీకు భగవంతుడు “17106౯ ఎక్కడి 
కియ్యాలి? భగవంతుని రైలు టిక్కెట్లు, ఎక్కడికి కోరితే అక్కడి కిస్తాడు. అది నీ యిచృ 
- ప్రయత్నము - ల మీద ఆధారపడీ వుంటుంది. “అడుగుము” - ఇవ్వ బడును”. 
“తట్టుము” - తెరువ( బడును. (బైబిల్‌) 

రైలు రాక మునుపే నిశ్చయించి టికెట్టు బుక్‌ చేసు కోవాలి. 

పరీక్షలకు మునుపే బాగా చదివి సంసిద్ధం కావాలి. 

వర్షమునకు మునువే కాలావధి లో విత్తనాలు చల్లాలి. 

భోజనానికి ముందే అన్నీ వండి సిద్ధ పరచు కోవాలి. 

ఇదే మరణ మాసన్న మైనప్పుడు, మృత్యువు ఎదురుగ నిల్చున్నప్పుడు - 
- యోచించి ఏమి ఫలం? భగవత్స్యరూప నిర్ణయం - అనుభవం కావాలి! 

రోగమునకు తగువైన బౌషధం పడాలి. “నేను, నీవు, వాడు” - ఈ త్రిపుటి 
పోయి, ఏకార్థం (ఏకార్డవం) కావాలి - 

సోపాధికం = ఉపాధినాశ్రయించినది 

నిరుపాధికం = ఉపాధి లేనిది 

సోపాధిక జీవుడు నిరుపాధిక బ్రహ్మం కావాలి!! 

కర్మ యోగి నిష్కామ కర్మాచరణ పథమున నిర్మల చిత్తుడై, జ్ఞాన సిద్ధికి 
అర్హతను పొందును. “జ్ఞాన - యోగ” మార్గమున మోక్షము సులభ లభ్యము. 

ఈ విద్యను భగవంతుడు సూర్య భగవానునికిని, తద్వారా, సూర్య 
వంశాది రాజ శ్రేష్ణులకు పార్యంపరముగా లభించి, ప్రచారము నందినది. వీరే రాజర్జులు 
లేక రాజ యోగులు. 

జనకుడు, కేకయ రాజు, ద్యుమత్సేనుడు, అశ్వపతి మొదలగు వారు 
సుప్రసిద్ధ రాజ యోగులు. పరమాత్మ స్వరూప ప్రాప్తి నందిన వారు. 

ఈ విధంగా, జ్ఞాన మార్గ - అధ్యాత్మ విద్య - అనుభూతినందిన ఎందరో 
గృహస్థులు “అజ్ఞాత” రాజ యోగులుగా భువి జీవించు చున్నారు. ప్రకటన - 


331 


ప్రచారములకు విముఖులై, స్యిత ప్రజ్ఞులైన గోష్య జీవను లెందరో నేడు మన మధ్య 
జీవించు చున్నారనిన, పాఠకులాశ్చర్య పడనవసరం లేదు. 
వీరు గృహస్థ బుషులు - వీరి నివాసములు పరమ పవిత్ర 
బుష్యాశ్రమములు: వీరి రహన్య జీవిత గాధలే దివ్య చరితములు. 
ఈ పరమార్థ విద్య, పరమ రహస్యము, మహోత్కృప్పము. అతి దుర్లభ మైనది. 
హృదయ నిర్మలత్వమునకు “జ్ఞాన తపస్సు” - అనగా - 1) అరిషడ్వర జయం. 
2) ద్వంద్వాతీతత్వం. 
౩ భగవదర్శిత - సర్వార్పిత - శరణాగత - తన్మయత్వ స్థితి. 
కర్మ ఫలమాళింపని (నిష్కామ కర్మ యోగి) కర్మ బంధ విముక్తుడు, 
నిగూఢమైన కర్మ రహస్యము నెజీంగిన, ధన్య జీవి : సర్వ యజ్ఞ ప్రియుడై విరాజిల్లు 
చరితాత్ముడు. 
జ్ఞాన పరమా వధి - మానవుని సమస్యల. దీర్చి, సందేహముల.బాపి దివ్య 
జ్ఞానముతో. బాటు, శాంతి, సుఖానందముల ప్రసాదించుటయే గాక, సత్య 
దర్శనములను ప్రసాదించుట. 
సచ్చిదానంద - పురుషోత్తమ ప్రాప్తి 
“అజ్ఞానం + అశ్రద్ధ + అవిశ్వాసం” - మానవుని ఇహ పర దూరు నొనర్చి, 
నరకము (జేర్చును. కర్మ లెవ్వని బంధింపవు? ఈ కర్మ ఫల త్యాగం (ఈశ్వరార్పణం), 
కర్మ యోగ (నిష్కామ - అనాసక్తు సిద్ధిని పొందిన వాడు జ్ఞానమును 
తనయందే పొందగలడు. 
ప్రపంచములో, విద్యలలో, జ్ఞానములలో కెల్ల శ్రేష్ట మైనది, “ఆత్మ జ్ఞానము” - 
- “జ్ఞాన (యోగ) ఖడ్గముతో అవిద్యా హృదయ గ్రంధిని ఛేధించి, సంశయ 
రహితు(డవగుము"”!! 
చేతనం - ఆనంద స్వరూపం - (బ్రహ్మ) 
జడం - దుఃఖ దాయకం - (ప్రకృతి) 
చేతనాచేతనం - మిశ్ర ఫలం - జీవ(మానవ) 
“అవిద్యో పాధికో జీవో -మాయోపాధిక ఈశ్వరః” 
అనగా అవిద్యో పాధికుడు జీవుడు - మాయో పాధికుండు ఈశ్వరుడు. 
ఉపాధుల. దొలగించిన జీవుడే దేవుండు - “జీవో దేవస్పనాతనః” - 


332 


అవిచారదశ యందు - జగత్సత్యం 
విచార దశయందు -బ్రహ్మ (ఆత్మ) సత్యం. 

వేద వేదాంత బృహర్సంధములు - ప్రస్థాన త్రయం -చతుర్వేద మహా 
వాక్యముల సారాంశమిదియే!! ఇది తెలిసి - అనుభవించిన - విశ్వాసపరుండు - 
ఘను(డైన ఆత్మ జ్ఞానికి మోక్షము తథ్యము. 

సమదర్శనులగు పండితులు - రూప నామ ఉపాధుల భేధములను 
దూరీకరించి, ఆధ్యాత్మదృప్పితో “ఏకత్వ దర్శనమును” సాధించు ధన్యులు - 

సచ్చిదానంద హృదయ సాగరమున - తరంగ సదృశములగు సంకల్ప 
(వికల్బ)ములు పుట్టి - ఆత్మాంశను చేరి “జీవు”డని పించుకొనును. 
ఆత్మానందానుభవానందము, ఆత్మ తత్వము వలె నిత్య నిర్మలినమైనది. అవ్యయం - 
అక్షయం, అఖండం, అవినాళి - - - పరిపూర్ణం - అందుకే “సచ్చిదానంద” మందురు. 

ఆత్మ స్వతః శుద్దుడే, కాని అనాదిగా ప్రకృతి బద్దుడగుట వల్లన్ను, - ఆమె 
(శక్తి తనలో నే లీనమై సర్వదా అణిగి యుండుట వల్లన్ను - - - సహచర సహజ ప్రభావ 
ప్రదర్శనము - - - అనగా - - - తన్ను తాను మరచుట (పూనక గుణం) - అనగా, 
తాదాత్మ్య గుణం :- - - సంకల్పించుట - - - కాక్షించుట (ఇచ్చ పొడముట) .... 
సృష్టి, బంధము, సంసారము, - - - తిరిగి విరక్తి (స్వస్వరూప స్మృతి విచారాదుల 
ప్రభావమున) - తిరిగి స్వస్థత - సహజ సతి - ఆరాటము .... మోక్ష కామిత్వము - 
“సృష్టి స్టితి లయ” చక్ర రహస్య మిది ... దీనికి ఆఖరు ఎప్పుడో ఎవ్వరెరు(౧ గలరు? 
వారిద్దరే తీర్మానించి చెప్ప గలరు. అది వారి (సంసార - ఆంతరంగిక) స్వవిషయం! 
మన కెందుకు?? “పురుషోత్తముడు - ఆది పరాశక్తి”; 

నిజంగా అనుభవంలో -దైనందిన జీవితములో - సుఖం -సంతోషం - 
ఆనందం - - ఉన్నదనుకొన్న వారికి విరక్త వచనములు - వివేక - వైరాగ్య - 
మోక్షకామిత్వాది సాధనలు రుచించపవు గదా! ఆర్తుండు - విరాగి - విరక్తుడు - 
అర్థార్థి, జిజ్ఞాసువు - అట్టివారికి లోక జీవనము గిట్టదు - రుచింపదు. వీరు 
జిజ్ఞాసువులు - ముముక్షువులు - - వీరికి వివేక - వైరాగ్య భోధోపరతులు 
పరమానందదాయకము కదా! ఎవరి కర్మ వారిది! ఎవరి దారి వారిది : ఎవరికెవ్వరు? 

విచారము లేకున్న మానవు(డు పశు ప్రవృత్తిని అధిగమించుటెట్లు? అజ్ఞాన 
తిమిరాంధకారము నశింపకున్న జ్ఞాన ప్రకాశమ సంభవము - 


333 


-- దేహము తానను కొనుట ఇది అజ్ఞాన (భ్రాంతి జన్య) 
-- జగత్తు నిజమనుకొనుట కార్యము. 
జే దేవు(డెక్కడో నున్నాడనుకొనుట 

భ్రమ, అజ్ఞానం తొలగకున్న - బ్రహ్మ జ్ఞానం రాదు !! 

కోహం? (నేనెవ్వరు?) : ఎక్కడ నుండి వచ్చినాను? తిరిగి ఎక్కడికి పోవుట? 
ఎట్లు? ఎప్పుడు? ఎందుకో??? 

కథమిదం జాతం? - ఈదృశ్య ప్రపంచం, ఎక్కడినుండి? ఎట్లు? ఎవరివల్ల? 
వచ్చినది? “కోవైకర్తా? “ -ఎవ్వరు కర్త? దీనికి ఉపాధాన కారణ మెద్ది? ఇదే 
ఆత్మాన్వేష విచారం (Self search - Analysis) - 

ఈశ్వరుడెవ్వండు? నాకీ బంధ మెట్లు వచ్చినది? సుఖ దుఃఖములు 
ప్రాప్తించుటకు (ద్వందాదులకు) మూల కారణమేమి? - - - ఈలాంటి సందేహ 
“గ్రంధులు” (ముళ్ళు) విచ్చిపోవునప్పుడే జ్ఞాన భానూదయమై, ఆత్మ ప్రకాశ మావిర్భ 
వించును. ఇక అస్తమింపని జ్ఞాన సూర్యుడు - నిరంతరం హృదయాకాశమున 
ప్రకాశించు చుండ మోహాంధకారము మరి తల చూప నగునా? 

నేను దేహము కాదు. దేహం నాది. ఇక నేను దేనిని నమ్మకున్నను “నన్ను” 
నేను ఏలాగు నమ్మకుందును? నా ఉనికిని నేనే శంకింప సాహసించుటెట్లు? ఈ 
దేహము నాకు ఆశ్రయ సాధనము. జడము; దృశ్యము, నేను ద్రష్షను - సాక్షిని - 
ప్రజ్ఞను, తెలివిని - అధికారిని : 

స్వస్వరూప విస్టృతియ - భమ, బంధము, అజ్ఞానము, మనో మాలిన్యము 
అందురు: అది నశించుటే “జ్ఞానము” --- మోక్ష లాభము. 


సత్యస్వరూప నిరూపణము -- సాక్ష్యము -- వివరణము - 
మనము స్వయంగా చూచి - అనుభవ రీత్యా తెలుసు కో గలది 


-తెలుసు కొన్నది -- 10% 
తల్లి తండ్రులు - స్నేహితులు - పెద్దలు - గురువులు 
తమ స్వానుభవ నివేదనం -- 20% 


334 


వేదాది శాస్త్రములు - దివ్య పురుషులు - మహర్షులు - 
ఉపనిషద్దష్షలు - - 60% 
ఆకాశవాణి - అశరీర వాణి - దివ్య వాణి - అంతర్వాణి - - - 
పూర్వులు కూడా నమ్మిరి. - 10% 


ja 


ఉ|| 1. తుదకు కంసుని లాంటి రాక్షసుడు కూడా ఆకాశ వాణిని నమ్మెను. 


2. భాగవత (ఆంధ్ర) కర్త పోతన - భక్త వర కవి - శ్రీ రామ చంద్ర రూపమున 
ఆంతర్వాణి చే ఆదేశింప( బడెను. 
3. దేవకి - వసుదేవులు - ఆకాశ వాణి ఆదేశము చే బాల కృష్ణుని 
గోకులమునకు తరలించిరి. 
4. సత్యకాముడు - గోవు - నిత్యాగ్నిహోత్రముల ద్వారా జ్ఞానోపదేశము 
బడసిను. 
5. మహాత్మా గాంధీజీ తన అంతర్వాణిని (1౧౧౪? ౪౦109) కూర్చి పదే పదే 
ప్రస్తావించి ప్రశంసించెను. 
6. పాశ్చాత్యుల “డెల్సీ ఆరెకల్‌” (Delphi 02019) (అశరీర వాణి) గాథ 
సుప్రసిద్ధము. 
ఆది లేనిది అనాది. ఒక సంకల్పముతో (ఇచ్చ -కోర్కె) ఆత్మ (భగవంతుడు) 
చెరలో పడ్డాడు : ఆ చెరశాల యే దేహము - బంధము. ఇక ఆ దేహ సంబంధమైన 
బంధము లే “ధన - దార - పుత్రాదులు” ఆత్మకు అనుబంధములు: ఒక (ఆది) 
సంకల్పమే, యీ విషాద - దీనాతి దీన - ప్రమాదమును ప్రసాదించి నప్పుడు - - క్షణ 
క్షణ సంకల్ప ప్రవాహమున పడిన - ప్రవృత్త జీవనుడైన - మానవుని గతి ఏమి కావాలి! 
హరోహర!!! 
జన్మ సుఖ సౌఖ్య దాయకమా? ... సరి! చిరంజీవ! తదాస్థు!! సంసార 
బంధ ప్రియ ధోరణి కి మోక్షం కల్ల!! సుఖీభవ!!! 
అబ్బబ్బ! చాలురా తండ్రీ “యీ జన్మ మిక దుర్లభమురా” - విముక్తి - 
మోక్షం - విరుగుడు కావాలి - తథాస్టు!! చిరంజీవ!! ఇదే ముముక్షుత్వ ధోరణి! బుద్ధి 
మంతుని లక్ష్యం! 
“యద్భావో తద్భవతి” - తప్పక తరిస్తాడు! అభయం!! 


335 


కధ. ఒక నవాబు మంచి వంకాయల మసాలా కూర తిని - 
ఆనందంతో - సభ చేర్చి, వంకాయను వర్ణించి పొగడమన్నాడు. ఒక బుద్ధిమంతు(డు 
“ఆహా! వంకాయ కూరగాయల్లోకెల్ల రాజు - సార్వభౌముడు - మణి. అందుకే దాని 
తల మీద కిరీటం మరి “తురాయ్‌” అన్నాడు. మెచ్చి, వానికి ఒక అగ్రహారం జాగీర్‌ 
జారీ చెయ్య(బడింది : వెంటనే నవాబు ఇంతతో తృప్తి పడక - ఇక రోజు తన నగరులో 
వంకాయల కూర తప్ప మరెద్ధిన్ని చెయ్య కూడదని శాసించెను. వైగా, తన రాజ్య 
మంతటా, ఆలాగే వంకాయలు తప్పా మరే కూరగాయలు పండించడంగాని - 
అమ్మడం గాని - వండడం కాని నిషేధించి, భారీ శిక్షలు, అపరాధం చాటించెను. ఇక 
లోకంలో ముబ్బిడిగా వంకాయలు చలామణీ అయ్యె! ప్రజలందరికి - నవాబుకు సహా - 
బేదులు - రక్త విరేచనాలు తగుల్కోంది. రాజ వైద్యులీ విపిరీతం గుర్తించి, బెషధ 
మివ్వడమేగాని, వంకాయ పథ్యాన్ని నిషేధింప సాహసించరైరి. నవాబు పరిస్థితి 
ఘోరమయ్యెను. ప్రజలెందరో చని పోయిరి. ఒక వైద్యుడు మాత్రం సాహసించి, ఆ 
యౌషదములకు వంకాయ పథ్య వస్తువని నిషేధించెను. నవాబు రోగం కుదిరి సత్యం 
గ్రహించెను. వెంటనే, తిరిగి సభ కావించి, వంకాయను దూషింప ఆజ్ఞాపించెను. ఆదే 
(జాగీరు పొందిన - వర్షించి పొగిడిన) వ్యక్తి యాలా దూషించెను - “వంకాయ ద్రోహి - 
కూరగాయలలో కెల్ల పరమ చండాలి! కావుననే భగవంతుడు దాని తల మీద 
“గూటము” (తొడిమ) కొట్టి దండించెనని ముగింప, నవాబు సంతోషముతో వానికి 
మరొక జాగీరు ప్రసాదించెను. ఏ దృష్టితో చూచిన లోకం అదే రూపము దాల్చి దర్శన 
మిచ్చును. దృష్టి ప్రధానం గదా!! 

నీవే పరబ్రహ్మవు - బంధ మోక్షములు నీ చేతి లోనే వున్నవి. కోరుకో - 
సిద్ధపడి ప్రయత్నించి త్రికరణాల - ఏ కోన్ముఖంగా - దూకు! కోరిక ఫలిస్తుంది. 
లాభిస్తుంది. నీవు కల్పవృక్షం క్రింద నున్నావు: కోరుకో! 

కధ. ఒక బాటసారి మార్గ మధ్యమున, అలసి, ఒక వృక్షము క్రింద 
విశ్రమించెను. అది నిర్శనారణ్యము. చల్లని గాలి - నీడ - అతనికెంతో హాయి నిచ్చెను. 
ఆహా! ఎంత బాగున్నది. ఇచ్చట ఒక దివ్య భవనముండి, అందు తన భార్య బిడ్డలు, 
అతులాస్వైళ్చర్యములతో, నివసించిన ఎంత బాగుండెడిది” - అంతే! తక్షణం అన్నీ 
మాంత్రికంగా రూపొందెను. పాంధథుడు, ఆనందాశ్చర్యములతో పొంగి పోయెను. 
తక్షణమే, దురదృష్ట వశమున అతని మనఃపథమున “అయ్యా! ఇది కీకారణ్యము 


336 


గదా, ఏ దైనా ఒక పులి వచ్చి తన్ను భక్షీంచిన ఎంత ఘోరమను కొనెను.ఆలా 
తలచినంతనే ఒక పెద్ద పులి తారసిల్లి అతనిని భక్షించెను. “యద్భావో తద్భవతి” - 
అతడు తాను కల్ప వృక్షం క్రింద నున్నాడ నని ఎరుగడయ్యెను. - కావున, 
“మానవుడు తాను మాధవు(డే” నని గ్రహింప జాలనందున మాయా మోహ జాలమున 
3 అజ్ఞానంతో కన్న యిడుములుకు లోనవుతున్నాడు. 

“తెలుసు కున్నావా? నాయనా! నీ వెంత గొప్పవాడవో! 


ప్రకృతి జీవనం రెండున్ను నీ చేతి లోనే వున్నవి - నీ 
యిష్పం. నీవే సర్వమునకు కర్తవు, 
నివృత్తి బ్రహ్మత్వం. క్రియవు - సర్వం “శివోహం” 


అహంకార - మమకారములు - అజ్ఞాన జనితములు - జ్ఞానమే 
కర్తృత్వ - భోక్సృత్వాభిమానములు | దీనికి పరమావధి - 


ఇహమందు - శాంతి - సుఖము సర్వ కర్మ ఫలత్యాగము జ 
పరమందు నిర్వాణ ప్రాపికై -- సన్యాస మావశ్యము - 
పండితులు బ్రతికిన వారికి - చచ్చిన వారికి కూడా దుఃఖింపరు - 
“పుట్టినది గిట్టును - గిట్టినది పుట్టును” ఇది అనివార్యము, ప్రకృతి సహజ ధర్మము: 
కాని మృత జీవి, చిరంజీవి, లోకాంతర వాసి: పునర్శన్మ తథ్యము: నశించుట దేహ 
ధర్మము. అవినాశత్వము ఆత్మ ధర్మము . రూప నామాదులు క్షణికములు: కాని ఆత్మ 
నిత్యుడు - అవధ్యుడు - 
శ్లో|| నైనం ఛినన్తి శస్త్రాణి నైనం దహతి పావకః] 
న వైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥ 
తా ఆత్మను శస్త్రములు ఛేదింప జాలవు, నిప్పు కాల్చ లేదు, నీరు తడప లేదు, గాలి 
శోషింప చేయ లేదు, పంచ భూతములకు లోబడునది కాదు. 
-- భగవద్గీత. అ. 2,శ్లో. 23. 
“సదేవ సోమ్యేద మగ్రఆ సీత్‌” 
సత్‌ + ఏవ = సదేవ = నిత్యత్వం అనగా ఆత్మానాత్మ విచారము వల్లనే జ్ఞానోద్భవం. 


337 


నే నొక్కడే సత్యం - సూక్ష్మం - ద్రష్ష - సాక్షి - సతి - అవ్యయం --- అనే 
“నేను” నిస్సందేహం. ఆత్మ ఒక్కటే, దేహములనేకములు. వివిధ నామ రూపములు - 
విభిన్న భాగముల తో కూడినవి. ఇక “దేహము” - “ఆత్మ” అనుకోవడం (దేహాత్మ 
బుద్ధి) అజ్ఞానం కదా!! 

ఆత్మ బాహ్యాభ్యంతరనియామకు(డు. ఆత్మ జ్ఞాన మయం. దివ్యం - శుద్ధం 
- నిత్యం - నిర్మలం - సయం ప్రకాశం - స్వచ్చం - సద్రూపం - అఖండం - 
అవ్యయం - ప్రకాశింప(జేయ జాలును కాని ప్రకాశింప బడ జాలదు.సర్వవ్యాపకత్వం 
కలది. అంధకారమును కూడా తెల్పును. కాని, దేహం అశుద్ధం - జడం - సప్తధాతు - 
మల సంయుక్తం - అనిత్యం - అసద్రూపం - అశుభం. 

అజ్ఞానము 

ల రెంటికిని ఉపాదాన కారణం సూక్ష్మం ఒక్కటే! 
అదే ఏకం - సత్‌ - అవ్యయం - ఆనందం. 
సంకల్పము 

అజ్ఞానం వల్ల ప్రభవించిన జగత్సర్వం జ్ఞానం వల్ల విలీనమగుము. 
సంకల్పము వల్ల నానాత్వం - అనేకత్వం - విభిన్నత్వం - ప్రభవించును - కావున 
సంకల్పమే, విభిన్నత్వమునకు కర్త: సంకల్పమనగా “మనస్సు” (అంతఃకరణము) 
యొక్క పరిణామమే!!! 

ఘటమును చూచి తానే ఘటమను కొన్నట్లు నా యొక్క వేహామనిను = 
నేనే దహమనుకోనుటు = ఆజ్ఞానం - మమకార పాతువు. 

నా కుమారుడు - నేను కాదు - అట్లే 
నా దేహము కూడా - నేను కాదు కదా! 

“శాస్త్ర జ్ఞానము - గురు బోధ” - మోక్ష మార్గ దర్శక ద్వారములు స 
సాధకుడు త్రికరణ శుద్ధిగా - తీవ్ర వివేక వైరాగ్య భోగోపరతులతో - పూర్ణ పురుష 
ప్రయత్నేన - బ్రాహ్మాభ్యాసాది సాధనలతో సాగి పోవాలి. “గనులలో బంగారమున్నది - 
సాగర గర్భమున మణి ముత్యాల రాసులు - మొదలగు నిధులున్న వనెడీ విశ్వాసం 
మాత్రం తోనే “అనుభవం లాభం” చే కూర్చ జాలనట్లు - “Cheque - చెక్కు - 
డ్రాఫ్టు” చేత ఉంచు కొన్న - అక్కరకు రాక పోవచ్చును : 029% చేయాలి ; 
అపరోక్షానుభూతి - అనుభవ జ్ఞానము పరమావధి - 


338 


(Intellectual soul Science Experts) 
మనో శ జయ విద్యాభ్యాస - నివృత్తి 
పథ - జ్ఞాన పథము (1) ౫ సాధన చతుష్టయ సంపన్నులైన 
ధన్యులు శాంభవీముద్రాధికారులు - 
చంద్రగిరి మార్గ చరులు - సుఖ సాధ్యం 
సులభలభ్యం. 


డా 
చిల్ల 
క 


అష్టాంగ యోగ మార్గము - 
ప్రాణజయము - ప్రాణాయామ సప్త 
కమల మార్గము - షట్బక్త 
యోగ పథము (2) ఈ భేదన - అప్ప సిద్దుల ప్రాప్తి - దుస్సాధ్య 
- అమిత అపాయ శ్రమ మార్గం. 
Long, hard, Rigid path of 
Trials, Perils & Temptations. 
(3) దెబ్బలు తిని, సంకుల వ్రణ దేహము తో - కృశించి, కాల్సిరిగి, 
కన్నులు గానని, కుక్క, మెడలో (పగిలి) విరిగిన కుండ కంఠము తో సహా - - - వెంటి 
కుక్క వెంట ఆప్యాయముతో . .. . తగుల్కొని తచ్చాడుతూ ... (నోట క్రిమి 
సముదాయ సంకులము పూతి గంధ హేయము నిరామిషంబగు ఎముకతో సహా) - 
అబ్బబ్బ! మన్మథుడు .... అట్టి దౌర్భాగ్యపు ప్రాణులను గూడా వదలడే!! 
చచ్చిన వారిని సహా చంపు వాడు గదా!!! మరణోన్ముఖుడైన శత వృద్ధులను గూడా 
కామ, వాసనా యతులుగంజేసి, పునర్శన్మ నాపాదించు చున్నాడే!! 
డక భర్హహరి. 
“విధ్యుక్త ధర్మములను మానుట” 
“నిషిద్ధ కర్మలనాచ రించుట” - పాప హేతువు. 
అందుకే - యుద్ధమున మరణించిన వారికి వీర స్వర్గము, 
యుద్ధమున జయించిన వారికి ఇహ సామ్రాజ్య పట్టాభిషేకము !! 
బ్రహ్మాభ్యాః - సాధకుడు నియమ నిష్టలతో అత్యంత జాగరూకు(డై, మెలకువతో - 
సదాచార - మిత సాత్వికాహార - భక్తి శ్రద్దలతో మసలుకోవలెను. 


339 


జ్ఞానము - వివేక విచారముల వల్ల ఉదయించును 

“జాత్యా శ్రయ నిమిత్తా దుష్టా దన్నాత్కాయ శుద్ధిర్వివే కః”! 
తా ఉల్లి మొ|| నవి జాతి రీత్యా దుష్టములు - చోర, చండాలాన్నాదులు ఆశ్రయ 
దుష్వములు - ఎంగిలి, మలిన, క్రిమి కీటకాద్యన్నములు నిమిత్త దుష్టములు. 
(బ్రాహ్మణుడు చోర ధన భోజనం) 

“ఆహారము శుద్ధముగ నున్న అంతఃకరణ శుద్ధి గల్గును.” తద్వారా 
అవిచ్చిన్న స్కృతి - అనగా -స్ఫిర ధ్యానాదులు ప్రాప్తించును. 
విమోకః - కామాదులందాసక్తి లేక అనగా రాగ ద్వేష రహితు(డై (ద్వంద్వాతీతుడై) 
ఉపాసించ వలెను. 
వైరాగ్య - బోధోపరతులు - 
వైరాగ్యము - ఇహ పర లోక సమస్త భోగ భాగ్యములందును సంపూర్ణ (త్రికరణ) తీవ్ర 
విరక్తి - వైరాగ్యము ఇచ్చా రహిత నివృత్తి - సామ్య స్పితి. 
బోధము - తానే (నేనే) బ్రహ్మ మనెడి -స్లిర - పరిపూర్ణ - నిశ్చయాత్మకపు బుద్ధి - 
విశ్వాసం. 
ఉపరతి - చిత్తలయము - ఇదియే బ్రహ్మ విద్యా ప్రాప్తికి ఫలం - ధ్యేయాకార చిత్త స్ఫితి 
- బ్రాహ్మీ స్టితి. 
ఇంద్రియ వ్యాపారాదులనుడుగుట చే సౌఖ్యము గాంచేనిచో బ్రహ్మ జ్ఞానము వ్యర్థము. 
కాని, విజ్ఞానము చేత, దేపాంద్రియముల నిగ్రహించి, మనస్సును వెలికి నిగుడ కుండు 
నట్టు, అంతర్ముఖమొనర్చి, సిర్వికల్ప సమాధి యందే నిల్చియుండునట్లుచేయుట 
దుర్లభము: చిత్తేంద్రియ ఉపరతి మహత్కార్యము - వేదాంత విద్యకు “శ్రద్ధ - భక్తి - 
సాధనలు” ప్రధానాంగములు - 

ఇంద్రియాశ్వములకు సంకెళ్ళు తగిలించి - సహజముగ బహిర్ముఖమగు 
వానిని అంతర్ముఖమొనర్చుటయే - “సంయమము” (సంయమ యజ్ఞ మందురు. 

-- కఠోపనిషత్‌. 
“త్రయ మేకత్ర సంయమః” - అనగా ధ్యాన, ధారణ, సమాధుల చేత 


పతంజలి. 
శ్రవణం - శాస్త - గురు - పెద్దల (లోక) అనుభవము. 


340 


మననం - పై ప్రభోధములను - పలుమారు (శ్రవణ విషయములను) 
చింతించి, స్మి పరచుకొనుట. 

నిధి ధ్యాసము - పై నిశ్చ యార్భములకు విరుద్ధముగ (విపరీతముగ) 
ప్రవర్తింపకుండుట. 

సాక్షాత్కారము - “తత్త్వ మస్యాది” చతుర్వేదమహా వాక్యముల అనుభవం. 

“దేహ శుద్శికై రుధ్దుకొను సబ్బును కూడా తుదిని కడిగి శుభ్ర మొనర్చుకొను 
నట్లు - జ్ఞానము కూడా, ఆత్మ జ్ఞానము నందించి, తాను కూడా అందే లయించును” 

“దుప్ప సంహారానంతరము - అవతారం కూడా అంత మొందాలి కదా!” 

“ముల్లు తీసిన తర్వాత - సూదిని పార వేస్తాము గదా!” 

“కట్టెను దహించి, అగ్ని కూడాఅందే బూడిదయై నశించును” 

“ఏరు దాటి తెప్పను వదలివేస్తాం” - జ్ఞానము అంతే - 

“జ్ఞాన - అజ్ఞానముల”కు వై సాక్షి “ఆత్మ - బ్రహ్మ” 

న. స సా సంకెళ్ళు —— రెండు తుదకు పోవాలి. 

ప్రవృత్తి నివృత్తుల (సంగ్రామ) సమర విజయ] 

కాంక్ష ముప్పిరి గొన - కమ్య కర్మ యె] 

అగ్ని కర్మలను గాల్సి పిదప తానును ధగ్గ మై! 

తుదకు రెండును నళించునట్లు!! 

అజ్ఞానమును నశింప(జేసి జ్ఞానము కూడా అందే లయించి నశించిన గాని 
“ఆత్మ తేజము” ప్రకాశించి శేషింపదు - 
యోగాభ్యాసము - నిర్మల దృష్టి యనందగు “వివేకోమును గల్నించి - మనో నేత్రముల 
గప్పియున్న “అజ్ఞానాంధకార” తెరల తొలగించును. వస్తు తత్వము యొక్క సత్య 
స్వరూపము గోచరించును. 

ప్రకృతి తన మాయా మయ మహేంద్రజాల చిత్ర విచిత్ర ప్రదర్శనములను - 
ఘటనా ఘటన చాతుర్యమును - పురుష సంయోగ - సాన్నిధ్య బలముచే 
విజృంభించి, పురుషుని ఆనందమునకై - సంతోషపరచుటకై - ప్రదర్శించుచున్నది. 
ని ప్రకృతి పురుషుని స్థాన మాక్రమింప(జాలదని గ్రహింప(దగును. హృదయ 
సింహాసనాసీను(డైన పురుషుని వినోదార్థమై, ప్రకృతి ఈ మాయా మపాంద్రజాల 


యీ 


341 


జగద్రంగ భూమిని తీర్చి దిద్దుచున్నది. ఆమె యే సూత్రధారిణి: ఆనంద స్వరూపుడైన 
పురుషుని గిలి గింతలు వెట్టి తానే అలసి ఆతని పాదాక్రాంతురాలు కావడమే వేదాంత 
విద్య పరమావధి. 

సుధీర్హ శాస్త్రీయ యోగ సాధనానుభవములచే పండిన “వివేక వైరాగ్యాదుల” 
తో భయమనునది మన వద్ద నుండుటకే భయపడి పారిపోవును. అంతట “చిత్తము” 
ఆత్మ తాదాత్మ్యమునొంది - కైవల్య ప్రాప్తి తథ్యము - అభయం!!! 

శ్లో “క్షణమ పి సజ్బన సంగతి రేకా భవతి భవార్థవ తరణే నౌకా॥ 

-- భజ గోవిందం. శ్లో. 13. 

తా|| ఒక క్షణమైనను సజ్ఞనుని చెలిమి నీకు లభించినచో అది ఈ సంసార 
సాగరమును దాటుటకు నౌకవలె నుండును కదా! 
ముముక్షత్వము - మోక్ష కామిత్వము - దృఢ -తీవ్రమోక్షేచ్ళ. 


అగ్నితప్తుడు జలమునకై - పరితపించునట్లు ఆరాటము - 
రోగి బెషధమునకై - అజ్ఞాన వ్యాధి గ్రన్గుడు - బ్రహ్మ 

తీవ్ర పిపాసి జలమునకై - వేత్త యైన సద్గురువు నాశ్రయింప( 
నీట మునిగినవాడు గాలికై - దగును - చిదచిద్ధంధి (బంధ) 


దారి తప్పిన(తల్లిని పోగొట్టుకొన) పసిపాప తల్లికై -| విచ్చేధనమునకై ఆరాటము - 
ఈ మోక్షేచ్ళ ౩ విధములు - 1. మంద - 
il. మధ్య 
॥॥॥. తీవ్రము లని ౩ తెరంగులు - 
నదులు సముద్రము నకు పరువులు తీయునట్లు 
పిల్ల తల్లికై ఆరాటపడి ఒడిలోచేర్చ బడినట్లు 
అయము అయస్కాంతమును తగుల్కొను నట్లు 
అగ్ని తప్పుడు జలమున కై పరువిడు నట్లు 
సీటమున్షినవా(డు గాలికై తహ తహ లాడునట్లు 
భక్తుడు భగవంతునికై విరహము (జెందును 
యోగి - జ్ఞాని -మోక్షార్థమై తద్రీతి గనే “విల విల” తన్నుకొని తపింతురు - 
1. సూర్యోదయంతో ప్రపంచము నలుముకొని వున్న నిభిడాంధకారము - 
పటాపంచలై మాయమగునట్లు - 2. “వెలుగున్న చోట చీకటికి చోటు లేదు” 


జ SOY TUR: ni 


342 


ర. “నిప్పునకు చెదలంటదు” - 

4. చెట్టు మొదలు తొట్ట (తొరట) యందు అగ్ని యుండిన చెట్టులోని 
తడి పూర్తిగా అంతరించి - ఆరి - ఎండే పోవునట్లు 

5. జ్ఞానమున్న చోట అజ్ఞానమునకు చోటు లేదు. బ్రహ్మ విదుని 
(తత్వజ్ఞుని యందలి జ్ఞాన జ్యోతి ప్రకాశము వల్ల ఆజ్ఞానాంధకారము మాయమై 
స్వస్వరూపానుభూతి - మోక్షము లభించును. 

అమరత్వముకన్న - అమృతత్వము శేయము. 

జన్మ= జడ + జీవ ఫంగ్వంధ సంసారము “చిద చితి” 

(గ్రుడ్డి + (కుంటి) బంధమిదియే - “గ్రంధి” బంధము 

మనస్సు - దళేంద్రియముల ద్వారా విశ్వ విశాల విషయాసక్తమై “జీవ” 
రూప బంధమై దేవుని జీవుని చేసినది. అంతర్ముఖ మనస్సు బ్రహ్మ ధ్యానము న 
బ్రహ్మమై “బ్రహ్మ” మిగులును. 

సంసార దవానలాగ్ని మధ్యమున - (తాపత్రయము - యీషణ త్రయము) 
- జిక్కి మోక్ష శాంతికై, ఆవేదనతో అఖణ్జులు(జాచి - జనన మరణ చక్రమునుండే 
విముక్తిక - “జ్ఞాని” ఆరాట పడును. తరించుటే బుద్ధిమంతు(డైన మానవుని 
ఉత్తమోత్తమ ధర్మము - ప్రథమ కర్తవ్యము - 

టేపు మాపనక - ప్రతి క్షణమును - జీవిత కాలమున - 
సద్విసియోగమొనర్చ దృఢ సంకిల్పితుండు కావలెను. ప్రపంచమొక (కోర్కెల) 
విషవలయము. దశ దిశ లనుండి మానవుని సహజ (వాసనామయ - సంస్కారబల) 
కోర్కెలు లాగుచునే యుండును. కాల సర్పము క్షణ క్షణము ఆయువును 
మ్రింగుచుండును. పోయిన ఘడియలు తిరిగి రావు, పూర్వ పుణ్య విశేషముతో 
సద్గురు నాశ్రయించి - భక్తి జ్ఞాన వైరాగ్యాదుల సాయమున - తరింప స్లిర నిశ్చయుడై - 
సాగి పోవలెను. 


పరిపూర్ణ సత్య జ్ఞానము యోగ విజయమునకు, శీష్రఫల ప్రాపికి 
నిశ్చల భక్తి అత్యంత సులభ - సుఖతర సాధనకు 
అతుల వైరాగ్యము వలయు అంగములివి : వీటితో 
నిష్కామ కర్మాచరణము అంతర్జృప్పి - ఇంద్రియ జయము - 
నిరంతరాభ్యాసము ఆనందము - శాంతి - తృప్తి - 


343 


పురుష ప్రయత్నము - మరియు ద్వందాతీత స్థితి - నిగ్రహానుగ్రహ - 


స్థిర దీక్ష - శ్రద్ధ - సామర్థ్యము - ఇప్ప దేవతా దర్శనము - అప్ప 
సిద్దులు = సర్వార్థ సిద్ధి “దుఃఖ నివృత్తి - 
ఆనంద ప్రాప్తి” - 
ఓం తత్సత్‌ 


దేహి మాయా వృతుడై - దేహాత్మ బుద్ధి తో “జీవత్వ - దేవత్వ” 
అభేదమును మరచి, సద సద్వివేచనాహీను(డై, మూలా జ్ఞానమును ఛేదింప, బ్రహ్మ 
జ్ఞానము నాశ్రయించి, చతుర్వేద మహవాక్యముల బోధ గురు ముఖతః పొంది - 
ఉపాధులయందభిమానమును వోనాడీ - నిరుపాధిక పర్మాత్మ తత్వ జ్ఞానోదయమున 
“బ్రహ్మము” తానెయై నిల్చును - శేషించును : 

ఇంద్రజాల శక్తి - క్రియలు - ఇంద్రజాలికునేమియు చేయ(జాలవు! పరతత్వ 
దివ్యానుభూతి వాగింద్రియమున కందనిది. “పసిపాప సముద్రమును - జవ్వని తన 
తొలినాటి సుఖమును” - మూగగానే తలవంచి చిరునవ్వుతో మౌనము దాల్చ్బును : 
ముని మౌని గదా!! 

జ్ఞాని - అచలు(డు - సిత ప్రజ్ఞుండు - సర్వాత్మ బుద్భిగల సర్వ సముడు - 
మహా మహుండు - నిరపేక్షుండు - శుద్ధ సత్వ ప్రసన్న చిత్తుండు - సహజ సితి 
గలవా(డు. 

సంచితము దహింప(బడి - నిర్భయముగ నిర్లక్ష్యముగ - ప్రారబ్బమును 
సహించి - అనుభవించి - దేహ చెర శాశ్వత ముక్తికై “తహ తహ” లాడుచు - సత్య 
దృష్టిని వీడక: = “భర్చిత బీజవత్‌” - అఖండ పరమానందాను భవ భాగు(డై - 
నిష్కాముడై - శాంత చిత్తు(డై - దిగంబరు(డై - సుజ్ఞాన కైపున సొక్కి 
తన్మయత్వమున జాగ్రత యొక దీర స్వప్నమువలె “సాక్షి గా చూచుఛు జీవిత శేష 
పరిసమాప్తి కై (దేహ విసర్షనాతురతతో) “అలలు లేని మహా సముద్రము” (నిస్తరంగ 
వార్భి వంటి మనస్సుతో - (ఎన్ని మహా నదులు - సుడి గుండములు - తుఫాన్లు - 
జల ప్రళయాలు - సంభవించినను - చలింపక - ఒలకక - ఉలుకకున్న సాగరము వలె) 
వ దివ్య సాన్నిధ్య ప్రభావ మహిమోత్కృప్పతతో” అజగర మహర్షి వీలెః. 2 
భాసించుచుండును. 


344 


విషయము + ఇంద్రియములు  కలియకున్న అనుభవంలేదు. సంధాన 
కర్త మనస్సు - అనుభవి జీవుడు. 
వేదాంత విద్య ఆవశ్యకత యేమిటి? 


భేద జ్ఞానము అభేద విజ్ఞానం 
అజ్ఞానం జ్ఞానం 
ఇల Ca 

బంధం మోక్షం 

మోహం బ్రహ్మత్వం 

సంసారం ముక్తి 

( 9 

జీవ - జగత్తులు ఏకత్వ - అద్వైత సితి 
ద్వంద్వతాడన తరంగాలు సచ్చిదానంద పదవి. 
జనన మరణ చక్ర భ్రమణం అఖండాద్దైతానంద సతి. 


“దుఃఖ నివృత్తి - ఆనంద ప్రాప్తి” - “అజ్ఞాన నివృత్తి - జ్ఞాన ప్రాప్తి” 
వేదాంత విద్య సామాన్యులకు రుచింపని చేదు సరుకు. కాని, “తినగ తినగ వేము 
తియ్యనుండు” అన్నట్లు వినను, వినను, రాను, రాను, పఠన, శ్రవణ, మననాదుల తో- 
అత్యంత మధురాతి మధురమై - ఆనందదాయకమై - దివ్యామృత వాహినియై - - - 
భవతరణకుపయుక్త సాధనమగును. 

బంధితు(డు విమోచనము కోరును. తన బంధ కారణమును జ్ఞాన 
సాయమున గ్రహించిన, సులభముగా విముక్తి నందును. మహానుభావులు ఇంతకన్న 
కోర దగిన దెద్దియును లేదు. 

శ్లో నత ద స్తీపృధివ్యాం వా దివి దేవేషు వా పునః 

సత్యం ప్రకృతి జైర్ముక్తం య దేభి స్యా త్తిభిర్గుడైః | 
తా మూడులోకముల యందున్న ప్రాణులు మూడు గుణములకు లోబడియే 
యున్నవి. గుణముల భాగములలో పాచ్చు తగ్గులుండు గాక. 
య భగవద్గీత. అ. 18.శ్లో. 40 
పృథ్వి -స్వర్గ - సమస్త చరాచర సృష్టి (పిపీలి కాది బ్రహ్మ పర్యంతం) - 
ప్రకృతి నుండి యుత్పన్నమైన “త్రిగుణముల” నుండియే ప్రభవించెను. 

స్వధర్మమనగా “ఆత్మ ధర్మమని” వేదాంతార్థము. కాని, సాధారణంగా 

“నియోగత్వమ్‌” - వర్ణాశ్రమోచిత విధ్యుక్త ధర్మ నిర్వృహణమని ఊహింప(దగును. 


345 


కర్మ — దోషము, అగ్నినుండి ఈ పొగ వలె తప్పదు. 

వైష్కర్మ సిద్ధి - “నిర్వాసనామయ - అనాసక్త - అసంగ - త్రికరణ శుర్సిని, 
త్రిదశలందును ప్రదర్శించు ద్వంద్వాతీత జితాత్మునికే చెల్లును - బ్రహ్మత్వమే జ్ఞాన 
పరాకాష్య! 

కాని, మనది ఆచరణ లేని ఆక్రందనమే! ఆచరింపకున్న అనుభవము లేదే! 
నిష్పల రోదనం - శుష్క వేదాంత వాగాడంబరమే!! 

విషయేంద్రియ సంయోగము క్షణికము - తాత్కాలికము: ద్వంద్వములన్నీ 
అంతే! కాని వివేకి, సహనంతో, సహించి, స్మిర చిత్తు(డై, ధీరుడై, అమరత్వాధికారి 
కావాలి - తత్వవేత్తయై తరించాలి! 

రాజ యోగము = “సాంఖ్య + తారక + అమనస్కము” 

జీ శ్రీ సీతా రామాంజనేయ సంవాదము. 

సాంఖ్య దర్శనము - “సంఖ్యను తెల్పునది” 

“స సమ్యక్‌ ఖ్యాయతే ప్రకాశ్యతే పరమార్థ తత్వం అనయాఇతి సంఖ్యా” 

అనగా  పరమార్శ తత్వమును తెల్పునది. జ్ఞానము చేత ప్రక్రాశిత 
మొనర్చు(బడు తత్వము సాంఖ్యము. (Anatomy in 3 planes) - 

కపిలు(డు (కర్ణమ -దేవహూతుల పుత్రుడు) - సాంఖ్య కర్త, 

నేశ్వర (ఆస్తిక) - కపిల భగవాన్‌ 


సాంఖ్యము | 
నిరీశ్వర (నాస్తిక) - ఎవ్వరో తెలియదు. 


సాంఖ్యము - మానవుని “న్గూల + సూక్ష్మ + కారణ” దేహముల విపుల 
విస్తార విభజన రహన్య శాస్త్రము - 

రాజ యోగమునకు = వేదాంత శాస్త్రమునకు ప్రాణ పట్టు: 

సాంఖ్యము = బుద్ది rar): తత్వం పదార్ధ విచారము (కపిల & 
పాతంజలి): సన్యాసం (బాల గంగాధర తిలక్‌)- 

“శబ్బ స్పర్శ రూప రన గంధాది” విషయానుభవమే (జ్ఞాతము) - 
తన్మాత్రలని యందురు. గుణత్రయానుభవ జనిత విషయానుభవమే (ఇంద్రియముల 
కార్యములు) ద్వంద్వముల యుత్చత్తికి మూలము. అనగా బాహ్య విషయముల 


346 


సంపర్కము వల్ల (ఇంద్రియముల ద్వారా) అంతఃకరణ వృత్తులు చలించి - స్వస్మితి - 
సహజ సితి - స్వస్వరూప స్ఫి సితి మరుగు పడును. - 


ఈషణ త్రయ - “ధన దార పుత్ర” 
దుఃఖ త్రయ - “ఆధ్యాత్మిక - ఆధి భౌతిక - ఆధిబైకములు” 
వాసనాత్రయ - దేహ - శాస్త - లోక వాసనలు - 
అరిషడ్వర్గములు - కామ క్రోదాదులు ... up . మొ|| వాని తాకిడి వల్ల 


సర్వేంద్రియములు (5 + 5 + 4) - విచలితములై - నానా విధ సంసార 
సాగర తరంగోద్ధష లంబడీ - జన్మ జరా మరణ చక్ర భ్రమణంబున “దేవుండు - 
జీవు(డై” స్వస్వరూపచ్యుతినంది - దేహాత్మ బుద్చియై - మాయామోహిత భ్రమ 
యందు చిక్కి -- 
“కర్త త్వాద్యహంకార సమ్కల్సో బంధః” - కారణంగా 
_ నిరాలంబోపనిషత్‌. 
సాంఖ్య మూల సిద్దాంతము 
1. త్రిగుణ సామ్య సితి యందు ఈ స్వస్శితి = నిర్గుణ - నిరాకార - 
నిష్కియత్వం. 
2. త్రిగుణ అసామ్య (చలిత) | విశ్వ నిర్మాణ క్రియ ప్రభవించును 
తారు మారు స్శితి యందు 
3. “అచల - చల” నములకు కర్త, కారణము, ఎద్ది? జడములగు 
భూతములకు (Matters) - బుద్ధి, చైతన్యం, జ్ఞానం లేదే? 
ప్రధానం (Matter) స్వేచ్చగా - యధాతథంగా విశ్వ రూపము దాల్భును. 
ఎట్లనగా :- “ఆవుల పొదుగులనుండి పాలు దూడల నోట చేప(బడునట్లు” 
“మేఘములు వర్షించు నట్లు” - సాంఖ్యము. 
కాని అచేతన భూతములు (Blind Matter) జడములు - చైతన్య సాయము - 
(సాన్నిధ్య - సానుకూలత) లేకున్న సృష్టి జరుగదు. దీనికి ఆంతర్యం “సజీవ - చైతన్య” 
పాత్ర - ప్రత్యక్ష లేక పరోక్షముగనో ఉండి తీరాలి! జడ ప్రకృతే స్వయం కర్త యగునన్న - 
“ఆవు తిన్న గడ్డి పాలుగా మారును” 
కుక్క - ఎద్దు తిన్న గడ్డి పాలుగా మారదు గదా! 
సృష్టి - “పంగ్వంధ సంబంధం” వల్ల ప్రాప్తించును. 


347 


అయస్కాంత సాన్నిధ్య బలం వల్ల యినుప ముక్కలు చలించును. 

విద్యుచ్చక్తి ప్రాపున- వెలుగు - తిరుగు - వేడెక్కు - చైతన్య వంత మగును. 
బల్బులు ప్యాన్సు స్టాలు 
పురుషుని సాన్నిధ్య స్తీ కి శక్తి - బలము - చైతన్యం - ఉత్సాహం లభించును. 
య శ్‌ 

“పురుష + ప్రకృతు” ల కలయిక చే చైతన్య వంతమైన జడ ప్రకృతి విజృంభించి - 
విశ్వ వినోద ప్రదర్శనమాపాదించును. 
త్రిపుటి స్వరూపము 

జ్ఞానం = సామాన్య జ్ఞానం a 

విజ్ఞానం = శాస్త్ర జన్య - విశేష జ్ఞానం. 

ప్రజ్ఞానం = అనుభవ జ్ఞానం. af తెలుసుకొన్న - మరి తెలుసుకొన 

వలసిన దెద్దియు మిగిలి లేదో - అది. 
1. పరమాత్మ వలన పుట్టిన బుధద్ధ్యుపాధిక జీవుడు - (విజ్ఞాన మయ కోశము) - 
జ్ఞాతమగును. 
2. మనస్సు నందు ప్రతిబింబ రూపమును బొంది - మనోమయ కోశమై శబ్బముచే 
చెప్పదగిన చైతన్య జ్ఞానము. 

eR శబ్దాది విషయము లైదును - జ్ఞేయములగును, 

ఈ 3 ను - జగత్తు తో పుట్టినవి - తత్పూర్వం లేవు. 

“త్రిపుటి” స్వరూపమిదియే - “ద్రష్ట - దృక్‌ - దృశ్యము” లు. 
కర్మ రహస్యము వా 
ఈశ్వరుడు ప్రేమించిన వారిని పరీక్షించును - దండించును - బెదరించి - కదలించి - 
“మర్థనం గుణ వర్ధనం” - అన్నట్లు - భక్తుని యందలి వాసనా మాలిన్య శేషమును 
(జీవత్వ బంధమును) - ప్రక్షాళిత మొనర్చి, సంపూర్ణ పునీతత్వమును ప్రసాదించు 
వరకు వదలడు: కావున, మహాత్ములు - సత్సురుషులకు - లోకానుభవంలో కఠిన, 
కర్కశ పరీక్ష లకు గురి కాక తప్పదు. 

మానవ జీవితంలో సుఖ సౌఖ్య భోగ భాగ్యాదు లెల్ల పూర్వజన్మార్జిత పుణ్య 
కర్మ పరిపాక ఫల భోగమనియును, కప్ప పరంపరలు పూర్వ పాప ఫల 
ప్రసాదితములనియు జ్ఞాని గ్రహించ గలడు. 


348 


డబ్బు ఆర్జించుట కప్పం గాని, వ్యయము సులభంగా సాగిచ్చ వచ్చును - 
భౌతిక సుఖానుభవములు కూడా అంతే. 

అదే విధముగా జ్ఞాని - కష్టములనుభవించుట చే తన పాప సంచయము 
సమసి పోవు చున్నది గదా యని సంతసించును: ఓర్చి సహించును: ఉలకడు, 
తొలకడు, పలుకడు: సర్వం ప్రారబ్బ కర్మ, బుణ విముక్తుడగుచున్నానని మురిసి 
పోవును; తద్వతు, సుఖముల(బొందు నప్పుడు - ఉబ్బి పోక: తబ్బిబ్బుగాక ఒక 
విధముగా “తన పుణ్య రాసి సమసి పోవు చున్నది గదాయని” సత్య దృష్టితో 
“విదేహుని వలె” కలత నొందక సాక్షిగా నుండును. 

మానవ జన్మ ప్రారబ్బకర్మాను భవ సాధన యంత్రమనియు - పూర్వ 
జన్మము లందలి సంచితము సహా, యీ జన్మ యందే - ప్రారబ్బముతో సహా- సమసి 
పోజేయ గల “జ్ఞాన” సముపార్గనకై భగవంతుని, యాశీర్వదించి - తరింప(జేయ 
ప్రార్థించుట బుద్భిమంతుని లక్షణము. 

అహంకార - మమకారాదులు - వాసనా గ్రంధులు - (దేహ - శాస్త - 
లోక వాసనలు) పూర్తిగా సమసి పోయి - భగవంతుని యందైక్యమగు అర్హత ప్రాప్రించు 
వరకు సాధకునకు అపార నిర్వ - థైర్యములు కావలెను. మహాత్ములు - భక్తులు - 
జ్ఞానులు అధికముగా కష్టముల పాలగుట కిదే రహస్య కారణము. ఈ విధముగా 
పరీక్షితులు కాకున్న తరించుట దుర్లభము. 

సూర్యోదయ ప్రకాశముతో చీకట్లు మాయ మైనట్లు, యథార్థ (సత్య) 
జ్ఞానము చేత భ్రాంతి జన్య జ్ఞానం నశించును. అపరోక్షానుభూతి అనగా ఆత్మ 
జ్ఞానానుభవం మజువఏెట్లు వచ్చును? “తనకు తానే సాక్షి గాగల ప్రత్యక్షానుభవం” 
అనుమానించుటెట్లు? దృఢ విశ్వాసం - గల సత్యజ్ఞానానందమయునకు, 
హఠాన్మరణం లేక తబ్బిబ్బయి గతించియో - ప్రారబ్బ కర్మ ప్రాబల్య ప్రత్యేకాకర్షణలో - - 
- - తిరిగి పునర్శన్మ యేనా? ఈశ్వరా? ఏమిటీ ఘోరం? దయామయా! నీవే గదా 
అంత్య శరణం - పరమ గతి - రక్ష - ప్రాపు - ఓ! ధర్మ గోప్తా!! శరణు! శరణు! 


శ్లో తచ్చింత నంతత్కధన మన్యోన్యం తత్పబోదనం। 
ఏ తదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్భుధాః। 


349 


ప్రత్యగాత్మ పరమాత్మల ఏకత్వ ధ్యాన - చింతన - సంభాషణ - ఇదే 
బ్రహ బ్యాన మందురు. 

ప్ర బాధితాను వృత్తి? - సత్య జ్ఞానానంతరం కూడా -“మేల్కొన్న పిదప 
స్వష్నాను భవంనశించు నట్లు” - మాయామయ జాగ్రత్పపంచం ఎందుకు నశింపదు? 

జ|| _దుస్స్యుష్నం పోయినను - మేల్కొన్న పిదప కూడా - “భయ 
కంపనాదులు” కొంత కాలం ఉండిగాని శమింపవు: బలమైన స్వప్న ప్రభావం మేల్కొన్న 
తర్వాత కూడా కొంత కాలం పని చేయును. 

1. రజ్ఞా సర్ప భ్రాంతి - దీపంతో నశించినను” - సర్ప భీతి జనిత 
భయోద్వేగ హృదయ స్పందనం - స్వేదాదులు .... కొంత కాలం అట్లే యుండును 
గదా! 

“జాగ్రత్సపంచం - అనిత్య మను జ్ఞానోదయ మైనను” - 

జగస్మిథ్యా జ్ఞానంతో- జగం మాత్రం మాయం కాదు. 

ఎందుకనగా, యుగ యుగాలుగా, జన్మ జన్మాంతరముల నుండే 
యుంటూన్న భ్రాంతి గదా!! 

2. ఎండమావుల లోని “జలం” భ్రాంతి జన్యమని తెలిసి కూడా, ఆ 
దృశ్యం అదృశ్యం కాదు గదా!!! దీర్గకాలము నమ్మివున్న భ్రాంతి, నిశ్చితార్థ బుద్ధి 
జనించినంతనె, మరు క్షణం లోనే అంతరించడం అసంభవం!! ఇదీ “భాధితాను వృత్తి” 

శాంతుడనగా - మనస్సు బ్రాహ్మీ స్పితి చే ఉపశమించిన వాడు కాని , 
కల్పాంతమున “కార్యం” - “కారణము” నందు విలీనమై “ఏకత్వ” సిద్ధి - సర్ష్యైక్యం - 
అద్వైత స్శితి రూపొందును. 

జి + జ్ఞా + సువు = ముముక్షువు = మోక్షకామి 
జ్ఞ = ఆత్మ : జ్ఞప్తి = చైతన్యము : జ్ఞేయం = ఇంద్రియ దృశ్యం 
జ్ఞాన మనగా అనాదిగా వచ్చిన సంసార - విషయ వాసనలు 
నశింప(జేయుటే “జ్ఞాన” పరమావధి. హృదయ (గ్రంథులు - వాసనలు) 
“చిదచిద్ధంథులు” విచ్చేద మొనర్చు నది విజ్ఞానము : దీనికి ప్రతి ఫలాను భవమే 
“ప్రజ్ఞానం బ్రహ్మ” 

త్రివిధ జ్ఞాన వివరణము: - “న జ్ఞానం వినా మోక్షం” - అనగా ఆత్మ 

జ్ఞానం లేనిది మోక్షం లేదు. 


350 


1. సామాన్య జ్ఞానం - మానవ జన్మ దుర్లభమైనది. అశాశ్వత మైనది. సర్వమునకు 
భగవంతుడే కర్త.: ఇది విషయ జ్ఞానం - లౌకిక - ప్రాపంచిక - సామాన్య జ్ఞానం. 

ల విజ్ఞానం - విశేష లేక శాస్త్ర జన్య జ్ఞానం. భగవంతుడెవ్వ(డు? ఎక్కడ ఉన్నాడు? 
అతని క్రియ లెట్టివి: మృత్యువన నేమి? సృష్టి జాల రహస్య కథన మెట్టిది? మొదలగు 
విశేషాంశాల ప్రశంసాదులె ప్రత్యేక జ్ఞానము. అనగా పరతత్వ విపుల విమర్శ. 

3. ప్రజ్ఞానం - అనుభవ జ్ఞానం - భగవంతుడు, ప్రకృతి - జనన మరణ రహస్యం - 
సృష్టి స్థితి లయ విపుల విమర్శ: ప్రకృతి - జీవేశ్వర - మనోమయ మహీంద్ర జాలదుల 
విచారము: తత్వ విచారము: అనుభవ జ్ఞానము; - 


(Cheque) చతుర్వేద మహ వాక్యములు - గురు భోధ - శ్రవణ - 
పరోక్ష ఈ మననాదుల విచారము - బ్రహ్మ జ్ఞాన ప్రాప్పి - 
జ్ఞానము 
Cy 
2 విధములు (Cash) 
అపరోక్ష ఈ పై శాస్త జన్య - గురు భోధాదులను - తీవ్ర దీర్గ - 
శ్రవణ మననాదులతో - వివేక వైరాగ్య భోధోపరతుల 
వల్ల “ఆ బ్రహ్మ మే నేను అను అభేద జ్ఞానానుభూతి 


శాస్త్ర జన్య -- పుస్తక జ్ఞానము - పంచ శీల వాతావరణ జనితం 
మరియు 
జ్ఞానము 
ఇ 
2 విధములు 


అనుభవ -- మస్తక జ్ఞానము - గురు అనుగ్రహం - సుకృత జన్మ - 
శుభ ప్రారబ్బము 
మహాత్ముల - “దర్శన - స్పర్శన - ప్రశ్నాదులు” - సేవాదిక శుశ్రూష ల వల్ల పూర్వ 
జన్మ వాసనలు నళించి - బోధ ప్రకాశించును. వారు పరస వేదులుగదా? 
శ్లో, గతి ర్భర్తా ప్రభు స్పాక్షీ నివాస శృరణం సుహృత్‌ 
ప్రభవం ప్రళయః స్టానం నిధానం బీజ మవ్యయం 


351 


అ|| గతిః = 


గమ్య స్థానమును వారు వారు చేయు కర్మలకు గాని, భక్తికి గాని, 
జ్ఞానమునకు గాని, వైరాగ్యమునకు గాని, ఫలమును నేనే. అందరు నన్నే 
పొంద వలసి యుందురు. 


భర్తా = భరించు వాడను, పోషించువాడను నేనే. స్వతంత్రుడను. జీవులు భార్యల 


వలె అస్వంత్రములైనవి. భార్య భర్తను పూజింప వలెను. వారి వారి 
సంసారములను వారు గాక నిజముగా పోషించు చున్నది నేనే. కావున, 
వారికేల కర్త త్వాభిమానములు? 


ప్రభుః = చక్రవర్తిని శికించువాడను నేనే. 
సాక్షీ = ఎవ రెవ రెక్క డెక్కడ ఏ యే పనులను చేయు చున్నను వారి లోపలను, 


శరణం 


ఆయా సృలములయందు నుండి, సాక్షిగా చూచుచున్నవాడను నెనె? సృష్టి 
సతి లయ వ్యాపారములు నా యెదుటనే జరుగు చున్నవి. 


8 = ఉనికిపట్టూ నేనే, అందరి యందును నివసించువాడను నేనే. నే 


నెక్కడనో యున్నానని తలప వలదు. నేను లేని నృలమే లేదు. 

= అందటికు శరణ్యము నేనే. మీ బందువులు, ధన ధాన్యములు 
శరణ్యములు గావు.శరణు జొచ్చినవారిని రక్షించుటే నా స్వభావము. 
అతడు శత్రువైనను సరియే, శత్రువుల బంధువులైనను సరియే. (విభీషణ, 
కాకాసుర దేవతలాదిగా శరణాగతి నొంది ధన్యులైరి సంసార 
తాపములకోర్వ జాలని వానికి నేనే శరణ్యము. 


తా॥ గమ్యం - భర్త - ప్రభువు - సర్వ సాక్షి - ఉనికి - శరణం (దిక్కు) - 
సుహృత్‌ - సృష్టి లయాధికారి -ఆలవాలం - భవిష్యన్నిధి. అవినాశి బీజం - 
సర్వం "నేనే". 


భగవర్నీత, అ. 9. శ్లో. 18. 


మనో నిశ్చయము(సత్య దర్శనము) 
ఆత్మ విజయమునకు — విజ్ఞానము (గురు - శాస్త్రభోధ) 


3౩ సోపానములు. ప్రేమ సాధన (పురుష ప్రయత్నము) 


(Four fold wealth) 


సాధన చతుష్టయ సంపత్తి : - (నవ సాధన సంపత్తి చతుస్సాధన 
సంపత్సయుక్తు(డైన వానిని జ్ఞానమునకు అధికారి అందురు. 
జ్ఞానము వల్ల “జగన్నివృత్తి - బ్రహ్మ ప్రాప్తి” తథ్యము: నిష్కామ 
జ్ఞానార్శనాపేక్షయే - నిజమైన తత్వ జిజ్ఞాస. - 
Gy జ క Gy 
1: నిత్యా నిత్య వస్తు వివేకము - వివేకము. 
2. ఇహముత్రార్థ ఫల భోగ విరాగము. - వైరాగ్యము. 
3. శమ దమాది షట్క సంపత్తి - సదాచారము. 
4. ముముక్షత్వము - ప్రేమ 
1. వివేకము - “బ్రహ్మ సత్యం - జగన్మిథ్య” జ్ఞానము 
“సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ” 
Ga 
“సర్వ ఖల్విదం బ్రహ్మ” 
క్లుప్తంగా - నీవు ఆత్మవు. నీ శరీరము నీకు ఉపాధి - ఉపకరణము మాత్రమే. 
దేహము స్థూల - పంచ భూతాత్మ - దహింప(బడుట వల్ల దేహమని 
పిలువ(బడును. అది క్షేత్రము - నీవు క్షేత్రజ్ఞుండవు. 
సతి - అసతి 
దృక్‌ - దృశ్యము 
ఆత్మ - అనాత్మ 
నిత్యం - అనిత్యం 
బ్రహ్మము - జగత్తు 
ప్రత్యక్ష దృశ్య ప్రపంచమెల్ల (రూప నామాత్మక మైన) అనిత్యమనియును, 
రూపనామ క్రియా రహిత విలక్షణ చిద్విలాస పరబ్రహ్మము నిత్యమని గ్రహించు టే 
వివేకము - సర్వదా సత్య దృష్టి - దర్శనమే పరమార్త జీవనము. సిత ప్రజ్ఞ. వివేకము - 
బ థి థి Ga 
సత్య జ్ఞానానందమయులు అమరులు. 
“నేనే బ్రహ్మము - వర్షం - మృత్యువు - అమృతం - సర్వం” మరియు. 
“ద్వేవిద్యే వేదితవ్యే శబ్బ బ్రహ్మ పరం చమేత్‌” 
అమృత బిందూపనిషతీ. 
తా|| శబ్బం, పరబ్రహ్మ విద్య, రెండును నేనే - 


353 


2. వైరాగ్యము - 


బ్రహ్మ సత్యమని - బ్రహ్మను పొందుటే జీవిత కర్తవ్య మనియు - జగత్తు 


అశాశ్వతమనియు - దుఃఖ దాయకమనియు తెలుసు కొనుట. 


1. వివేకము - ఇ) “నేతి - నేతి” - ఇది కాదు - ఇది కాదని త్రోసి వేసి - ఏమి మిగుల 


లేదని గ్రహించెడు సాక్షియే “నీవు” - 
0) కార్యకారణ సంఘాత విలక్షణమైన - పర బ్రహ్మ మోనేనిను 
తెలివితో- ఇంద్రియాది మనస్సు మొ॥ వాని యొక్క సమస్త 
క్రియలు - మనమే చేయు చున్నట్లు అనుకొను భ్రాంతి - 
చిరకాలాభ్యాస సుస్థిర భ్రాంతి జన్యమని గ్రహింప(నగును. 
మనస్సు బంధ మోక్షములకు కారణం. - అవిద్యకు పెద్ద కొడుకు. 


౧ 
wt 


d 


— 


జనన మరణాది షడ్వీకార రహిత సచ్చిదానంద ఘన ప్రకాశము 
నేనే. 
అ “నేను - నేన” నెడీ అహంకారానుభవ విషయమును గ్రహించు సాక్షి 
తటస్థుడ - బ్రహ్మము - త్రికాలభాధ్య చిద్రూప సత్యమును “నేనే”. 
వివేక జనిత వైరాగ్య ప్రాబల్యము వల్ల - ఐహికాముష్మిక రూప 
ప్రపంచమెల్ల - అజ్ఞాన (మాయ) కల్పిత మగుటచే వినశ్వర 
మైనదనెడు దృఢ నిశ్చయమున, సమస్త విషయ (విషు భోగము 
లందును - కక్కిన కూటి యందు వలె (లేక కాక విష్టాయాం - 
లేదా సూకర మలం వలె) - - - - ఇచ్చ (అభిలాషును వదలి - - - 
జడమైన దేహమును ను కాను - - సర్వకాల సర్వావస్థలయందును 
“నేను - నేను” - అను సిత ప్రజ్ఞ యందు స్సురించుచున్న 
అఖండైకరస చిన్మాత్ర పర బ్రహ్మమే “నేన” ని యెంచి - 
త్రికరణాలా అహంకార మమకార రూప సంసార (సంగ) మును 
విసర్బించుము. సద సద్వివేక దృష్టి చే పరిశీలించి, ఉండక యే 
యున్నట్లు తోచు, మాయా మపాంద్రజాల సృష్టి యగు “దృశ్య 
జగత్సర్ష్వమును” మిథ్యా భూతమని తెలుసుకొని, బ్రహ్మ జ్ఞాన 
జ్యోతి ప్రకాశ సాయమున “సచ్చిదానంద” రూపమగు స్శిత 
ప్రజ్ఞత్వమున భద్రుండ వగుము - 

అనగా, ఇహపర లోక భోగము లందు త్రికరణ విముఖత్వం - 


354 


అప్ప సిద్దులు - సహా! మరియు సమస్త సుఖ సాధనలు అనగా - ధన, దార, పుత్ర, 
మిత్ర, వస్తాభరణ, పుష్పమాల్యాద్యలంకారములు - షడ్ర సోవేత భోజన మజ్ఞనాదులు - 
పదవులు - బిరుదములు - స్తోత్రములు - నానా ఆకర్షణీయ మైన విషయ భోగముల 
పట్ల జుగుప్ప - - 
3). శమాది షట్క సంపత్తి - 

ఇ). శమం = వాసనా త్యాగం - అంతరింద్రియ (మనో) నిగ్రహం. 

0౧) దమం = భాష్యాంద్రియ (కర్మ + జ్ఞాన) - నిగ్రహం - విషయ విరక్తి. 

౯) ఉపరతి = ఉపవాసము - ఆత్మ క్రీడ - విషయ విముఖత్వం, 

ఆత్మలోరమించుట. 

౮) తితిక్ష - సర్వ దుఃఖములందు - సహనం - ద్వంద్వా తీత సతి - 

e) శ్రద్ధ - గురు - శాస్త్రములందు దృఢ విశ్వాసము - ఆత్మ విశ్వాసం. 

+ సమాధానం - సలక్షణమందు చిత్త కాగ్రత ధారణను పాలించుట. 
శమము - వాసనాత్యాగం - పూర్వాను భవ సంస్కార జనిత విషయ భోగాసక్తత 
నుపేక్షించి - వాసనల విజృంభణ - స్వేచ్భావిహారము నరి కట్టుట - అనగా 
అంతరింద్రియముల నిగ్రహము: బాహ్య వృత్తుల నడ్డగించి అంతఃకరణ చతుష్టయము 
(బుద్ధి - మనస్సు - చిత్తము - అహంకారమును) - వాసనలు (పూర్వ విషయానుభవ 
స్మృతులను - తద్రూప సంకల్పములను) రూపు మాపుట, మనస్సును సద్విషయ 
చింతనమున నియోగించి, సంస్కారముల నిరోధము. 

శ్లో|| యతోయతో నిశ్చరతి మనశ్చంచల మస్శిరం | 

తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్‌॥| 

తా|| చంచలమైన మనస్సును ఆయా విషయములనుండీ జాగ్రత్తగా 

“వివేక వైరాగ్యముల” చే ఒప్పించి ఆత్మ పరము చేయుట. 
భగవద్గీత. అ. 6. శ్లో. 26. 
పంచ శీలముల సాయమున - 

1. సచ్చింతనము. 2. సర్సంథ పఠనము ౩. సత్పృవర్తనము. 4. సత్కర్మము 
(సదాచారము). 5. సత్సంగము . . . . . ఇవి జ్ఞాన సముపార్ణన కత్యంత 
సాధనకారులు. 


355 


అంతఃకరణ స్వరూపము ఫ్‌ - 
1. మనస్సు - సంకల్పించును - కోర్కెలను రేకెత్తించును. 
2; బుద్భి - విచారము సల్ఫి - నిశ్చయించును. 
౩. చిత్తము - చలించును. స్థిరతను తప్పించి - స్వస్థత నుండే చాంచల్యమును కల్గించి 
- సందేహముల సృష్టించి, పతితత్వమాపాదించును : చపలకారి. 
4. అహంకారము - “నేను - నాది” - అనెడి మమకారము (తగులు) - భ్రాంతి జన్య 
కర్షృత్వము (మాయా జనిత మౌర్భ్యము) - ఇదే సర్వ కార్య సాధనలకుటంకించు “జీవ 
తత్వము” - (జీవత్వము) - “అంతఃకరణ చతుష్టయము” ఊర్భ్యగామి యైన మనస్సు 
- “శుభ - నిర్మాణ” రూపమును దాల్చి, బ్రహ్మ మందు లయించి “బ్రహ్మయైో - 
చతుర్ముఖు(డగును - “బ్రహత్వ ప్రాపి” - అథవా వినాశకర - అశుభ -ఆధో ముఖ 
పథగామిత్వమనుసరించిన “అంతఃకరణ చతుపష్వయము” దుష్ట చతుష్టయమై, జనన 
మరణ చక్ర భ్రమణమున( జిక్కి - పతితమగును. (మనస్సు ప్రకరణము 
చూడందగును). - 
విషయమనగా ఇంద్రియముల ద్వారా భిన్న భిన్న భోగములని అర్థము. 
బాహ్యాంతర శౌచము (శుచిత్వము) దే సత్వ శుద్ధి - ఉల్లాసము - ఏకాగ్రత - 
జితేంద్రియత్వము - ఆత్మ దర్శన ప్రాప్తి లభించును. దేహాభిమానము నశించును. 
ద్వంద్వములు గుణములందు పుట్టుచున్నవి. త్రిగుణాతీత స్పితి యే - 
ద్వంద్వాతీత స్సిత్రి: ద్వంద్వముల సృష్టి మాయా జనితములు - విపరీతములుత్సన్నం 
బగుట మాయ యొక్క చేతయే. 
దమము - ఇంద్రియ (5 + 5) నిగ్రహం - విషయ విరక్తి బాహ్యాకర్షణలకు (విషయాను 
భవాసక్తిని నిగ్రహించి) లోను గాక, మనస్సు అంతర్ముఖమై పంచళీలములందు 
నిమగ్నమగుట: “శమ - దమములు” పరస్పర - అవినాభావ సంబంధము గలవి. 


వేరు గాదు. అంతరంగమున - అంతఃకరణము యొక్క “వాసనలు - 
సంస్కారములు” - బయట విషయముల ప్రేరేపణ (ఆకర్షణ) - “ఇంద్రియముల 
ద్వారా” - ఈ రుంరూటము - సంపర్క తీవ్ర కాంక్ష - సంసారము - - “ఉభయ 


తారక సమస్య” - - బంధము - (బయట స్థూల(జడ) విషయములు - లోన సూక్ష్మ 
(చైతన్య - జీవ) తత్వము యొక్క “కామ్య - ఇచ్చ - కోర్కెల” పరంపరలు విజృంభణ : 


356 


శ్లో|| యదా సంహరతే చాయం కూర్మోం౭గానీవ సర్వశః। 
ఇంద్రియాణీ స్టియార్జేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిప్పితాః | 
తా|| తాబేలు ఏ విధముగా తన కర చరణాద్యవయములను లోనికి 

ముడుచుకొనునో, తద్రీతిగనే మనస్సు చే ప్రేరేపేతమైన ఇంద్రియములను విషయ 
సంపర్కము నకు పోనీయక మరల్చి, ఆత్మ యందే చేర్చి రమింప(జేయువాని బుద్ధియే 
“స్థిత - స్ఫిర ప్రజ్ఞ” యన(బడును. -- భగవర్నీత. అ. 2. శ్లో, 58. 

కార్యకారణ ఉపకరణాదులు 

జనన మరణాది షడ్వికారములు - 

రూప, నామ, వర్ణ, వయో మొ] వికృతులు 

జాతి, గుణ, అహంకారాది ప్రకృతి గుణములు - 
బ్రహ్మకు లేవు - అన్నట్టి సుస్మిర జ్ఞాన విశ్వాసము లత్యవసరము - ఇవి అనగా సత్య 
జ్ఞానము స్థిత ప్రజ్ఞను ప్రసాదించి - ఇంద్రియ నిగ్రహము - ద్వంద్వాతీత స్యితి నిచ్చును. 
ఆభ్యాస - వైరాగ్య - భోధోపరతులతో - “జ్ఞాని - బ్రహ్మ” సుర గుణ గణాన్వితు(డైన 
మహాధీరునకు “నేను” అను స్పృహ - అఖండై కరస చిన్మాత్ర పర బ్రహ్మమే - “నేను” 
అను ప్రజ్ఞ కరతలామలకము! 
ఉపరతి - “ఉపరమేత్‌” - విషయ పరాజ్మఖతః బ్రాహ్మీ భావము - ఏక లక్ష్య 
చింతనము. భిన్న రుచుల సహనము. ఏకత్వము - ఏకాంతము - అంతః సన్యాసము 
- సర్వ సంగ పరిత్యాగ - ధ్యాన శక్తి చే విషయ విరక్తి గల్లిన చిత్తమును సర్వదా లక్ష్యము 
నందు లగ్న మొనర్చి - ధ్యానానందమున రమించుట : ఉపరతి యనగా (భౌతికార్థము 
- ప్రాపంచిక) -స్తీ చేయు సంభోగము. మనస్సు “స్త్రీ” గా(నెంచయబడును. - ఆత్మ 
పురుషుడు గాను - మనస్సు “స్తో గా తలంచి, అధోగామియైన మనస్సును 
ఊర్భ్యముఖ వ్యాప్తి చే, క్రమాభ్యాసమున, “జీవుని - దేవుని” యందు - జీవత్వమును 
దేవత్వ మందు లయింప(జేయు బ్రహ్మాభ్యాస క్రియ యే “ఉపరతి” అన్నారు. దీనినే 
గురు అనుగ్రహమున - - - హృదయస్థ (అనాహత చక్ర మందలి) మనస్సును, 
సుషుమ్నాగ్రమునకు (ఆజ్ఞా చక్ర పీఠమునకు) చేర్చి బ్రహ్మాభ్యాస దివ్యాను భూతి 
నందడమే “ఉపరతి” పరమావధి: 


అరిషడ్వర్గ జయము - అంతః శత్రు వినాశము, అనగా 


357 


శ్లో కామః క్రోధశ్చ లోభశ్చ దేహా తిషంతి తస్కరాః। 
జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్‌ జాగ్రత జాగ్రత | 
---బ్రహ్మ పురాణము. అ. 137. శ్లో. 6 

తా|| కోర్కె, కోపము, పిసిని గొట్టుతనము, కామినీ కాంచనముల మీద 
ఇఛ్ళ - కుల,ధన, బల విద్యా రూపముల వల్ల అహంకారము (మద, మాత్సర్యాదులు) 
ఈర్షాదులు - 6. వీరు తస్కరులు, మనలోని “జ్ఞాన” రత్నమును తస్కరించునవి 
కావున జాగ్రత్త!! 

మౌర్థ్యము, వితండమునకు మాతృక, అవిచారము - అజ్ఞానముల వల్ల 
కల్గును. ఆది వ్యాధులకు మూలము. ఇది దురాగ్రహము - దుస్పహవాసము, 
దురుద్దేశ్యము - దురాచారము, దుస్సంకల్పము, దురాశ, దుర్గతి, దురదృష్టము ల 
వల్ల ప్రాప్తించును: కోపోద్రేకత మొ|| కారణముల వల్ల కల్లును. దీనికి వై వన్నియు 
తోడ్పడేన యిక అంతే!! “మర్కటస్య మధు పానం - - - -* అంతా గందర గోళమే. 

ఇంద్రియములే కామము నకు నెలవులు - ఆశ్రయము. కామ చోరుండు 
తెరచి యుండు దేవ గృహమున (ప్రమత్త ఇంద్రియముల ద్వారా) ప్రవేశించి జ్ఞాన 
దీపము నార్చి అజ్ఞానాంధకారమును సృష్టించి, యజమానుని బంధించి, బాధించును. 

తితిక్ష - సర్వ దుఃఖములయందు (ద్వంద్వములందు) -సహిష్టుత - 
సహనము: ద్వంద్వాతీతస్మితి - నిత్య తృప్తి - స్థిత ప్రజ్ఞత్వము - తాలిమి - అచల - 
నిస్సంగత్వ - అనగా, “కృంగక - పొంగిపోకొ స్వస్వరూప ధ్యాన సతి సమస్త 
పాపములకు - చీకటి (రాత్రి) అనుకూలము (పతనమునకు అజ్ఞానాంధకారము 
వలె) - కావున - అశుభకర - అక్షేమంకర అజ్ఞానాంధకారమునకు చోటివ్వక - 
అప్రమత్తుండవై - సత్య దృష్టి - స్మిత ప్రజ్ఞను మరువ రాదు - ఇందుకు ఇంద్రియ 
నిగ్రహము -జయము ఉత్తమ మార్గము. 

శ్రద్ధ - నిగమాచార్య వాక్యము లందు అచంచల మైన (ధృడ) 
విశ్వాసము - వేద శాస్త్ర - గురు - ఈశ్వరులందు భక్తి (ఆస్తికత): ఏ విధముగ 
సామాన్య మానవుడు (పామరుండు) దేహ పోషణార్థమై - మరి మరి తీవ్ర 
ప్రయత్నమున ధనార్భనమునకు కడంగునో, తద్రీతిగనే, బ్రహ్మత్వ ప్రాప్తికి వేయి రెట్లధిక 
శ్రద్ధా సక్తులం జూపుట, అచంచల భక్తి, దేహ (ఇంద్రియ) ధర్మములు - వృత్తులు 
ఇంద్రియ సహజములని గ్రహించి - నిగ్రహించి - ఆత్మ (స్వ) ధర్మ నిర్వహణ - 


= 


358 


స్వస్వరూపాను సంధాన సాధన లో - పూర్ణ నిమగ్నుడవై - ముభావంగా, తటస్థ 
ద్రష్మగా - సాక్షిగా మన వలెను. 

సమాధానము (క్షమ) - లక్ష్యము నందు ఏకాగ్రత - ఏక లక్ష్యము - 
సంశయాత్మక బుద్ది లేకుండుట: ఉపవాస - యజ్ఞయాగాది - ఏకాంత - 
జితేంద్రయత్వాదులు - యాత్రలు - మోక్షము నివ్వ జాలవు: సర్వ ప్రతిబంధముల - 
విఘ్నముల నిగ్రహించి - సిర విశ్వాసమున బ్రహ్మోపాసనమున బ్రహ్మ నిష్టా గరిష్టుడై 
యుండుట. 

గీ || తనిసి రే వేల్పులు దధి రత్నముల చేత] 
వెజుచిరే ఘోర కాకోల విషము చేత॥ 
బుద్ధి మంతులు తాము తల వెట్టిన కార్యములు సఫలమగు వరకు 

వదలరు. 

తత్వజ్ఞానానికి “పుణ్య - పాప” చింతనమే లేదు. “ఒకరి విందు, 
మరొకరికి మందు” (One's food is another's poison) - వేదాంత విద్య 
యందు, అధికారి, అర్హత - శక్తుల ననుసరించి, గురువు భోధించును “ఏక మూలికా 
ప్రయోగం” ప్రమాద పాతువు. 

సత్సాంగత్య - శ్రవణ - ధ్యాన సద్గుణా భ్యాసము ల వల్ల 
అధికారియైనంత మాత్రమున - పారాయణ ప్రవచనాదుల తో తృప్విజెందక - - - 
తీవ్రాభ్యాసాదుల చే జీవితమున - తన్మయమై - విలీనం కావలెను. 

“ప్రత్యగాత్మ యే పరమాత్మ యనెడు” పూర్ణ విశ్వాసం లేని (ద్వైత బుద్ధి 
వల్లు పంచ దేవతలు భయమున పరువులు దీయు చున్నారు! 

ధ్యానము చేయు వాడెప్పుడును ధ్యానము చేయుచునే యుండ వలెను. 
మానిన ధ్యాన నిష్ట పోవునని వాని భయము. తాను విష్ణువునని ధ్యానము చేసి 
నప్పుడు విష్ణుత్వమెట్లు కల్పితమో - బ్రహ్మత్వము కూడా అట్లే కల్పితమని తలంచును. 
కాని, బ్రహ్మ సాక్షాత్కారము లేక పోవుటయే యీ భయావిశ్వాసాలకు కారణం. 

ధ్యాన కల్పిత వస్తువు, ధ్యానము లేనప్పుడు నశించును. జ్ఞానము చే 
గ్రహింప( బడిన “సత్పదార్థము” వృత్తి జ్ఞానము (కల్పిత - ఊహించిన) పోయినను 
పోనేరదు. బ్రహ్మాకార పరోక్ష వృత్తి నశించిన బ్రహ్మము నశింపదు. 


359 


బోధ - జీవునకే సంసారము - ఆత్మ కెంత మాత్రము లేదు. అట్టి 
విజ్ఞానమే భోధ - ఇది గురు - శాస్త్ర యుక్త్యనుభవముల వలన లభించును, ఇదియే 
“విద్య” - జ్ఞానము - వీటివల్ల “అవిద్య” - అజ్ఞానము - మాయ - మరుపు - భ్రాంతి 
నశించును. ఆత్మ ప్రకాశించును. 
1... ప్రారబ్బము లెజ్ఞజేయని జ్ఞాని. (ప్రారబ్బ సాక్షి - తత్వ జ్ఞానము కల్సిన 
దేపాంద్రియాదులు మిథ్యాభూతములని తెలియును గాన, వానికి స్వస్వరూప నాశము 
లేదు. కావున అట్టి లౌకికమగు రాజ్యాధికము నట్టి సాధనల చేత నాచరింప వచ్చును: 
“తగులు లేని జాగ్ర జ్లీవనము” - 
2. ప్రారబ్బవశు(డైన జ్ఞాని (ప్రారబ్దానుభవి) - జ్ఞానులలో కొందరికి మిథ్యా 
భూతములందిచ్చ కలుగదు. కాని, కొందరికి వాంచ కల్గుట వల్ల రాజ్యాదు లేలుదురు. 
ఉభయులకును తత్వ జ్ఞానము సమము, ముక్తియు సమానము. కాని వైషమ్యము - 
భేద జీవన విధానమే - అనగా ప్రారబ్దాధీనమని అర్థము .... 
రాజ యోగము - సూక్ష్మ & సులభ - ఉపాసనా విధానము -ఈ 
మార్గము (సదాచారము) -వల్ల ప్రజ్ఞ పెరుగును: శాస్త్రీయ అనుభవాచారము. 
అనాది గా వచ్చిన సంసార - విషయ వాసనలు, నశింపంజేయుటే 
“జ్ఞానము”. హృదయ (వాసన) గ్రంధుల విచ్చేదన మొనర్చు నది “విజ్ఞానము” 
ఫలం ---ా “ప్రజ్ఞానం బ్రహ్మ” - వేద వేదాంత జ్ఞాన పరమావధి. 
జ్ఞాన భూమికలు (సప్త సోపానములు) --- జ్ఞానవాళిష్టము. 
1. శుభేచ్భ :- _ నిత్యానిత్య వివేక విచారము. 
ముముక్షువులు 2. విచారము - శాస్త్ర - గురు భోధలందలి సత్యముల 
మననము. ఇదే వివేకము (సా.చ.లలో 1వది) - 
అనగా శాస్త్రీయ జీవనము + సద్గోప్పి 
3. తను మానసి - మనస్సు సూక్ష్మత నొందు దశ. సా.చ.లలో 2 వది. 
విరాగము: తద్వారా మనో నాశము: దుర్విషయ 
దూరీ కరణ ప్రయత్నము; మెలుకువ. 
వేత్త - 4. సత్యాపత్తి - పరబ్రహ్మ నిష్మను బూని వెలుగు చుండు బ్రహ్మ 
విదుని అవను వాసనలు - పూర్వ 
సంస్కారములు నశించి, సత్వ గుణ - 


360 


(సురగుణ) సంపదభి వృద్ధి అ నిర్మలాత్మానుభవం. 
 విద్వరుడు-- 5. అసంసక్తి - పరబ్రహ్మ నిషనుబూని, వెలుగు చుండు బ్రహ్మ 
విద్వరుని అవస్థ కేవలం భావనారూప స్మితియే: 
బాహ్యాకర్షణలు లేవు: అసంగుడు: మోక్షము 
నందిన వాడు. సాధన చతుష్టయ పూర్తి ఫల భోక్త. 
కాని అప్పుడప్పుడు బ్రహ్మ నిష్మనుండి మేల్కొని 
తినుట - భోధించుట వుండును. 
శుద్ధజ్ఞానానంద స్ఫితి. 
విద్వరీయుడు - 6. పదార్థభావన - బ్రహ్మ విద్వ రీయావస్స ; పూర్తిగా ధ్యేయా 
కారమే సత్య వస్తు స్వరూప పూర్ణత్వము నంది, 
బాహ్యాభ్యంతరముల నెయుంగక, పరుల 
సాయమున (శిష్యులు లేపగా లేచి తిరిగి 
లయించును) - వర్ధిల్లును, నిస్సంకల్పుడు - స్వార్థ 
మెటు(గడు - బొత్తిగా ప్రపంచ జ్ఞానము లేదు. 
శ విద్వరిష్టుడు - 7. తురీయం - బ్రహ్మ విద్వరిష్టుడు - ప్రపంచ జ్ఞానం 
శూన్యం. న్వయంగాను, శిష్యులు లేపినను లేవడు. 
తిండి తీర్జాదులు లేవు: సర్వావస్థాతీతుడు: 
సదానందుడు. జీవన్ముక్తుడు. సిర్వి కల్ప 
సమాధి పూర్తి: జీవ బ్రహ్మైక్యావస్థ 
“తురీయాతీతం” - విదేహ ముక్తి కి సంబంధించిన సితి - “ప్రజ్ఞానం బ్రహ్మ” స్మితి. 
ముముక్షుత్వము - 
శుభేచ్భ గల వేయి మందిలో ఏ ఒక్కడో విచార - వివేకములకు దిగును. 
వివేకము గల వేయి మందిలో ఏ ఒక్కనికో వైరాగ్యాదు లొప్పవు. వైరాగ్యాదు లొప్పిన 
వేయి మందిలో ఏ ఒక్కడో జ్ఞాని యై - గురు పుత్రుడై - బ్రహ్మత్వ మొంద గల్ల 
వచ్చును. 


గీ 


& 


డా 
ణే 


న్‌ 


& 


“లక్ష కొక్కడుండు విలక్షుణుండు 
నిక్క మైన నీల మొక్కటైనను జాలు - 
తళుకు బెళుకు రాలు తట్టెడేల?” - 


361 


మానవ జన్మ ఈ సృష్టి లో మహా దుర్లభం. అందులో శుభేచ్చాది - 
బ్రహ్మత్వం వరకు సాగించి తరించ గల ధన్య జీవులు - మహాత్ములు - కోటికొక్కడు ణ్‌ 
త్రిలోక వంద్యులు. 

శ్లో | బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే 

వాసుదేవ స్పర్వమితి స మహాత్మా సుదుర్లభః | 

తా|| పశు పక్షి క్రిమి కీటకాది యోనులలో కర్మానుభవము తీరిన వెనుక 
మనుష్య జన్మ మెత్తి, అందును అనేక జన్మములలో జ్ఞానార్భనము చేసి నిలువ జేసి కొని 
తుదకు సర్వము వాసుదేవ మయమని, నన్ను సేవించి కృతార్జుడగును. అట్టి వాడు 
అనేక కోట్లలో నొకడుండును. 

భగవద్గీత. అ. 7. శ్లో. 19. 


నిత్యమైన మ. మనస్సు యేక ముఖ ధ్యానంవల్ల - సన్నగిల్లి - 


చింతనము వల్ల, జ్ఞానానంద రూపమై లయించును. 
మానవుండు 

అనిత్య ఇ. బహు ముఖమై - బలిసి - విజృంభించి - 

చింతనము వల్ల [| చపలమై దుఃఖ దాయని యగును. 

భూత వాసనలు వల్లను బలిసి, దృఢమై జన్మ 

మనస్సు నందు (సంస్కార రూప) జన్మాంతరముల నుండే వెరిగి 
కోర్కెలే పునర్శన్మకు కా వర్తమానఅనుభవములు బలీయమై, స్థిర పడినవి: అనుకూల 
బీజములు భవిష్యచ్చింతనలు పరిస్థితులు ప్రాప్తించిన, బయల్వెడలి 


(సంకల్ప - వికల్ప రూప) విజృంభించును - 
కాని, లోక వ్యవహార పరులైన గృహస్థులు, బ్రహ్మా భ్యాసాది సాధనల వల్ల 
ఉపశాంతులై - యతుల వలె - పై జ్ఞాన పథ అభ్యాసాదుల సాయమున వాసనలు 


క్షీణించి, “దగ్ధ బీజ తుల్యముగ” (భర్షిత బీజ న్యాయమున) - పునరా వృత్తి రాహిత్య 
సహాజా నందా నుభవమునకు - అపరోక్షాను భూతికి - అర్జులే!! 


362 


జ్ఞానుల (యోగుల) దేహములు నిజమైన దేవాలయములే: దేహములు 
జడములైనను అంతరంగ చారి యగు మనస్సు (సంకల్ప స్వరూపు) నకు నివాసము: 
మనస్సున్నంత కాలము, స్వస్వరూప విస్మరణము, ఎడ తెగని విషయ చింతనము 
తప్పదు. కావున, సంకల్ప పరిత్యాగము వల్ల (వృత్తి రాహిత్య) మనస్సు శుద్ధమై 
బ్రహ్మాకారము( జెందును. అనగా, ధ్యేయా కృత నందును. 

సంకల్పమే బంధము - సంకల్ప నాశమే మోక్షము. “అద్వైత మెంత 
దగ్గరైన - ద్వైత మంత దూరమగును.” - తన ఘనత తానే మబచి - దేహాత్మ 
బుద్ధితో తన్మయు(డై మాయా సమ్మోహన మంత్ర ముగ్గుడై - తాను వేరు - జగత్తు 
వేరని భ్రమసి - భ్రమించి పరి భ్రమించు నంత వరకును దాత పిశాచము వదలదు. 
బ్రహ్మ భిన్న వస్తువు లేదు. కాదన్న బ్రహ్మకే ద్రోహము. 


సన్మార్గము - 
పరనింద మాని, వారి యందలి సద్గుణముల శుభచ్చా లక్షణుడు 
నే గ్రహించు - హంస గుణము గల వాడు 
పరహింస మాని, పాప భీతితో వేద- గురు వాక్యములందు 
భోగాపేక్ష లేక విశ్వాసము - శ్రవణ మననాదులతో/ 


అష్టాంగ యోగ సాధన పరుడు - 
సమత్వ - సర్వరహితత్వ -మృదుల భాష- ఆర్య స్శితి నందిన వాడు, పునర్శన్మ 


ఆగ్రహా వేశ రహిత - పంచ శీల ప్రియ - రాహిత్యమున 4 వ స్థాయి 
జ్ఞాన మార్గ గామి. నందు కొన్న ఘనుడు. 


అభ్యాస - వివేక -వైరాగ్య - విశ్వాస - యుక్తి - శక్తి - భక్తి - పురుష 
ప్రయత్నాదుల తోడి ముముక్షువు - - - - 

విషయ కాంక్షలనెడు వెను భూతములు (జీవులను భాధించి, పతితులం 
జేయు బలీయ విఘ్నకారులు) తత్వ నిర్ణయాత్మక మైన శాస్త్ర విచారముల సాయమున 
- సత్పథ సాధన సామర్థ్యముననిగ్రహంప(బడి - అమృతత్వ నిత్యానందము 
ప్రాప్తించును. క్రమముగా పునర్థన్మ బీజము లైన వాసనలు - విషయ చింతనాసక్తి 
నశించి పోవును. 

“విషయ విరక్తి - పరతత్వాసక్త లాభ కాంక్ష “ను మరువ రాదు. ఒక జన్మ 
సాధన చాలదు. జ్ఞానము బహు జన్మార్చిత పుణ్యఫలమే!!! 


363 


ప్రకృతి యొక్క విషయ రూప పరిణామము వల్ల పురుషునకు భోగమగు 
చున్నది: మరియును, వివేక రూప పరిణామము వలన మోక్ష ప్రసాదనమగుచున్నది. - 
శరీర సంబంధాభావము వల్ల 21 దుఃఖములు నాశనమగును. 
ఆదుఃఖరూప నాశమే న్యాయమతమున మోక్షమందురు. 
21 దుఃఖముల వివరము -- 5 జ్ఞానేంద్రియములు 
1 మనస్సు 
6 విషయములు 
6 జ్ఞానములు 
2 సుఖ + దుఃఖములు = 21 
కర్ణ గోళకమందుండు ఆకాశమును శోత్రమందురు. ఈ కర్ణ గోళకము 
మోక్ష కాలమందుండదు. ఆకాశరూపమగు శ్రోత్రేంద్రియ ముండియు గోళకా భావము 
వలన, దానికి జ్ఞానము లేదు !! ఆత్మతో మనస్సంయోగము (సాన్నిధ్యము) వల్ల జ్ఞాన 
మగును. ఆది లో ఆత్మ వల్ల ఆకాశమాయెను: లయించుట వల్ల మనస్సు అనిత్యమని 
రూపితము: మనస్సు ఉన్నది కాని లేదు. ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానముగ నున్నది! 
“ప్రజ్ఞానం బ్రహ్మ” బుగ్వేదానుభవ వాక్యం - స్వప్న మందీ పురుషుడు (తైజస) జ్యోతిగ 
నున్నాడు. 
“యప వ్యాంతర్జోతిః పురుషః” - హృదయ మందు 
“సత్య జ్ఞానానందం బ్రహ్మ” - “ఏక మేవా ద్వితీయం బ్రహ్మ” 
= చాందోగ్య. అ. 6 
పరోక్షాను భూతి (జ్ఞానం) -- చెక్‌ లేక డ్రాఫ్టు లాంటిది. 
అపరోక్షాను భూతి (ప్రజ్ఞానం) -- నగదు (క్యామ్‌) 
జ్ఞానం తో పండిన వాండు జ్ఞాన పండితు(డు - పండా ! 
జ్ఞానికి విధి నిషేధములు లేవు. కాని, జ్ఞాని లోకాదర్శ నిమిత్తమై - 
జనకుడు - కైకేయ రాజు - శిభి ధ్వజుండు - అశ్వపతి మొ|| రాజ ముఖ్యులు - రాజ 
యోగులు - కర్మ భక్తుల నాశ్రయించి, ఆదర్శ జీవితములు సాగించిరి. ధర్మ 
నందనుడు, భీష్ముండు, “నేను” (అనగా శ్రీ కృష్ణ పరమాత్మ) అంతే గదా! 
అజ్ఞానమే “గ్రంధి” - సుజ్ఞానమే గ్రంధి విచ్చేధం. జ్ఞానులకు యోగ 
క్షేమముల తోను - లేని దాని మీద ఇచ్చ - ఉన్న దాని మీద మోహము (లంపట) మొ 


364 


నవి లేవు. సత్య జ్ఞానాందమయు.జైన బ్రహ్మ వేత్తకు కర్మ బంధమెక్కడిది? కర్మలు 
(సంచిత - ప్రారబ్బ - ఆగాములు) - లింగ శరీరము భంగమైన పిదప (చిద చిర్హంధి - 
హృదయ గ్రంధి భిన్నమైనంతనే) భర్చిత బీజము అంకురింప(జాలనట్లు, జ్ఞాని క్రి 
పునర్జన్మ లేదు. 

మోహ నాశమే మోక్షము ; - 

1. సంకల్ప వికల్పములు లేని స్ఫితి (అమనస్క స్మిత) - 

2. ప్రవృత్తులు - ప్రకృతి వికృతుల సంపర్కము లేక - 

3. త్రిపుటి - త్రిదశ - త్రివిధ అవస్థలు - త్రిగుణాతీత స్ఫితి - కాలము ఏక 

ప్రవాహం. 

4. షడ్భావ వికారములు లేవు. 

5. అపరిచ్చిన్నుండైన - తురీయాస్మితు(డై - సర్వవ్యాపక - అఖండ - 
అద్వితీయ - నిత్య - నిర్గుణ - నిరాకార - నిర్మల - నిస్సంగ - నిష్కియాపరు(డగు = 
సచ్చిదానంద శుద్ధ చైతన్య స్వుస్పరూపు(డగును. 

శ్లో నా భుక్తం క్షీయతే కర్మ, కల్పకోటి శతైరపి 

అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభమ్‌ 

తా|| కల్ప కల్పాంతరముల నుండి - అనాదిగా ఆర్జిస్తూ వచ్చినట్టి కర్మ 
“పుణ్య పాప” ఫలచయానుభవం జన్మ జన్మాంతరముల కైనను తప్పదు. కాని - 
“జ్ఞానాగ్నినా సంచితం (తత్వ జ్ఞానేన సంచితం) అన్నట్లు - సర్వ గ్రంధులు జ్ఞానాగ్ని 
కణము చే దగ్గమగును. ఇది ప్రమాణ వాక్యము. 

శ్లో భిద్యతే హృదయ గ్రంధి శ్చిద్యం తే నర్వ సంశయాః | 

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే | 
= ముండకోపనిషత్‌. 2. 2. 18. 
“అజ్ఞాన ప్రభవం సర్వం - జ్ఞానేన ప్రవిలీయతే” 

గురు భోధ చే అజ్ఞానావరణాది మోహ - వాసన - సంసార బంధ 
భ్రాంతులు విచ్చిన్నమై స్వస్వరూప జ్ఞానానుభూతి ప్రకాశించును. 

అత్మానాత్మ విచార పరమగు ధ్యాన యోగ జనిత జ్ఞానాగ్ని ప్రజ్వలించి - 
జ్ఞాన జ్యోతి అనగా ఆత్మైక్యభోధ ప్రకాశము వల్ల సమస్త కర్మలు “భర్చిత బీజ న్యాయము 
వలౌ” దగ్గమగును. 


365 


కల నుండే మేల్కొన్న వానికి, జాగ్రత స్ఫితి లో స్వప్నాను భవం కల్ల గా 
తోచునట్లు, సత్య జ్ఞానానుభవికి. (ఆత్మ జ్ఞానాను భవునకు) ద్వైత భావము 
అంతరించి, (త్రిపుటి -త్రిదశ మొ|| ) - అనగా “భోక్సృ - భోగ్య -భోగాదులు” అనెడి 
బుద్ధి - అత్యాశ్చర్యమున మాయమై - “మృగ తృష్ణ - గగన కుసుమము - గంధర్వ 
నగరము - వంద్యా పుత్రుడు - - - “ వలె మనోఇంద్రియ కృత యింద్రజాల వైపరీత్య 
కృత మత్యంతాశ్చర్యముగ - స్పష్టముగాదృశ్య మగును. 

జాగ్రతలో స్వప్నము కాన్పింపదు. 
వెలుగులో చీకటి కనబడదు. 

జ్ఞాన స్ఫితిలో మాయాజాలము మన జాలదు. 

త్రిపుటి -ద్వైత - మనోమయ స్ఫితిలోనే ద్వంద్వాదుల తాకిడీ - తధ్యము. 

కోపంతో కోపాన్ని శమింప(జేయ లేము. ఓర్పు సహనం కావాలి. అగ్నిని 
అగ్నితో ఆర్బ జాలము. నీరు కావాలి. దీనినే ప్రతి క్రియ అంటారు. 

నిప్పున్న కట్టె కాలి దగ్గమవుతుంది. బాధించిన హృదయం బాధ 
పడుతూంది. “యద్భావో తద్భవతి” 

లోకంలో సర్వత్రా అశాంతి - దుఃఖం -ద్వేషం - విరక్తి - -- - స్పష్పంగా 
కాస్పించడం సర్వానుభవం. చాలామంది వ్యధితచిత్తులు - నిరాశా వాదులు - 
దుఃఖితులు - ఆర్హులు - క్షోభిత మానసులు - నానా బాధల(జిక్కి అలమటించేవారు 
- రోగం - దరిద్రం - మరెన్నెన్నో యిడుముల(బడి - - - తెగించి ఆత్మ హత్యలకు 
పాలైన వారిని కూడా రోజూ చూస్తున్నాము: కారణం?? తన స్వన్వరూపమును మబిచి 
- అద్వైత బుద్ధి అంతరించి - “ద్వంద్వముల జిక్కి” (దేహాత్మ బుద్ధి) - నందుననే!! 
స్వస్వరూపానుభూతితో “ఆత్మ సాక్షిత్వము శేషించి ప్రకాశించును” - ఇదియే యోగ 
జ్ఞాన పరమావధి. 

“ఐహికాదర్శము కన్నా - ఆధ్యాత్మికాదర్శం గొప్పది” - 
“ప్రేమ రహిత హృదయాలు క్రూర రాక్షస గుహాంతరాలు - ప్రేమే దైవము - దైవ మే 
ప్రేమ”- ప్రేమ - దయ - కరుణ - స్నేహము - లోక హితత్వాదులు మంగళకరమైన 
దైవిక గుణములు - దివా కాంతి లేని లోక మంతా ఒక చీకటి వేటిక - ఆనంద రహిత 
జీవిత మొక విషాద మృత్యు వాటిక. 

-- ఒక భావ కవి. 


366 


సత్య జ్ఞానము (ఆత్మ తత్వానుభూతి) - వాసనామయ (సంచిత కర్మ 
మహారణ్యమునకు - గడ్డి పర్వతమునకు - అగ్ని కణము వంటిది: ఇదియే సమాధి 
ఫలము, కేవలం భౌతిక (దేహ) స్థిరత్వం సమాధి కాజాలదు. 

“మణి” ఇచ్చారహితమై యుండినను దాని నుండి అప్రయత్నముగ 
సహజ కాంతి (ప్రభ) ప్రకటితమగు నట్లు, పరతత్వము “సత్తా” మాత్రమె యున్నను, 
తతృకాశమున ఈజగత్తంతయు స్పష్టముగా గోచరించును. 

(1) అకర్తత్వము - ఇఛ్ళ లేనిది కావున 


కావున ఆత్మ యందు | 
(2) కర్పత్వము - సాన్నిధ్య ప్రభావము న యిది 


కర్తయు నైనున్నది - 
అనగా - 
(1) సామాన్య చైతన్య స్వరూపమున, ఆత్మ “అకర్త” - 
(2) విశేష చైతన్య స్వరూపమున (అచేతనములను - సచేతనములుగ 
తన సాన్నిధ్య ప్రభావమున చేయుట వల్ల - “సాన్నిధ్య మాత్ర కర్త” 
గను, అని తాత్పర్యము. 
ఉ|| సూర్య రశ్మి ప్రభావమున పద్మములు వికసించునట్లు - 
అయస్కాంత సాన్నిధ్యమున ఇనుప ముక్కలు చలించునట్లు - 
మణుల సామీష్యమున ప్రకాశము అవిర్భవించు నట్లు - 
చంద్రుని కిరణముల స్పర్శతో చంద్ర కాంత శిలలు కరుగు నట్లు, 
మంత్రుల ఆసరాలో - “పార్టీ - బంధు” అనుచరులు రాణించునట్లు, 
మహాత్ముల సాన్నిధ్య ప్రభావమున లీలా తరంగ ప్రదర్శనమగు నట్లు- 
పురుషుని సాన్నిధ్య ప్రభావమున - స్త్రీ (శక్తి శక్తి వంతమై రాణించి - రంజించి, 
విజృంభించును - 
భౌతిక తత్వానికి అ ఆధ్యాత్మిక తత్వానికి” - గల 
పరన్సరసంబంధముతెలును కోవడమే వేదాంత శాస్తము యొక్క పరమావధి. 
నిష్కియాపర కర్తృత్వము. - 
(3) శరీరము (శవము) - మనస్సు కాదు - ఆత్మ కాదు - కేవలంపాంచ 
భౌతిక (స్థూల) జడము : అస్థిరం - నశ్వరం - - 


367 


చీకటికి - వెలుగు వలె 
అవిద్యకు - విద్య వలె 
అజ్ఞానమునకు - జ్ఞానము విరోధి. 
నిప్పుకు నీరు వలె 
కోపానికి ఓర్పు - క్రాంతికి శాంతి కావాలి. 
విద్య సామర్శమున అవిద్య దూరమగును. 
విద్య యెంత పరిపక్షుమెన అవిద్య అంత సన్న గిల్లి మాయ మగును. విద్య సత్యమును 
చూపును. అవిద్య లేనిది కల్పించి చూపును. విద్య లేని వారు అజ్ఞానాంధకార 
పథమున(బడి, అధోగతికి పోవుదురు. దానికి “తిరుగు - విరుగుడు” జ్ఞానం మినహా 
మరెద్ధియు లేదు. 
అవిద్యా స్వరూప వివరణము - ఉ|| 
- సర్వదా మార్పులు చెందుచున్నట్టి - “షడ్సికారి” యగు శరీరము 
“నేను” - అనుకొనుటయే “భ్రాంతి” - “అవిద్య” 
“తనకు” (ఆత్మకు) కుల - వర్ణ - వయో - రూపాదులున్న 
వనుకొనుట యే - “అవిద్య”. 
- అనిత్య - అసత్య - అశుచి - అమంగళ - కరమైన పాంచ భౌతిక 
(జడ - నశ్వర - మలిన -సంకుల) దేహమును, నిత్య - సత్య - నిర్మల - మంగళకర 
అమృతమయ ఆత్మగా భావించడమే “అవిద్య” 
కార్య కారణ - నిత్యా నిత్య - సత్యాసత్య - విమర్శల వల్లనే సత్య 


SS 
పరమాత్మయే యేకైక సత్యమనియు - సర్వకారణ మనియు - 

వేరెద్దియు లేదనెడి దృఢ విశ్వాసమే “విద్య” 

నిత్య నిరంతర (ఎడ తెరిపి లేని) - వై సత్య (ఆత్మ) చింతనము వల్ల - 
అనగా సమస్త స్థూల నా సూక్ష్మ చింతలు - విస్మరింప(బడి పజ హన ఏకత్వ లక్ష్య సాధన 
ఫలము ప్రాప్తించును - ఇందులకు శుక (బ్రహ్మ) కైవల్య రహస్యోపనిషత్‌ - చతుర్వేద 
మహా వాక్యార్థ సాధనమే అనన్య శరణము -- 

జ్ఞాన దూరుడైన వానికి సహజ ప్రతి బంధకములు ; - 
1. అజ్ఞానం (ఆవిద్య - భ్రాంతి) 


368 


2. అశ్రద్ధ - పురుష ప్రయత్నము లేమి. ఆసక్తి లేమి. 
3. సంశయం - అవిశ్వాసం - ఇదే మనస్సు నకు క్షయ వ్యాధి వంటిది. 
4. “భక్తి” - “వివేక వైరాగ్యా”దు లందు, ఆస్తికత్వము - లేదు. 
5. “పంచ శీలములు” - “శుభ వాసనలు” - “శుభ ప్రారబ్దం” ఆ “ ఈశ్వరానుగ్రహం” 
కొరత పడటం. 
ముఖ్యముగా బంధములు 2 విధములు - 
1. స్థూలం - దైహిక (దేహ) సంబంధమైన - ఇంద్రియ విషయాను భవేచ్చాదులు - 
. సూక్ష్మం - మానసిక (అంతఃకరణ) విషయానుభవ (వాసనామయ) - పూర్వ 
విషయానుభవ స్మరణాసక్త్యాదులు - 


ఖై 


ముఖ్యంగా - 
(1) శ్రవణమననాదుల సాయమున సత్య తత్వ నిశ్చయ బుద్ధి. (2) సంపూర్ణ - 
అకుంఠిత - దృఢ విశ్వాసం - తర్వాత - (3) ఏకైక అద్వైత స్మితి లక్ష్య చింతనం - 
(4) నిష్ప అనగా ప్రపంచ దూరమైన - నిర్విషయ - “ధ్యానము ' (ఉపరతి) సహజ 
స్థితి - స్వస్పితి - బ్రాహ్మీ స్ఫితి - - - - ఇదే ముముక్షుత్వ పరమావధి - (స్వత స్పీధ్దము) 
--- మరియు క్రమముగా పంచ శీలముల ప్రగతి ఈ ఇంద్రియ నిగ్రహం —-ఈ 
జ్ఞానోదయం ా అంతర్ముఖ దృష్టి ఈ (ఆత్మావలోకనం) : ఉపరతి - శాంతి 
సుఖం ఈ పరమానందం (జీవ బ్రహ్మైక్య - మోక్ష స్ఫితి) - 
అన్నిటికి “అధ్యయనము + అనుష్టానము” జ్ఞానము + కర్మ కౌశలము 

(౧౦ know + Act) అత్యవసరము. జ్ఞానం + కర్మ ఈ మోక్షం (సార్గకత్వం). 
“బ్రహ్మ భావంతో - అభావం స్ఫురించును. క్రమ - మనన నిధి ధ్యాసలతో బా 
స్మిరాద్వైతం వృద్దియై 1) మోక్ష మివ్వకున్న (ఈ జీవితం లోనే) - 2) జీవితాంత 
సమయం లోనో: 3) బ్రహ్మ లోకం లోనో: జీవన్ముక్తి 4) మరు జన్మ లోనో లేక విదేహ 
వ్రైవల్యం తథ్యం - యోగికి హఠాన్మరణం సంభవించినను మోక్షం తప్పదు: వేద జ్ఞానం 
“స్వప్న - సుషుప్తుల” తో నశించునా? మేల్కొన్నంత నే జ్ఞపికి వచ్చును : సద్గురూపదేశ 
- సచ్చాస్త్ర దృఢ అద్వైత (బ్రహ్మ) జ్ఞానం ఎన్నటికిని నశింపదు!! 

“శీ రాము(డు చేసినట్లు చేయాలి” 

“శ్రీ కృష్ణుండు చెప్పినట్లు నడచుకోవాలి” _-- బుధ జన వాక్యం. 


369 


జ్ఞానము సంపాదించుటకు - సాధన చతుష్టయ సంపత్తి - (౯౦౪ fold 

wealth) గల వాడే అధికారి!! అనగా, 
“అధాతో బ్రహ్మ జిజ్ఞాసా” _-- బ్రహ్మ సూత్రములు. అ. 1. భా. 1. సూ. 1. 

అనగా వేదోక్త (శాస్త్రీయ) జీవితంలో - బ్రహ్మ చర్య - గార్హస్థ్య క్‌ 
ఆశ్రమముల పిదప వానప్రన్థాశ్రమమున - గురు సన్నిధానమున -ఆరణ్యక భాగముల 
నభ్యసించి - - -తదుపరి - కడపటిది యగు “ఉపనిషద్భాగము - వేదాంత విద్య”కు 
అధికారి, అర్హుండగు ననియర్థము. 

జ్ఞానమును - - - ఎవరికి వారు “వ్యాయామము - భోజనాదులు” శ్రమించి 
సాధించినట్లే - - క్రమ విధానమున సాధించ వలెను. 

జీవాత్మ యొక్క కళ దేహాత్మ యన(బడును. రూప నామ, వర్ణ. వయో 
నిర్ణయాదులు “ఈ తాత్కాలిక పార్థివ దేహమునకే. పూర్వ జన్మలందలి జ్ఞాన 
సముపార్ణనాది సంస్కారములు విలువ గలవి. 

అధికారి (1) 
వేదాంత సిద్దాంత గ్రంధమునకు సంబంధము (2) 
4 అనుబంధములు గలవు విషయము (3) 
ప్రయోజనము (4) 
స్థూల దేహ దోషములు - వాత, పిత్త కఫములని ౩ దోషములు - 
మలము అరిషడ్వర్గములు - 

సూక్ష్మ దేహము (అంతకరణక$ విక్షేపము + త్రిగుణ దశ, అవస్థాది 

చతుష్మయ) దోషములు ఆవరణము ) త్రిపుటములన్నియును. 

ఆత్మ జ్ఞాన సముపార్ణనమే వివేక జీవిత పర మార్భ లక్ష్యము - క్షేత్ర క్షేత్రజ్ఞ 
(నిత్యానిత్య) విమర్శ జ్ఞానమే ముక్తి సాధనకు మూల ప్రాతిపదిక. ముక్తి సాధనమున 
కింకొక సాధిష్యమగు సులభ తర మార్గమింకొక్కటి లేదేమో? 

భగవద్దూరులగు పాపులు ; - (జీవ చెరు 
1. వేదాంత వాసనలు లేనివారు. 
2. వినియు అర్థము గాని - తెలుసుకోనిచ్చగించని వారు. 
3. అవిశ్వాసులు - భగద్విషయము పట్ల ద్వేషాసూయలు గలవారు. 


370 


4. అన్నీ విని - బాగా తెలిసి - వాద ప్రతివాద ప్రియత్వమునకులోనై - తాము బాగు 
పడక - సామాన్యులైన ఆస్తికుల విశ్వాసమును సహా పాడు చేయ ప్రయత్నించు వారు. 
మోహ నాశమే మోక్షము 
మోహ రోగ నివృత్యర్థమే “ప్రస్థాన త్రయం” ఆవశ్యకత, అనగా - 


“ఉపనిషత్తులు - బ్రహ్మ సూత్రములు - గీతామృత సేవనం” - (“మోహ కారణం 
అజ్ఞానం” - అజ్ఞానమే ప్రపంచేంద్రజాలం - - - అనగా, నానా రూప - నామ జనిత 
సమస్త దృశ్యజాలం - - - “ద్వైత మివ భవతి” - - స్తీ పురుష భేధ రహితు(డైన వాడు 


“పురుషుడొక్కడేఎ) 

సృష్టికి మూల భూతమైన సత్సదార్గము - తర్క ప్రజ్ఞ - కుశాగ్రబుద్సి 
కౌశలము - గ్రంథ జ్ఞానముల కందనట్టి ఉత్తమోత్తమ పరమ సత్యముగా గ్రహింపదగు 
దివ్యాను భూతి - “ప్రజ్ఞానం బ్రహ్మ”. - 

“సర్వం తానే” ననెడి అపరోక్షానుభూతి నందిన అద్దైతికి కోర్కెలెక్కడివి? 
కోర్కెలు ద్వైత వికారం: “అంతా తానె యై - తను గానిది లేదనెడి” సత్య జ్ఞానానుభవి 
- ద్వంద్యాతీతు(డు - - - సర్వార్థ సిద్దుడు!!. 

సముద్రంలో ముంచిన ఘటం (నీరు నిండినది) - అందు మునిగి ఐక్యమై 
తన్ను తానే మరచును. బ్రహ్మ జ్ఞానికి కర్మ కాండల యావశ్యకత - ప్రయోజనం 
లేకున్నను, లోకాదర్శకంగాను - లోక సంగ్రహార్థము గాను, ఆచరించడంలో దోషం 
లేదు! లోక కల్యాణ మే వారి యిచ్చ! వారు విదేహులు - నిత్య తృప్పులు - ధన్య 
చరితులు - సర్వాతీతులు - - - 
-- కేవలం “కర్మ - భక్తి” - పరిమిత ఫలదాయకమైనందున పునర్జన్మను 
తప్పింప(జాలవు. 

జ్ఞానం - సరోత్తమం. మోక్ష ఫల ప్రదాయని. ముక్తి కరతలామలకం. 

బ్రహ్మ తత్వ విచార పరుడు (పండని వా(డు) త్రివిధ - ప్రతి 
బంధకముల వల్ల చెడి మరు జన్మమున, స్వర్గాది దివ్య భోగము లనుభవించి - జనక - 
కేకయ, అశ్వపతి, మహారాజుల వలెగాని, అధవా - నిస్రృహులైన యోగుల కులమందు 
గాని, శుకుడు, ధ్రువుడు, శ్రీ రామ కృష్ణ పరమ హంస, పిండే నగర స్వాముల (శ్యామ 
దాసు, రామ సముద్రము) వలె జన్మింతురు: ఇది అత్యంత దుర్లభ్యమైనది. 


371 


శ్లో|| ప్రాష్యపుణ్యకృతాన్‌ లోకా నుషిత్వా శాశ్వతీస్సమాః 
శుచీనాం శ్రీమతాంగేపా యోగభ్రష్టోన్‌ భిజాయతే।| 
తా యోగ భ్రష్ణుడు పుణ్యలోకములలొ కొన్ని సంవత్సరములుండి 
అనంతరమున ఆచారము, ఐశ్వర్యము గల వారియింట్లో పుట్టును. 
శ్లో|| అధవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌ 
ఏతర్చి దుర్గభతరం లోకే జన్మ య దీదృశమ్‌ || 
తా|| కాదా? బుద్ధిమంతులగు యోగులయిండ్లలో బుట్టును. ఇట్టి 
జన్మము కోటి మందిలో ఎవరికో యొకరికే లభ్యమగును : అందటికు దొరకదు. 
భగవద్గీత. అ. 6. శ్లో. 41 - 42. 
కావున, యోగ ఫలంపూర్తి గాని (భ్రష్ణుడైన) సాధకు(దు ఎన్నిటికిని 
చెడడు : సాధించినంతవరకు ఫలము దక్కును. పరీక్షలు దప్పిన వారు తిరిగి 
పరీక్షింప(బడి ఉత్తీర్ణులగుదురు. 
ముముక్షువు ముక్తి నందకున్న పునర్శన్మ తప్పదు. ఏ భాగము లోటున్న 
అది పూర్తి చేసిన చాలును. ఆత్మ విద్య - ఆత్మ జ్ఞానము - (ఎజుక) ఇతర విద్యల 
వలె గాక - ఆత్మ ను వీడి యుండ జాలవు. దీనినే సత్సంస్కార మందురు. 
పూర్వాభ్యాసములు బలీయమలై వాని నాకర్షించును. 
అజానాంధకారమును బాపి జాన జ్యోతిని వెలిగించునదే జానము. 
Ga Ea PE aia De 
జ్ఞానము - సామాన్య స్ఫురణ - పరమాత్మను తెలుసుకొను జ్ఞానము. 
యయ. > Ca 
విజ్ఞానము - విశిష్ణ (శాస్తజ్ఞ) జ్ఞానము, పరమాత్మ - జీవాత్మ లొక్కటేనని 
రాలా బ స్య Eg 
తెలుసుకొనుట. 
ప్రజ్ఞానము - అనుభవ (బ్రహ్మ) జ్ఞానము - “ప్రజ్ఞానం బ్రహ్మ” అద్దైతానుభవ జ్ఞానము. 
Ga Ga Ga Ga 
ఇదే మానసిక వృత్తుల నెణెంగిడి సాక్షి - ఎలుక - త్రికాలా (త్రిఅవస్థా) 
తీత మైన కూటస్ళ సాక్షి - (ద్రష్టు - 
శ్రాస్త్ర జ్ఞానము - అనుభవ జ్ఞానము రెండును గల ఆచార్యోపాసన 
సాధకునకత్యవసరము. దూడను చూచి వాత్సల్యమున ఆవు చేపును. శుశ్రూష - సరళ 
భాషణ - కార్యాచరణ శక్తి - సుశిక్షణ - గల శిష్యునింజూచి నిజ గురు దేవుడు 
“ఆత్మానుభవ జ్ఞానమును” స్రవింప( జేయును. 


372 


అభిమానము - అవిధేయత - అహంకారము - గురుని పరీక్షీంచి 
ప్రశ్నింప సంకల్పించు బుద్ధి గలవారు గురు అనుగ్రహమునకు అర్హులు గారు. 
వాచా వేదాంతము - శుష్క గ్రంథ జ్ఞానము వాదోపవాదములకు పనికి 
వచ్చునే గాని, తరణ సాధన కాదు. పుస్తక జ్ఞానమున కన్న మస్తక జ్ఞానము గొప్పది. 
గురు పీఠమునకు - శాస్త్ర జ్ఞానము + అనుభవ జ్ఞానము + ఆచరణ 
ముఖ్యము. 
శాస్త్ర జ్ఞానము లేని వాడు - గ్రుడ్డివాడు. 
అనుభవ జ్ఞానము లేని వాడు - కుంటి వాడు. 
లోభి గురువు - సోమరి శిష్యుడు —— కలసి నరకానికి వెళ్ళుదురు. 
- తులసీ దాసు. 
గురువులు -శిష్యుల విత్తాపహారులు కారాదు. శిష్యుల హృత్తాపహారులు 
గావలెను. 
గురువులు బరువులు కారు. ఆల -- 
గురు గీత 
బోధ గురువుల కన్న బాధ గురువులు మెండు. 
మహత్ములు - పరుస వేదులు - వారి సాన్నిధ్య - అనుగ్రహ దృష్టి - స్పర్శ - 
ఆశీర్వాదము - సంభాషణాదులు - మహా పాపులను పునీతుల( జేసి తరింప 
జేయును. గురు పుత్రులు వర పుత్రులగుదురు. జీవుండు దేవుడగును. 
ఉ|| వాల్మీకి - నారదుని వల్ల 
శతాంగుళీకు(డు - బుద్ధుని వల్లి 
జగాయ్‌ మదాయ లు - గౌరాంగ ప్రభువు వల్ల 
గిరీష్‌ చంద్రఘోష్‌ - శ్రీ రామ కృష్ణ పరమ హంస వల్ల 
నామ దేవ్‌ - జ్ఞాన దేవ్‌ వల్లను 
వేమన - తన గురు దేవుని వల్ల 
పాపులు పావను లైరి. భోగులు యోగులైరి. వివేక - వైరాగ్య - 
భోధోపరతులు - శాస్త - సజ్ఞన సహవాస - తపో - జప- శమ దమాదులచే.... 
ప్రజ్ఞాభివృద్ది అపరోక్షానుభూతి ప్రాప్తించును. 


3/3 


“శాస్త్రతో గురుతక్పైవ స్వతశ్చైవ త్రిసిద్ధయః” 
తా|| “శాస్త్ర జ్ఞానము - గురు వాక్యము - స్వానుభవము” - 
వై మూడున్ను జ్ఞాన సిద్ధికి మూలము. 
-- యోగ వాళిష్నము. 

అను గహ మూర్తుల - 
= కరుణార్చ దృష్టి చేతను 
క సాన్నిధ్య - సంకల్ప - అనుగ్రహముల చేతను. 
-- పాద స్పర్శ - శుశ్రాష - ప్రశ్నాదికముల చేతను 
జడ సత్కర్మ - సదాచారము - మాతా పితృ గురు దేవారాధన - భక్తి - 
సత్సాంగత్యాది పంచ శీలములు - జ్ఞాన సముపార్శనమునకును - మోక్ష 
ప్రసాదమునకు సహకరించును. 

మోక్ష ద్వారమునకు - నల్వురు ద్వార పాలకులు. 
1. శమ దమాదులు 2. విచారణ 3. సంతోషము 4. సత్సంగం. 
ఇందు ఏ ఒక్కటి సంపూర్ణముగ లభించెనా, తదితరములు కరతలామలకం. 
చతుర్విధ తరణోపాయములు : 1. కర్మ 2. భక్తి ౩. జ్ఞానము 4. యోగము. 

“వేదాంత విజ్ఞాన నునిశ్చితాః” (తైత్తరీయం) 

- అట్టివానికి బ్రహ్మ లోకమున - తదనంతరం - విదేహ కైవల్య ప్రాప్తి. ... 

కాని, కొందరికి విచారణాసక్తి కూడా లభించదు. విచార శక్తి - విజ్ఞాన 
సంపద - గురు శాస్త్ర వాక్యాదులందు శ్రద్ధాభవ్ష్యాసక్తులు - - తదను గుణ శుభ 
పరిసితులు లభించనప్పుడు “ఉపాసన (భక్తి - ఆరాధనా విధములు) అవసరము: 

పురుష ప్రయత్నమే - పరమేశ్వర ప్రయత్నము - సిద్ధి నందిన (జ్ఞానముతో 
పండిన - అచార్య శేఖరులు) పరమ గురు “హస్త మస్తక” సంయోగముతో - 
అపరోక్షాను భూతి అత్యాశ్చర్యముగ” మంత్ర శక్తి ప్రాయముగ - ప్రాప్తించును. 
మహాత్ములు పరుస వేదులు గదా! 

సత్యాన్వేషి యగు సాధకునకు “దుఃఖము - భయము - ధైన్యము - 
నిరాశ - నిరుత్సాహము - సంశయము - - - అనవసరం: వై వన్నియు 
జ్ఞానాటంకములు. సాధకునికి శత్రు వర్గము : ప్రగతికి ప్రతి బంధములు: 


374 


“భమర కీటక న్యాయ వత్‌” - యోగ సాధకుడు, నిత్య నిరంతర బ్రహ్మా 
భ్యాస మొనర్చ(దగును. ఆత్మ యందు ప్రణవమును చేర్చి ధ్యానించుట వలన 
“భగవత్సాక్షాత్కార ప్రాప్తి” తధ్యము. 

“ఆత్మ లేకుండిన శరీరము లేనట్లు”- జ్ఞాని లేకున్న నేనుండ 
జాలననియు, నన్ను తప్ప మరెద్దియు జ్ఞానుల పేక్షీంపరనియు - కావున - 
వారుత్తములు - ప్రియతములు - వారికి నాకు భేదము లేదనియు” - “వారిలో నేను 
- నాలో వారు” తుదకు ఇద్దరము ఒక్కటే - అద్వైత సిద్ధాంతము - భగవర్నీత. 

a హరనాథ్‌ - 

1. సాధన చతుపష్పయము - సాధన చతుష్టయ సంపత్తి. 

i. పంచకోశ విమర్శ - దీనినే భార్గవీ వారుణీ విద్య అందురు. అనగా 
వరుణుడు పుత్రుంజైన భృగువునకు సంవాద (ప్రశ్నోత్తర) రూపమున భోధించిన - 
సుప్రసిధ సాంప్రదాయము. 

11. సచ్చిదానంద స్వరూపనిర్ణయము - వేదాంత పంచదశి (15 
అధ్యాయములు, సత్‌ + చిత్‌ + ఆనందములని) (5+5 + 5 = 15) 

iv. “నేతి - నేతి” న్యాయము - "నే నెవ్వరు ?” - భగవాన్‌ శ్రీ రమణ 
మహర్షి. 

౪. నప్త భూమికలు - జ్ఞాన సోపానములు --- జ్ఞానవాశిష్వము 

vi. సాంఖ్య - తారక - అమనస్క - రాజయోగ పథము. 

అ శ్రీ సీతారామాంజనేయము. 

vii. అష్టాంగయోగము - మరియు హఠము - లయము. 

-- పతంజలి 

బ్రహ్మ విద్య నశింపదు. బ్రహ్మ వలె అవినాశి. తదితర దేహ భౌతిక 
విద్యలు - దేహాంతముతో నశించి, సంస్కారములు మాత్రము మరు జన్మమున శేషించి 
యుండును. కాని, ఆత్మ విద్య యప్పటి కప్పుడు జన్మ జన్మము నందును, పూర్తిగా 
ప్రతిఫలించి, ప్రజ్యలించి, ప్రకాశించి, ప్రగతింగాంచును. 

యోగ పథ సాధనము సంపూర్తిగా గతించని వాడు అనగా యోగ 
సాధనల మధ్య “పతితుడైన వాడు” - యోగ భ్రష్టుండనుకో బడీనవాండుు 2 == 
సత్పయత్నము పూర్తిగాకుండేన - - - మరు జన్మమున - - 


375 


1. శుచీనాం శ్రీమతాం గేహా. 
2. అథవా యోగి నా మేవ కులే భవతి ధీమతాం.... . 
సుకృత - శుభ - భద్ర - జన్మలే ప్రాప్తిస్తాయి. “వివేక భ్రప్ప సంపాతముల్‌ 
గావు” : యధాలాభం. 
నిర్గుణో పాసన మీ జన్మమున బ్రహ్మ సాక్షాత్కార మివ్వకున్న 
1. మరణ కాలమందు గాని - 
2. జన్మాంతరమందు గాని - 
3. బ్రహ్మ లోకమందు గాని , ఫల మిచ్చి మోక్షమొసంగును. 
-- వేదాంత పంచదశి. 
యోగ భ్రష్ణునకు ప్రతిబంధకములు వీడిన గాని మోక్షము (ఆత్మ 
సాక్షాత్కారము) లేదు. బ్రహ్మ తత్వ విచారపరు(డు ప్రతిబంధముల కారణమున 
బ్రహ్మ సాక్షాత్కారము లభించక. మరు జన్మమున (స్వర్గాది సుఖానుభవానంతరము) - 
శుభ - శ్రీమంత - యోగి గృహములందు జనించి, పవిత్ర వాతావరణమునందు - పరి 
పూర్ణతను (ప్రగతిని) గాంచును. 
తన ప్రయత్నము లేకనే పూర్వాభ్యాసము వల్ల తత్వ జ్ఞానము వైపు 
ఆకర్షింప(బడి, అనేక జన్మ సంస్కార సంసిద్ధుండై కైవల్య పదవి. గాంచును. 
సంస్కారములన వాసనలు - వీటి బలము వల్లనే మనఃప్రవృత్తులుత్సన్నమగును. 
మరియు స్వప్నము లందు పూర్వ జన్మ సంస్కార స్మృతులు ద్యోతమగును. 
సమాధి - సుషుప్తి - మూర్భలందు త్రిపుటి లేదు. అనగా ద్వైతము లేదు. 
కావున పై అవన్ఫ లందు పరిపూర్ణ బ్రహ్మమే ప్రకాశించును. ఇచ్చట విద్వదనుభవము 
కొరకు సమాధి స్థితియు - సామాన్యుల అనుభమునకై “మూర - సుషుప్తులు” 
చెప్పబడినవి. 
కేవలం శాస్త్ర జ్ఞానం - శాస్త్ర వాసన - } పరోక్షం 
వాచాలత్వ - వాద ప్రతివాద పటిమ - 


376 


శ్లో|| ఏతాం విభూతిం యోగంచ మమ యోవేత్తి తత్తతః] 
సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః | 
తా|| నా సంగతిని నతత్వమును చక్కగ గ్రహించినవాడు నన్ను వదల లేడు నా 
యంత వాడు తానగుటకు ప్రయత్నించును; సందియము లేదు. 
-- భగవద్గీత. అ. 10. శ్లో. 7. 
“నాసంగతి - నా గొప్ప తనం - నా పూర్ణత్వం - భాగా గ్రహించు వాడు, 
నన్ను వదల లేడు - తాను నా యంత వాడగుటకు ప్రయత్నించి కృత కృత్యుడగుట 
తధ్యము! 
“యథా నద్యస్స్యందమానా నముద్రేజస్తంగచ్చన్ని | 
నామ రూపే విహాయ | 
అనగా నదులు తమ నామ రూపములను వీడి సముద్ర మై పోవు రీతిని, 
అవిద్యా సంబంధ సమస్త నామ రూప జగత్తు నశించి - అఖండ తేజో విలాసమే 
నిల్చును. 
“అస్తి భాతి, ప్రియం, రూపం, నామ, చేత్యంశ పంచకం | 
జగ ద్రూపం తదోద్యయం” - అనగా జగద్రూపము పోయి 
అఖండ అనంత సచ్చిదానంద బ్రహ్మ మేకైక రూపము నిల్చును : 
వేదాంత పరమా వధి ఇదే !! 
జ్ఞాన సిర్సిక్ర, చతుర్విధ సాధన సంపన్ను(జైన అధికారి - శుభమును కోరి 
విచారింప వలెను. విచారము లేకున్న జ్ఞాన ప్రకాశం లేదు - సత్య వస్తు దర్శనానుభవం 
దుర్లభం. ఇందుకు భావార్థ సహిత “చతుర్వేద మహా వాక్యముల నిత్య నిరంతర 
స్మరణయే - మోక్ష సాధన విధానం. 
మోక్ష కామిత్వము - ముముక్షత్వం - స్వార్భపరం కాకూడదు. తాము 
తరించుటే గాక యితరులను గూడా బంధ విముక్తులను జేసి లోకోద్ధరణ కై - లోక 
కల్యాణమునకై - తమ దివ్య ప్రేమ వాహినిని - (హృదయ గ్రంధులు తెరుచుకొన్న ) - - 
పరిధులు మీరి విశ్వమయమై “పాపులను - పావనులుగా” చేయుటే - - మానవుండు 
చేయవలసిన మాధవ సేవ!! పరహిత సేవకు మించిన మోక్ష సాధన మరొక్కటి లేదు. 
ఇందు - కర్మ - భక్తి - జ్ఞాన యోగము లన్నియు విలీనము. 
-- స్వామి వివేకానంద. 


377 


“వివేక వైరాగ్య బోధోపరతుల వల్ల” - బ్రహ్మ జ్ఞాని - పూర్వా భ్యాసము 
వల్ల - రంగ న్ధ నటుని వలె, తన తటస్థ సాక్షిత్వమును బాగా గ్రహించిన వాడగుట 
వలన - జగన్నాటక రంగమున (ప్రపంచ జీవన మున) నటించును. గతించిన కాలము 
- ప్రాయము - అనుభవము తిరిగిరావు: కాల స్రవంతికి వెనుకంజ లేదు. ప్రియాతి ప్రియ 
మైన వారందరును పోవు చున్నారు. “జాతన్య మరణం ధ్రువం” - 

షరా :- అభ్యాస వైరాగ్య ఉపరతులుండిేన్ని , తత్వ జ్ఞానం లేకున్న మోక్షం 
లేదు. కాని, తత్వ జ్ఞానముండి, వై అభ్యాస వైరాగ్య భోగోపరతులు లేకుండినను, మోక్షం 
తథ్యం. కాని, ప్రారబ్బవశమున జీవన్ముక్తి సుఖము కలుగదు. 

- వేదాంత పంచ దరి. 

వస్తు తత్వము తెలియుటకు వేదాంత విచారమవసరము. సత్య జ్ఞానా 
నందము - బ్రాహ్మీ సితికి - వేదాంత మే పట్టుకొమ్మ. ఆశ - కామాదులు, వదలిన 
బ్రహ్మ జ్ఞానము - విషయముల పట్ల విముఖులు - మోక్షార్డులు. కాని యీ “ఆయువు 
- బుద్ధి” చాలునా? 

సద్వస్తు స్వరూప నిర్ణయము, విజ్ఞాన వేత్త లైన వేధ ద్రష్షలు, తత్వ 
దృష్టితో పరిశీలన మొనర్చి ఆత్మ స్వరూప మే నని నమ్మిరి - 

బాహ్య - ప్రకృతి సౌరభ్యము 


త్య తృ | 
అభ్యంతర - ఆత్మ చింతనము 


జ్ఞాని - ముకుళిత నేత్రుడై ఆత్మ దర్శనావేక్షతో తనలోనే ఆత్మను 
దర్శించెను. ద “ఆత్మానుభూతి నొందెను”. _ 

శాస్త్ర జ్ఞానము 

గురు భోధ 

పురుష (స్వ) ప్రయత్నము మొ|| సాధన విధానాలతో, అంతరంగమందలి 
దివ్య జ్వాలా రూపమును ప్రజ్వలించి, ప్రకాశించు “ప్రత్యగాత్మ” ను గాంచ నగును. 

మానవుని లోని అంతరాత్మ ప్రపంచము నందలి సర్వ సౌందర్యముల 
జూపగల మూల యంత్రము. 

సత్యము ప్రతిఫలించు హృదయాకాశమే (హృదయ కుహరము - 
దహరాకాశము - సూక్ష్మ హృదయము) - ప్రసన్నకాసారము, మానస సరోవిహారము .. 


అ 


3/8 


. వెండీ కొండల లోని జీవనము (మేరు నిలయము) - నటరాజ తాండవ దృశ్య 
వైభవము: - దివ్యానంద మేళా; శివ పార్వతుల కల్యాణోత్సవం - కామేశ్వరీ 
కామేశ్వరుల (అర్థ నారీశ్వర తత్వము) - జీవ బ్రహ్మైక్యము - 
హృదయ కుహరమే - ఆత్మ సింహాసనము, దేహ దేవాలయ గర్భ గుడే - పర బ్రహ్మ 
కళ్యాణ పీఠము - 

ఆత్మ చింతన చేయని వాడు ఆత్మ ద్రోహి - బ్రహ్మ తత్వ దూరుడైన 
వాడు “బ్రహ్మహత్యా” పాతకుండన వచ్చును. (బ్రహ్మ శాశ్వతు(డే). అనశ్వర దేహ 
పోషణ - రక్షణ - శృంగార - సుఖ భోగ ప్రమత్తు(డై, శాశ్వతమైన ఆత్మ పరిశ్రమ, 
అన్నిటికన్నా గొప్పది. సర్వ శుభ ప్రదమైన దానిని మరచి పోవు బహు జనాళి, 
సమ్మోహిత ప్రమాద పతన విధానము మహత్ముల నాశ్చర్య చకితుల6 జేయుట 


హజము. 


as 


తన్ను తానెరుగక - “నా దేహమే నే నని” భ్రమసి, భోగియై, ఇంద్రియ 
బానిస (లోలుడు) - సౌందర్య పిపాసియై - - - - తుదకు శవారాధకుడు - భౌతిక 
పూజారి - అగ్ని కాహుతియై ధగ్గమగు కళేబరమును గాంచి - - - ప్రశ్చాత్తాపతప్తుండగు 
“జీవుడు” - దీనాతి దీనుడైన ఫకీరు - నిర్వాసి, నిజంగా సానుభూతికి అర్హుడైన 
అనాథ! ఉత్తమోత్తమ జన్మ మెత్తిన మానవుడు బుద్ధితో సత్య జ్ఞాన మార్షించి, 
తరించుట శ్రేయోదాయకము: 

తరణ సాధనలు (3) : - 

1. “స్వ” - లేక - పురుష ప్రయత్నము. 

2. శాస్త సహాయము. 

3. గురు భోధ. 

కాని, వీటి కనుగుణంగా సహకరించగల శుభ ప్రారబ్బము, భగవత్కరుణ 
అనుల్లంఘనీయము. 
త్రి ప్రయత్నమునకు - సాధనకు, నిర్మాణమునకు, జడ పదార్థమే 
సాధన సామగ్రి (అనగా ఉపాధులు): చైతన్య (జ్ఞాన) శక్తి రెండవది (నిర్మాత). 


Ea) 


ప్రకృతి - శక్తులకు స్వతః ప్రత్యేక నిర్మాణ శక్తి లేదు. ఇది “పంగ్వంధ” 


(జ్‌ 


bat 


సంబంధ సదృశము. కావున, ఈ అనంత, అద్భుత, చిత్ర విచిత్ర - చేతనాచేతన 
సృష్టికి, మహాశక్తిమంతుడు, అద్వితీయ నిర్మాత (శిల్పి) ... అవసరం గదా! 


379 


పండితులు, ఆత్మ వేత్తలు ఈతనినే “దేవుడ” ని, భగవంతుడని, ఈశ్వరు(డని 
పిల్చు చున్నారు. 

మానవుడు కూడాకేవలం జడం కాదు. మానవుని యందలి తెలివి కూడా 
ఈశ్వర స్వరూపమే. - 

శ్లో|| “మమై వాంశో జీవ లోకే జీవభూత స్పనాతనః 

మనపషష్ట్రా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి 
తా|| జీవాత్మ లన్నియు నాయంశములే. ఇవి జ్ఞానేంద్రియములను మనస్సును 
ఆకర్షించి లాగుచున్నవి. 
-- భగవర్నీత. అ. 15. శ్లో. 7. 

“నా యంశయే అనాదిగా జీవుడై వెలసి నాడని - - - “ శ్లీ గీతా 

ప్రవచనము కనుక - 
“భగవంతుడు సృష్టి కర్త” 

ఇక ఆజీవుల ఉనికి - గమ్య స్థానము - - ఎట్లు? ఎప్పుడు? ఏ విధంగా? 
- - = అనే నా నా యక్ష ప్రశ్న లుత్సన్న మగుట సహజము - సర్వ సామాన్యముగా 
తోచును. ఈ లాంటి ప్రశ్నలత్యంత వింతయై తాత్విక రహస్యములకు ముడి పడి 
యున్నవి. దేవుడు జీవుడై దేహాత్మ బుద్దికి దిగ జారి, స్వ స్వరూపము మరుగు పడీ 
(మరచి పోయి) - మాయా మోహితు(డై “తాను దేహమని - నశించు వాడనని” 
భ్రమ(జెంది, భయ పడి - కడపట తన నిజ అమృతత్వ - అమరత్వ - సత్య స్వరూప 
జ్ఞానమును బడయు వరకు, సత్యాన్వేషణ సాగుచునే యుండును. ఇదే ప్రథమ 
లక్ష్యము. ఇదే “సత్‌” అన్వేషణ. 

సత్యాన్వేషణకు జ్ఞానము మూలము. పూర్ణ జ్ఞాన మే దాని పరమా వధి. 
అంతవరకు అన్వేషణ మాగదు. విరామ విశ్రాంతు లుండవు. పర్వతముల మీద 
వర్షించిన జలం తిరిగి తమ జన్మస్థానమగు సాగర గర్భము. జేరు వరకు ఆగదు. 
శాంతి - నిలకడ - తృప్తి - లేదు: కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు చుట్టి, రేయనక 
పగలనక పరువులు దీసి, సెలయేళ్ళు నదులై - మహా ప్రవాహములై మాతృ సాగరమున 
చేరి విశ్రాంతి! జెందును. ఇదే “జ్ఞానము” - 'చితి” (2) ద్వితీయ లక్ష్యము. 

“దుఃఖ నివృత్తి - ఆనంద ప్రాపి - సుఖము అందరికిని 
అభిలషణీయము: ప్రతి ప్రాణియు సుఖమునే కోరును: దుఃఖమును భరించక - 


380 


గర్జించుట సహజము. ఆనందాన్వేషణము - సుఖాపేక్ష - భోగ వాంఛలు సర్వులు 
అభిలషించడం సర్వానుభవం. 

ప్రతి ప్రాణి దుఃఖమును నిరసించి - సుఖము - ఆనందము నకై అర్రులు 
జాచి, ప్రాకులాడును - పరువులు దీయును. అవివేకులు - అల్పులు - అజ్ఞానులున్ను 
క్షణిక, ఖండ, తుఛ్ళ ప్రాపంచక సుఖ భోగములకై ఆశించి, ఆనందింతురు. 

ప్రాజ్జులు = జ్ఞానులు - సత్యజ్ఞానాంద ప్రియులు, భౌతిక (లౌకిక) వాంఛల 
నభిలషింపక, దివ్యానుభూతి, అఖండానంద ప్రాపికై, తపించి, తరింతురు. ఎందుకు? 
“జీవుడు ఆనందమయుడు - ఆనంద ప్రియుడు, ఆనందన్వరూపు,డు: ఇదే 
తృతీయ లక్ష్యము (3). “ఆనంద ప్రాప్తి” - 

(1) - (2) - (3) - సత్‌ + చిత్‌ + ఆనంద స్వరూప వివరణమిదియే? 

“భగవంతు(డు సచ్చిదానంద స్వరూపుడు గదా!! 

“సత్యం -- శివం -- సుందరం” 

బ్రహ్మాభ్యాసి, బ్రహ్మ నిష్టాపరుండు, అమరత్వము - అమృతత్వమును( 
బొందును. 

వేదాధ్యయనము, వేదోక్త యజ్ఞ కర్మా చరణము, దాన ధర్మములు, 
తపస్సు (ఇంద్రియములను, ఇంద్రియాధిష్టాన మనస్సును తపింప( జేయుట) - 
త్యాగము, తీవ్ర తర సాధనలు, శాస్త్రీయ కర్మ ప్రియత్వం - కల్లి యుండుట - అనగా - 
వస్త కోర్కెలు, ఇఛ్ళలు, విషయాకర్షణలు, ఇంద్రియోద్యోగ లంపటత్వము, అరికట్టబడి, 
అరిషడ్వర్గముల నిరోధము, జయము, మరియు అంతరింద్రియ నిగ్రహము 
అంతర్ముఖ (ధ్యాన) దృష్టి, ఏకాగ్ర నిష్ట 

అజ్ఞాని తన్ను తానెంతగా ప్రేమించునో, జ్ఞాని లోకము నంత కన్న 
పాచ్చుగానే ప్రేమించును, ఎందుకని ----? 

“సర్వం బ్రహ్మ మయం జగత్‌” - అనుభవ జ్ఞాన కారణం; బ్రహ్మ వేత్తలు 
జ్ఞాన - విజ్ఞాన - ప్రజ్ఞాన ధనులు. - విశ్వ కల్యాణావాప్తి దీక్షతో, తమ సుజ్ఞాన వ్యాప్తికై 
శ్రమించుట వారి పరమ విధ్యుక్త ధర్మము. లోక కల్యాణమే వారి జీవిత పరమా వధి!! 

వారి జ్ఞాన ప్రభోధ ప్రసారము =- 

- శశితారలు తమ చేల్లని కాంతిని వెదజల్లునట్లు - 
- పుష్ప సౌరభము వాయు విస్తృతమగునట్లు - 


381 


- సూర్యుని వేడి - వెలుగు ప్రకాశించునట్లు - 
- వాయు దేవుండు ప్రాణ దాతయై, జీవులను మలయ మారుతముల జోకొట్టు 
నట్లు 
- వరుణుడు పాడీ, పంటల ప్రసాదించి అన్నదాన మొనర్చు నట్లు 
- నదులు ప్రవహించి ప్రాణి కోట్ల ఆకలి దప్పులు దీర్చునట్లు. 
- వృక్షములు పుష్ప - ఫలముల ప్రసాదించి, జీవులకు విశ్రాంతి (నీడ) నొసంగు 
నట్లు 
- జ్ఞానులు - (ప్రజ్ఞాన ధనులు) “మానవ సేవయే మాధవ సేవ యను - 
అనుభవైక సత్య జ్ఞానానందమయులగు చుందురు. 
కస్తూరి మృగం తనలో నున్న కస్తూరి బుడ్డను తెలియక ఎచ్చటనో కస్తూరి 
వాసన వస్తూన్నదని పరువులు దీయును. ఆలాగే మానవుండు తన యందలి ఆత్మను 
తెలియజాలక దేవుని వెదుకుతూ పరువులు తీస్తున్నాడు - 
కధలు : - 
1. కర్ణుడు సూతుడు కాదు, కుంతీ పుత్రుడు. 
2. పులి మేక కాదు పులియే. 
3. దరిద్రుడు అజ్ఞానము చేతనే; నిజంగా శ్రీమంతుడే. 
4. భగవంతుని నిందించి దూషించడం అజ్ఞాన పాతువు; ప్రతి అంగము ఒక లక్ష 
విలువ. 
నిరాకార పరబ్రహ్మయే సగుణముగా వ్యక్తమైన ఘన రహన్యమే 
“వేదాంతము” - దీనికి త్రివిధ దీపికలవసరం -- 1. శాస్త్ర జ్ఞానము 
2. లోక - స్వానుభవములు 
3. గురు భోధ. 
సమస్త “దృశ్యము” ఆతని వ్యక్త రూపమే. ఈ దివ్య రహస్యము - పరమ 
గుహ్యము - అగమ్య గోచరము : 
ఆత్మ స్మృతి యనగా : - 
దేహాత్మ బుద్ది నశించి - (సదసత్‌ వివేకము) ద్వంద్వముల నధిగమించి - 
(స్మిత ప్రజ్ఞుడై వైరాగ్య భోధోపరతుల - పురుష ప్రయత్నమున స్వ స్వరూప జ్ఞాన 
ముఖోన్ముఖత పయనించి “నే నెవరు” -- - - సత్య జ్ఞానాను భూతిని 


382 


తురీయా వన్థ నంది తరించుటే వేదాంత పరమా వధి. 

“ఒకరి విందు - మరొకరి మందు” - అధికారి అర్హతను గుర్తించి, 
తరింప( జేయగల అచార్యుడే నిజ గురువు!!. 

బ్రహ్మ చారులు -- శరీర త్రయము (ఇంద్రియాదుల)ను. నిగ్రహమను 
అగ్నియందు హోమము చేయుచున్నారు. బ్రహ్మము నందే చరించుట (బ్రహ్మా 
భ్యాసపరులు) “బ్రహ్మ చర్యము” - గురు శుశ్రూషాదుల(జేయుచు - వేదములందలి 
తొలి (1/4) “సంహిత” లనెడి భాగమును అధ్యయన మొనర్చి గురుకులవాసమొనర్చెడి 
వారు. 

గృహస్థులు -- శబ్దాది విషయములను -ఇంద్రియములనే అగ్నులందు 
హోమము చేయుచున్నారు. అనగా, విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించి, 
నివారించు వారు: వేదములందలి 2 వ భాగముగ రూపొందియున్న “బ్రాహ్మణముల” 
నాశ్రయించి, యజ్ఞ యాగ దాన ధర్మ క్రతువుల నాచరించు వారు. మరియు 
సత్సంగత్య, శ్రవణ, మనన, ధ్యాన, సద్గుణాభ్యాసాదుల వల్ల సంసార జీవన మొనర్చు 
వారు. 

వాన ప్రస్థుడు -- సంసారం యావత్తును, అర్హులైన పుత్రుల యదధీన 
మొనర్చి, అరణ్యములలో భార్యతో కూడ కుటీర జీవన మొనర్చుచు - - - గుర్వాశ్రమ 
సమీపమున సన్యాసమునకు తయారగుచుండు వాడు: ఈతనికి “వేదములందలి 
ఆరణ్యకములు” ఆశ్రయింప(దగ్గవి. 

సన్యాసము -- నిరగ్నియు - శిఖా సూత్ర పరిత్యాగి అఖిల ట్రప్‌ న్‌ భ్యాస 
పరుడు: ఉపనిషన్మతాశ్రయు (డు. 

బహూదకుడు -- తీర్థ యాత్రలు చేయుచుండు వాడు. 

కుటీచకుడు -- తీర్థయాత్రాదులు ముగించి గాని, ముగింప శక్తి 
సామర్థ్యము లేక - కుటీ నిర్మాణ నివాసములతో నుండు వాడు. 

హంస (హంసు(డు) -- శాస్తానుసారియై - ఆచార సంపన్ను(డైన 
సన్యాసి - సాధనలందు లీనమగు పురోగామి. స్ట 

పరమ హంస -- సర్వా తీత స్మిత, యధేష్టాచరణుడు, వీరిలో తెగలు 
గలవు: 


383 


1. నిరగ్ని సన్యాసి - అంతఃకరణ శుద్ధి కొరకు తీసుకొన్న సన్యాసము. 

1. వివిదిషువు - _ దోష దృష్పిరూప - వైరాగ్యాది సాధన సంపన్నుడై, 
జ్ఞానాపేక్షతో చేయు సన్న్యాసము. 

111. విద్వత్సన్యాసము -విద్వాంసుండు, దోష దృష్టి రూపము - మిథ్యా 
దృష్టి రూపము, జ్ఞానోత్తరము చేయు సన్యాసము. 

వీరిలో ఒకరికన్న మరొక్క రధికము - 

2, ౩ కు జీవన్ముక్తి సుఖము కలదు. 1 కి జీవన్ముక్తి సుఖము లేదు. ప్రారబ్బ 

భోక్త: ద్వందముల తాకిడికి సొక్కును. 


ఆరూఢుడు - స్వేచ్చా చరు (ణు) డు. విధి నిషీధముల కతీతు(డు. ఇతనిని బంధించు 
శక్తులిహ పరంబములందు లేవు. ఇట్టి వానినే అవధూత యని కూడా అందురు. 
ఉ|| శేషాద్రి స్వాములు. 


అవధూత - పూర్వమందు, సన్యాస దీక్ష వహింపక - భ్రష్టులై యధేచ్భాచరణ 
యుక్తులై యుండినను, వాని యందు - పరమహంసాది నామ త్రయము యొక్క 
వ్యవహారము లొనర్చు చుందురు. యిట్టివారి చర్యలందు జ్ఞానాజ్ఞాన విమర్శ లెవ్వరు 
చేయరు. వీరినే “గిరి - పురీ - భారతీ - సరస్వతీ - తీర్థ - అరణ్య” మొ 
నామములచే పిలుతురు. 


బ్రహ్మ నిష్టులు నల్వురు. - వీరు అతుల జ్ఞాన వైరాగ్య భోదోపరతులు గల్లియు - 
మోక్షమందిన మహాత్ములు - సద్రూప తత్వానుభూతి నందిన ఘనులు - 
సర్వాతీతులు. 

(1). బ్రహ్మ విదుడు - దేపాంద్రియక్రియల కర్శృత్వ ఫలాపేక్షల విసర్జించి, విహిత కర్మల 
నాచరించును. విరక్తు(డైన యదృచ్చా లాభ సంతుష్టాంతరంగుడు. 

(2). బ్రహ్మ విద్వరు(డు - సర్వ కర్మ సన్యాసి - నిష్కర్ముండు, కర్మాతీతుడు. తటస్థ 
సాక్షి భూతుడు - ద్వంద్వాతీతుడు: సత్యాదిగుణ కర్మల నెల్ల విడిచిన (ఉత్తీర్ణుడైన) 
వాడు. (1) కన్న అధికం. (1), (2) వీరిద్దరి యందును ప్రారబ్బముండేయు అసత్యముగా 
నుండును. 


384 


(3). బ్రహ్మ విద్వరీయు(డు - సహజామనస్క రాజ యోగీంద్రుడు. దేహా తీత స్ఫితి. 
లయ లీనాదులకు నోచు కొన్న పరమ యోగీంద్రుడు. సమాధి స్ఫితుండు. ఇతరులు 
మేల్కొల్పిన లేచి ఆహారమును గొని సర్వదా నిద్రించు వాని వలె జగత్తును మరచి 
నిర్వికల్ప సమాధి యందుండు వాడు. వీని యందు ప్రారబ్బము కల్లియుండియు 
లేకుండును. ఉ|| అజగర మహర్షి 

(4). బ్రహ్మ విద్వరిష్టుడు క కూటన్ఫ చైతన్యమున - సిర్వికల్ప సమాధిలో అఖండ 
(అచల - అనంత - అద్భుత) తేజో రాశి యై సర్వకాల సర్వావస్థల్లోను వెలుంగు ఏక 
రూపు(ఢడై ప్రారబ్బము ఏ మాత్రము అంటని మహామహుడు: సర్వాతీత స్ఫితి: దీనిని 
మించినది మరొక్కటి లేదు: అద్వితీయ సతి. 

మాయా గస్తీ) శక్తి ప్రభావము - 

దొంగ “కమండల - కాషాయాంబర ధారణ” కన్న - అంతఃకరణ మాలిన్యపు శుద్ధి 
మేలు! 

“తలలు బోడైన - తలపులు బోడౌనా” - వేమన. ఎవ్వడు త్రికరణాంతకరణ పరిశుద్ధ 
- నిష్కాపట్య - నిర్భయము గలవాడో అట్టివాడు శ్వేత వస్త్రములను ధరించినను, 
పూజ్యుండే = 

కాని కేవలం బయట “స్తే ” ని వదలి నంత మాత్రమున, లోని స్త్ర - ప్రకృతి - మనస్సు 
- మాయ - సులభముగా వదలునా? స్త్ర కాముని ముద్ర - 56 - 

1. తలలు బోడి యై - బూడేద పూతలు - రుద్రాక్ష మాలలు - జడలు - బవిరి 
గడ్డము - కావి గుడ్డలు - కపాల హస్తం - శ్మశాన జీవనం - ఇదే ఆఖరు ఘట్టం - - - 
-కాని పరమ శివుని(గూడా గంగా పార్వతులు వదలలేదే!! 

2. పర్ణ - ఫలాది కంద మూలములు భక్షించి - గాలి పీల్చి - వన నివాస మొనర్చి 
సుదీర్హ ఘోర తపమాచరించిన - పరాశర, విశ్వామిత్రాదులను_ “కామ” 
దాసులుగంజేసిన మాయా (స్త్రీ శక్తి, ఇక త్రికాల షడ్ర సోపేత దివ్యాన్నముల (పలావులు 
- మసాలాలు మ్రైక్కు) - తిని, కామ కథా పారాయణ శ్రవణా (నవలలు) సక్తులు - 
నాటకములు - సినిమాలు - డ్యాన్సులు - క్లబ్బులు (Night Clubs) నాశ్రయించి 
బ్రతికే సామాన్యులను సులభముగా వదలి వెట్టునా? 


385 


386 


14. యోగము 
(అష్టాంగ యోగము) 
-- పతంజలి.) 


ప్రవేశిక 


భక్తుడు - బయట 
యోగి -- లోపల 
జ్ఞాని -- లోపల, బయట కూడా భగవంతుని చూతురు. 
కర్మయోగి -- భగవంతుని (ఎక్కడను) చూడడు. 


శివ శక్తి సామరస్య మే యోగము - 
నిగర్వినని కూడా గర్వింప రాదు. 
“ఆత్మ స్తుతి - పరనింద” లు సమానమే. 


చిత్త వృత్తి నిరోధము -- యోగము - 

మంత్ర -హఠ - లయ -రాజ యోగములనియు - 

జీవేశ్వరుల సంయోగమే -- యోగమనియు - 

భోక్సృ - భోజ్య - భోగములకు బ్రహ్మ భావమే -- యోగమనియు - 
జ్ఞాతృ - జ్ఞాన - జ్ఞేయముల ఏకత్వమే -- యోగమనియు - 

ఇ ఇ ఇ 

అసగా త్రిపుటీ రాహిత్య - అద్వైత స్ఫితి యే యోగ మనిరి. 


387 


వ ఆత్మ యందు శాశ్వత జీవనమే “యోగము” 
-- అంతర్భాగమున మనోధారణమే “యోగము” 
-- యోగమునకు శరీరము సమాధి. 


జయము 

ప్రాణ (బంధము) = యోగము (హంస) -అజప గాయత్రి. 
జయము 

మనో (బంధము) = జ్ఞానము (ఓం) - జప గాయత్రి 


“ప్రాణ + మనో” లయము = రాజ యోగము. 


అజప (హంస) + ఓం (జప) ఉ హంసోం - సోహం 
మారుతి + మనస్సు తండ్రే తనయుల ఇక్యము 
తనయ + తండ్రి 
(తండ్రే తనయుల ఇక్యము) 
జపాజప గాయత్రి 
జ్ఞానము + యోగము = రాజ యోగము |= “సోహం” మంత్ర జపం 


“చతుర్వేద మహా వాక్యములు” -- (శుక రహస్యోపనిషత్‌) 
-- వేదాంత పంచదశి. అధ్యా. 5. 

1. ప్రజ్ఞానం బ్రహ్మ (బుగ్వేద ఐతరేయారణ్యకం) 

2. అహం బ్రహ్మాస్మి (యజుర్వేద . బృహదారణ్యకం) 

3. తత్వమసి (సామ వేదం . చాందోగ్య) 

4. అయమాత్మా బ్రహ్మ (అధర్వణ వేదం) 

వీటి ద్వారా “పత్య గాత్మ” - “పరమాత్మ” ల కభేదమనియు - తానే పర 
బ్రహ్మ మనియు తాదాత్మ్యాపత్తితో నవిచ్చిన్నముగా అనుసంధించుటే “యోగ” మన 
బడును. యోగము “సత్య దర్శన” - యదార్ధ శాస్త్రము. కార్య రూప వేదాంతము. 
నిత్య నిర్మల శోభితమైన - పరిశుద్ధాత్మ - సంస్కృతీ అభ్యాసము. 


388 


ఈ యోగము 2 విధములు :- 
గల వారికి - జ్ఞాన యోగము - రాజ యోగము 
బుద్ధియోగము. 
చిత్త పరిపక్వము 
లేని వారికి - అష్టాంగ - అభ్యాస - ప్రాణాయామాదులతో 
కూడీన యోగము. 
మనస్సును ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచముల విషయముల పట్ల 
ఫోవీయక, అడ్డి, అంతర్ముఖ మొనర్చుటే “యోగము” - మనో వృత్తుల లయము , 
సమ చిత్తత, అమనస్కస్పితి. మోక్షము యోగాభ్యాస ఫలము. 
మోహ నాశమే మోక్షము. బాష్యాంద్రియ వృత్తుల (విషయానక్తతను), 
అంతర్ముఖ మొనర్చి బ్రహ్మ పరం చేయుటచే, ఆకృతి లేని మనస్సు “భ్రమర కీట 
న్యాయమున” - బ్రహ్మా కారము చెంది, బ్రహ్మమేయగును. ఇది యే యోగ పరమా 
వధి. 
జాగ్రత్త - దేవుని స్వరంలో జీవుని స్వరం (శృతి) మేళవింపకున్న అపశృతి 
యగును. కావున దైవిక గుణములు (అభయం సత్వ సంశుద్ధ్యాదుల) - అలవరచుకొని 
త్రికరణ శుద్ధిగా, బ్రహ్మా భ్యాసపరుడు గావలెను. 
యోగమునకు - భక్తి, వైరాగ్యము లత్యంతావసరము. 


యోగము : - 
(2) 
చిత్త శుద్ధి లేని మందాధి కారులకు (1), అభ్యాస యోగము (b) 
= ప్రాణాయామము (c) 
-- (ఇ) ప్రాకృతము మంత్ర యోగము 
---- (9) వైకృతము లయ యోగము అష్టాంగ యోగము, అప్ప సిద్దుల 
ప్రసాదించును 
-- (6) కుంభకము హఠ యోగము 
Intellectuals తారక1 
ఉత్తమాధికారులకు (2) జ్ఞాన యోగము = రాజ యోగము సాంఖ్య? ధములు 


అమనస్కము3 


389 


భ్రమర కీటక న్యాయమున।] (ఇ) సాధా (సహజ) రేచక పూరక కుంభక సాధన. 
21,600 అజపా మంత్ర (0) “లయ”- ఉచ్చ్వాస నిశ్వాసములతో నామ జపమును 
సాధన సంధించుట (ప్రాణా పాన లయించుట). 
(౯) ప్రాణ ధారణ సాధన. హఠ యోగము - రేచక పూరక 


బంధం 


పై త్రివిధ ప్రాణాయామ యోగులుకును - 


1 2 3 
యమ, నియమ, ఆసన పూర్వాంగకములు 
4 
ప్రాణాయామములు 
షటృక్తంబులందు “మనో ప్రాణ” ధారణ 
5 6 7 


ప్రత్యాహార, ధ్యాన, ధారణ | ఉత్తరాంగంబులు 
8 
సమాధులు 
(1). యమము - అహింస, సత్య అస్తేయ, బ్రహ్మ చర్య, అపరి గ్రహములు 
(2). నియమ :- శౌచ, తప,సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. 
(3). 84 ఆసనములు - ఆసన సిద్ది నందిన తర్వాత 
(4. తర్వాత ప్రాణ నిరోధన సాధన. క్రమ పాణాయామము - 
జ్ఞాన (రాజు యోగము ౩ విధములు (సాంఖ్య, తారక, అమనస్కము) 
తారకంబు మన శుద్ధి కారకంబు| 
సాంఖ్య మాత్మ స్వరూప విచారకంబు] 
అనుభవ జ్ఞాన మమనస్క మట్ట్లుగాన। 
నాద్య మెణిగింతు మొదల నీవవధరింపు! 
శాంభవి - భ్రూ మధ్యమున “చిదంబరము”ను - 
(చిదాకాశము) దహరాకాశము 


390 


పరాశక్తి యే = బిందు రూపము : అబిందువు నుండి - పరా, పశ్యంతీ, 
మధ్యమా, వైఖరీ అను చతుర్విధ వాక్కులు పుట్టెను. 
= క్షేత్రబ్ఞుడు = చైతన్యుండు = జీవుడు = కళ 
శబ్బ బ్రహ్మము = నాదము 
జ్ఞానము = శాస్త్ర + అనుభవ + ఆచార్యోపదేశ జన్యము 


బ్రహ్మ జ్ఞాన ముదయించును. ఇదే జ్జేయము - హృదయమున ప్రత్యక్షముగ 
భాసిల్లును. 
యోగము 
అప్పసిద్దులు అభ్యాస యోగము జ్ఞానయోగము = భగవ జ్ఞానయోగము 
+ (ప్రాణాయామ) = క్రియా యోగము = (రాజ యోగము) 
ఆత్మ జ్ఞానము సులభ లభ్య జీవ 
బ్రహైక్య పరమా వధి 
—— 
ప్రాకృత వైకృత _ కుంభక “శ్రద్ధ, భక్తి ద్యానము” 
మంత్ర యోగము | హర ౩ అంగములు 
లయ గంభీరాంతఃకరణులగు మహాత్ములు 
1 2 3 Ass అగాధ మానసులు - పరమ పవిత్రులు 
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ - విజ్ఞాన ఘనులు 
(పూర్వాంగములు 4) } 
5 6 7 8 అరిషడ్వర్గాది అజ్ఞానగుణములు నశించి - 
ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు చతుస్సాధన సంపత్తి వలన, బ్రహ్మ ప్రాప్తి 
(ఉత్తరాంగంబులు 4) నిరతిశయ సుఖానంద ప్రాప్తి - 


ప్రాణ వ్యాన, అపాన, ఉదాన, సమాన, 
5 ప్రాణములు + అంతఃకరణ చతుష్టయము + 5 + 5 = దశేంద్రియములు యొక్క:- 
బౌద్దత్సము నశించును. చిత్త శుద్ధి. అప్ప సిద్ధులు - బ్రహ్మ ప్రాప్తి 

> జ > బ > - 


391 


1. భగవదుపాసన 
2s ధ్యాన నిష్ట 
3. ఇంద్రియ జయము 
4. మనో నిగ్రహము 
5. ద్వంద్వాతీతత్వం 

1. యమ :- అహింస, సత్యం, అస్న్వేయం, బ్రహ్మ చర్య, అపరిగ్రహథ. 
2. నియమ = శౌచ, తప, సంతోష, సాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. 
3. ఆసన :- 64. 
4. ప్రాణాయామ :- 21,600 హంసలు, అజప గాయత్రీ జపము. 
యోగమునకు శరీరము సమాధి : “నైతిక - మానసిక - ఆధ్యాత్మిక” - అభ్యున్నతి 
సమాధి వల్లనే ప్రాప్తించును. సమాధి ౩ విధములు. 1. సవికల్ప 2. నిర్వికల్ప ౩. విదేహ 
వైవల్యములని. 
యోగ మనగా - సంయోగము - కలియుట - జీవ బ్రహ్మైక్యము - ముక్తి - మోక్షము - 
స్వ స్వరూపానందానుభవమునకు తోడ్పడు ఉపాయము లేక సాధన మార్గము: 

చిత్త వృత్తి నిరోధమే యోగము 

నివృత్తి సితియే యోగ సాధన ఫలము. 

ఈ స్శితి చిరతరాభ్యాస అ వైరాగ్యముల వల్ల గల్గును. అభ్యాస మనగా 
శాస్త్రీయ విధాన సాధనలు. వైరాగ్యమన - ఇహ పర సుఖముల (విషయ) పట్ల 
త్రికరణాలా, అనిత్యములని - విముఖత. 

చిత్త వృత్తి (అంతఃకరణ) నిరోధము - బాహ్యాంతరింద్రియ విజయ ఫలము 

విషయ వాంఛలకు నీవు వశు(డుగారాదు. నీ కవి భోగ్యమై - వశ్యమై 
యుండ వలెను. యజమాను(డు భృత్యుండు గా మారడం శోచనీయ - విషాద - 
వైపరీత్యము - ప్రమాద భరితము - ఇదే మోక్ష పథ సాధన నిజ విధానము. 

శ్లో శ్రోత్రాదీ నీంద్రియా ణ్యన్యే సమ్యమాగ్నిషు జుహ్వతి 

శబ్దాదీ స్విషయా నన్యేయింద్రియాగ్నిషు జుహ్వతి 
తా|| కొందణు జ్ఞానేంద్రియములను నిగ్రహించు చున్నారు. కొందజూ యింద్రియముల 
విషయములను నిగ్రహించు చున్నారు. 


భగవద్గీత, అ, 4, శ్లో. 26. 


392 


సమాధి స్టితిలో జ్ఞానేంద్రియముల నిగ్రహించుచు, సమాధ్యవస్థ నుండే 
మేల్కొన్న పిదప (జాగ్రదవస్సలో) ఇంద్రియ (బాహ్య) విషయములను నిగ్రహించు 
చున్నారు. 

సమాధిని “ధర్మ మేఘమందురు” - బ్రాహ్మీ సతి - అనగా బ్రహ్మత్వ (జీవ 
బ్రహ్మైక్య) స్థాయి నుండే, “బ్రహ్మ వాక్కులను” - ఉపనిషత్తృ వచనములను- 

“అద్దైతామృత కుంభ వృష్టి ని కురిపించును. అందుకే వేదముల పౌరుషేయములని 

పిలువ( బడును. 

మోహ నాశమే - మనో నాశము - మోక్షము. ప్రాపంచక (బాహ్యా) 
విషయముల నుండే - మనస్సును (ఒక మొండి - బండ కుక్కను ఆమేధ్య 
భక్షణాభ్యాసము నుండి - గొలుసు తోలాగి నట్లు) బలత్కారముగ లాగి - యీడ్చి, 
అంతర్ముఖ మొనర్చి, లక్ష్యము నందు (గురూపదేశ ధ్యేయము నందు) - పురుష 
ప్రయత్నమున - శ్రద్ధా భక్తులతో - క్రమా భ్యాసమున - ప్రణవ ధ్యాన (మానసిక) 
బలమున - లగ్న మొనర్చడమే “యోగా భ్యాస క్రియ - బ్రహ్మాభ్యాస సాధనము” 
అందురు. 

అష్టాంగ రాజ యోగము - 

యోగాంగ సాధన ఫలము : - చిత్త శుర్చి - సులభ మోక్ష ప్రదాయని. 

-- సద్గురు శుశ్రూష 
- పంచ శీల జీవనము 
జిజ్ఞాసువున కత్య వసరము. 

I సుదీర్హ కమ శాస్త్రీయ సాధనాభ్యాసముల వల్ల - సమస్త పాపాది - మల - విక్షేప - 
ఆవరణలు (వాసనలు) నశించి వివేకోదయమై, మూల కారణమగు జ్ఞాన ప్రకాశము 
లభించును. 

2. అష్ష సిద్దులు - తమ తమ దివ్య విభూతులను ప్రసాదించును. 

3. బ్రహ్మ జ్ఞానము - అపరోక్షాను భూతి - అమర అనశ్వర శుభ శాంతులు 
చేకూర్చును. 

స్థూల (క్రియా) రూపమున- “సాష్టాంగ” నమస్కార మనిన - 8 అంగముల 
జయము తోటి నమస్కారమని అర్థము. “అష్టాంగ యోగ పథ” సాధకు(డు గురు 
దేవుని పాదముల చెంత వ్రాలి ఆశీర్వదింపమని వేడు కొనుట. 


393 


అష్టాంగ రాజ యోగము యొక్క భాగములు 2 : - 
1 2 3 4 
పూర్వాంగములు - యమ - నియమ - ఆసన - ప్రాణాయామములు 


యోగ 
అంగములు 5 6 7 8 
8 ఉత్తరాంగములు - ప్రత్యాహార - ధారణ - ధ్యాన - సమాధులు 

“యమాం”గ సాధన పరుని “సంయమి” యందురు. 
ఇందు “సంయమీంద్రుడు” - “యమ” పదవికి సర్వార్జు(డు. 
యోగా ష్టాంగాను ష్టానము తో చిత్త మాలిన్యము తొలంగి, వివేక ఖ్యాతి 
సిద్ధించును. అప్ప సిద్దులు ప్రాప్పించి, ముక్తి, (మోక్షము) తథ్యము. 
మానవుడు మాధవు(డగును. 

యమము - 


i} 2 3 4 5 6 
శ్లో అహింసా, సత్య, మస్తేయం, బ్రహ్మచర్యం, దయా, రృవం। 
7 8 9 10 
క్షమా, ధృతి, ర్మితాహార, శ్ళొచం, చేతి యమాదశ 

1. అహింస: - త్రికరణములా “హింసా వర్థ్శితం” - దీని వల్ల సహజ శత్రువులు కూడా 
మిత్రులై చరింతురు. జీవ కారుణ్యము - దయ - ప్రేమ. ఫలము - అజ 
వ్యాఘ్రాదులు సహజ శత్రుత్వమును మాని సహచర జీవు లగును. 

2. సత్యము:- యదార్ధ భాషణము - వాక్ళుర్శి నిచ్చును - ఏకత్వం త్రికరణ శుద్ధి 
ఫలించును. 

3. అస్వేయం: అన్యాయ - ఆశాస్తీయ- చౌర్యార్శిత ద్రవ్యాదులును 
పరిగ్రహింప(కుండుట. యదృచ్చాలాభ సంతుష్టు (డై దేహ ధారణ 
నిమిత్త మాత్రమేననియు, కర్తవ్యము గాదనియు జీవించ(దగును. 
ఎవ్వరిని, దేనినిన్ని ఆశింపరాదు. ఇచ్చినను తీసుకోరాదు. 
అపరిగ్రహము. 


394 


CoN op 


10 


ఫలము - అస్త్వేయ సిద్ధునకు, అజ్ఞాత నిధి నిక్షేపములు ఎచ్చట నున్నవి. 
తమ్ము పరిగ్రహంపతామై వలచి వచ్చి ఆహ్వానించును. ధనార్జన - రక్షణ - 
కాంక్షాది క్లేశ దూరు,డైనవానికి, పూర్యోత్తర జన్మ రహస్యము, 
జన్మమాకస్మికమా? అనాదియా? అనిత్యమా? నిత్యమా యను చింతలు 
పొడమును. 


. బ్రహ్మ చర్యము - గుష్యాంద్రియ సంయమము (స్తూలార్గము) మనస్సును సర్వదా 


బ్రహ్మ యందు చరించునట్లు చేయుటే (సూక్షార్ధము) - ఇది ఉప రతి 
వంటిది. ఫలితము - బ్రహ్మచర్య సిద్దునకు అప్రతిహతమగు శక్తి 
సామర్థ్యములబ్బును. “బ్రహ్మ చర్యమే బ్రహ్మాభ్యాసము” నిష్టా ధ్యానము - తీవ్ర 
సాధన చర్య - యోగ క్రియా సాధనమున అత్యంత ముఖ్యమైన భాగమిది. 


. దయ - కరుణ - మార్గవం - (భజనాది భగవద్భక్తి వల్లు హృదయము నవనీత 


తుల్యమై - విశాలమై - భౌతిక పరిధులును మీరి “దయాసాగర” 
తుల్యమగును. 
ఆర్బవం - త్రికరణైక్యం - ఏకాకార బుద్ది 
జ le టి 
క్షమ - ఓర్పు - సహనము. 
ధృతి - సత్య నిష్టయందు స్మిరత్వం. 
మితాహారం - మిత - క్రమ - లఘు - సత్వ - (పునీత) ఆహార సేవనం - 


. శౌచం - బాహ్యాంతర శుద్ది - (యమ + నియమములు ఇందే యిమిడి యున్నవి). 


ఈ ప్రథమాంగ సాధన విజేత యే “యమ” పదవికి ఆర్హుడు: యమ 

సాధనా ప్రియుని “సంయమి” అందురు. ఇవి సర్వ సాధకులకును మహా 
వ్రతములు. “అహింస” - ప్రథమాంగములో - ప్రథమ పాదము గదా! ఈ 
ఒక్క గుణ ప్రాధాన్యంతో గౌతము(డు బుద్దుడయ్యెను. కఠిన కర్కశ 
పాషండ వ్యాధుడగు వాల్మీకి హృదయము నవనీతమై, క్రౌంచ మిథున 
వియోగ (దుఃఖ) శోక తప్తమై - ద్రవించి “రామాయణ” గ్రంధ రూపము 
దాల్చి, అత(డు ఆది కవి యయ్యెను. “దయ - ప్రేమ” ఈశ్వర ప్రియ మణి 


రాజములు. 


395 


ఇక బ్రహ్మనిష్టుల పూజా (మంత్ర) పుష్పముల(జూడుడు : - 

శ్లో! అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం; 
సర్వ భూత దయా పుష్పం క్షమాపుప్పుం విశేషతః] 
శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పంతదైవచ। 
సత్యమప్పవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్‌! 

“యమ నియమములు” - రెండును, నీతి వర్తనమున కేర్పడిన విధులు. 
యోగాభ్యాస సౌధమునకు పునాదులు. ఇవి సుస్ఫిర మైనంతనే యోగ సిద్దుల ప్రభావము 
ద్యోత మగును. 

సూ|| శౌచ, సంతోష, తపస్స్యాధ్యాయేశ్వర ప్రణి ధానాని - నియమాః॥ 

-- సాధనపాదము. సూత్రము. ౩2. 


నియమ: 
12 3 4 5 
శ్లో తపస్సంతోష మాస్తిక్ష్యం దాన మీశ్వరపూజనం 
6 7 8 9 10 


వేదాంత శ్రవణం చైవహ్రీర్మతిశ్చ జపో వ్రతం॥ 
అల్ఫాహార - మితభాషణ (మౌన) - ఏకాంత వాస - మనో నిరోధ బ్రహ్మాభ్యాసం. 

తా|| 1. తపస్సు - చిత్తెకాగ్ర ధ్యానము - ఇంద్రియోద్వేగమును అణచి - అంతర్ముఖ 
మొనర్చి - “తపింపరొజేయుట. ఇది యోగ సాధనకు ప్రాణ పట్టు. 

ద్వంద్వసహనము - సుఖ దుఃఖ - శీతోష్ణ - క్షుత్పిపాసలు - 
మానావమానములు - నిగ్రహానుగ్రహ ప్రాప్తులు మొ|| నవి. 

సిద్ధిఫలం - విక్షేపావరణలు నశించి - అప్ప సిద్ధులు - సర్వాభీప్ప సిద్ధి ప్రాప్తి 
- చిత్తము ప్రపుల్లమై - చాపల్యము నశించును. సంకీర్తన -భజన - ఆరాధన - భక్తి 
భావములు సహకరించును. తపస్సు పాకమునకు అగ్ని వంటిది. ఇది లేకున్న కర్మ 
బీజములు దహింపబడవు. (తపోగ్ని జాల మహిమ) - 
2. సంతోషము - తృప్తి ఆనందము “యదృచ్చా లాభ సంతుష్టితో దేహ యాత్ర 
(ప్రారబ్దానుభవం) సాగించుట. నిత్య తృప్తి - మనశ్శాంతి -, అంతఃకరుణ శుద్ధి, 
మనోనిగ్రహము వల్ల అపార శక్తి ప్రాప్తించును. అరిషడ్వర్ల నిగ్రహ న్లెగ్యమును. 

మైత్రి - అందరి యెడల - సద్విషయములందు. 


396 


కరుణ - దుఃఖితుల పట్ల - దుఃఖ నివారణాసక్తి - భూత దయ. 

ముదిత - (సంతోషము) - సుఖము - పుణ్య కార్యముల పట్ల. 

ఉపేక్ష - ఉదాసీనత - దుర్మార్గులు - పాప కార్యములందు. 

ఫలము - ఆశ అంతరించి మహదానందము - షోడశ కళల వికాశము - 
మహాత్సుఖము “ఆనందో బ్రహ్మ” - సురగుణ ఆమోదము - అసురగుణ 
నిరాదరణము. ఈ సాధనల వల్ల - అపర శక్తి - నిగ్రహము - పునీతత్వము లభించి 
“మానవత్వము - దివ్యత్వముగ” పరిణమించును. సర్వ శుభములు చేకూరి, లోక 
కల్యాణ ఫల ప్రదాత యగును. సత్వ శక్తి బలీయమై (పునీతమై) మనోజయ నేత 
సర్వాతీత స్థిర - స్మిత ప్రజ్ఞుండు. మానసిక శక్తులు పెద్ద యెత్తున అద్భుత లీలా 
తరంగిణిని ప్రదర్శించును. ప్రపుల్లత - ప్రసన్నత - స్మిత ప్రజ్ఞ తో కూడా నిగ్రహానుగ్రహ 
శక్తులు కూడ (సిద్ధ లక్షణములు) ద్యోత మగును. 

శౌచము - (బాహ్యాభ్యంతర) - సర్వేంద్రియ మాలిన్య నాశము - త్రికరణ 
శుద్ధి - త్రిదశ ఏకత్వము - స్నానాదుల చే దేహము, అంత శృత్రులగు కామ క్రోధాది 
అరిషడ్వర్గములను - ఇంద్రియ నిగ్రహాది, వివేక వైరాగ్య భోధోపరతుల వల్ల నిర్జించుట. 

సిద్ధి ఫలము - దేహము నందు (పునర్శన్మయందు) విరక్తత - జుగుప్ప - 
రోత - తద్రీతిగనే పర కామినుల శరీరములందు కూడా పాయ భావము. తీవ్ర వైరాగ్య 
ఫలము. 

ఆసిక్షము = విశ్వాసము (ఆత్మ - భగవంతుని యందు). 

దానము - బ్రహ్మ వేత్తలకు - సాధు సత్పురుషుల కాశ్రయ మిచ్చు 
ఆశ్రమములకు - ఆర్తులకు - దివ్య (సుర) గుణ ప్రభావ సమస్త పరోపకార 
సత్పయత్నములకు - త్రికరణాల సాయ పడుట. సత్సాత్రదానం గోప్యమైయున్న 
ఫలమధికం. 

ఈశ్వర పూజ - ఆత్మ పూజ లేక ఈశ్వర ప్రణి ధానము మరియు “మానవ 
(మాధవ) సేవా తత్సరత - నిష్కామ భక్తి - అర్చన - ఆరాధన - అప్ప విధ 
పుష్పములతో మరియు అర్ధ భావ సహిత “మంత్ర పుష్పములతో జీవ దేవునకు (తన 
యందున్న ఆత్మ పరంగా) సర్వ కర్మలు ఉపాయనముగ సమర్పించు “మనోవృత్తి” - 
మానసికారాధనము. 


397 


ఫలం : - నిర్విఘ్న యోగ సిద్ధి ప్రాప్తి - ఉపాసనా ఫల సిద్ధి. వేదాంత 
శ్రవణము - శాస్త పఠన - శ్రవణ - మననాదులు గురూపదేశ ప్రవచన - భోధలు 
వినుట. / 

లజ్జ - బ్రహ్మాభ్యాసుల కనర్జమైన “తలంపులు - మాటలు చేతలందు” సిగ్గు 
గల్లి సన్మార్గ గతు(డగుట - 

మతి - జ్ఞప్తి - ప్రజ్ఞ - యెజుక అనగా బుద్ధి - అనగా దేహత్రయ - 
అవస్థాత్రయీతీత శుద్ధ భోధ స్వరూపమే “తానను సిత” జ. పక్ష లక్ష్య బుద్ధి - 

జపము - ప్రణవ - హంస - ద్వ్యక్షరి - త్ర్యక్షరి - పంచాక్షరి - - - - మొ 
మంత్రముల జపించుట - - ఇప్ప దైవ నామ మంత్రోచ్చారణముతో హృదయమున పర 
బ్రహ్మాను సంధానముగా ధ్యానించుట. 

వ్రతము - బ్రహ్మ నిషుని నిత్య కృత్యములన్నియు వ్రతాచరణ క్రమ 
విధానమున సాగి పోవుట. మోక్ష పర్యంతము “వత రథ” మాగరాదు. 

స్వాధ్యాయమనగా - ప్రణవాది మంత్ర జపము - మోక్ష శాస్తాధ్యయనం 
పారాయణాదుల సిద్దుల ఫలము - దేవ - బుషి - సిద్ధాదులు - దర్శనమిత్తురు. 
దివ్య దర్శనములనంతము - దివ్య లోక సంచారము కూడా సంభవము - 

ఆసనము - 84 లో సుఖ - స్మిరతలు గలదే - సులభాసనమే - 
ఆచరణీయము. సిద్ధ . పద్మాసనములు ముఖ్యము - ఇవి కాయ శుద్ధికి సాయ 
పడును వది బ్రహ్మా నిషక్రు సాయ పడునో, అదియే “బ్రహ్మాసన” మన(బడును. 

“స్థిర సుఖమాసనం” -- పతంజలి. 

అనంత వస్తు ధ్యానం వల్ల (ఆకాశం, సాగరం, హిమవత్పర్వతాదులు మొ||) 
ఆసన స్మిరత్వం ప్రాప్తించును. 

పద్మ, వీర, భద్ర, స్వస్తిక, దండ, సోప, పర్యంక, క్రౌంచ, నిషద హస్తి ఉప్పు 
శీర్ష మయూర, హల, కుక్కుట మొ|| 84 ఆసనములు గలవు. 

శ్లో] “వ్యాహృతి సంస ప్రణవాం గాయత్రీం శిరసాసహ। 

త్రి పరేదాయత ప్రాణః ప్రాణాయామన్స ఉచ్యతే” || -- మనువు. 
ప్రాణాయామము - అభ్యాస యోగము : - ౩ విధములు. 
శ్వాస ప్రశ్యాసముల యొక్క సంచారమును నిల్పుట - 
1. ప్రాకృతము = మంత్రయోగము (ధ్యాన) 


398 


2. వైకృతము = లయయోగము. 
3. కేవల కుంభకం = హఠ యోగము. 
1. ప్రాకృతము- అనగా, మంత్రయోగము - అజప (సహజ) జపింపకనే 
జపించు గాయత్రి లేక హంస మంత్రము. 
ఈ మంత్ర యోగము - 4 విధములు 
అజపము = 15 ౫ 60 ౫ 24 = 21,600 “హంసలు” - రోజుకు ఉచ్చ్యాన 
నిశ్వాసములు. 
జపము = సోహం (ఓం + హంస) = జపాజప గాయత్రులు. 
క్రియ = ప్రాణ లయము (తండ్రి తనయుల ఐక్యము) 
స్మరణ = మానసికం - ప్రాణ ధ్యానం. 

- మంత్ర యోగమున - బుషి , ఛందస్సు, దేవత బీజము, శక్తి, ధ్యానము, 
మొ|| వానితో, తొలుత “ఓం” ప్రణవము తోను, నడుమ ఇప్ప దేవత (ఉపాసనా దైవ) 
నామమును, కొనను, భతుర్లంత మై గల మంత్రము నిప్ప సిద్ధికై జపించుట జప రూప 
మంత్ర యోగమన( బడును. 

- వేద మంత్రోచ్చారణ పూర్వకముగ, శ్రౌత స్మార్తాది కర్మల నాచరించుట 
క్రియా రూప మంత్ర యోగము. 

సర్వకాలములందును, నిత్య నిరంతరముగ కాల స్గల నిషేధము లేక, 
భగవన్నామ స్మరణము - స్మరణ రూప మంత్ర యోగ మందురు. 

మంత్ర జపము యొక్క - సౌలభ్య - సుఖ - క్షేమ - కారణములిందు 
తెలుప(బడినవి. 

“ఆత్మ యందు శాశ్వత జీవనమే యోగము” - అనగా అంతర్భాగమున 
మనోధారణమన్న మాట. 

“ఓం” ప్రణవ ధ్యానము మొ॥ “సోహం” మంత్రము వరకు గల సగుణ, 
నిర్గుణ మంత్ర జప సముదాయము, వ్యక్తుల, విభిన్న, విశ్వాసాభిరుచుల గుర్తెరింగి, 
ఆచార్యోత్తములు ఉపదేశించుట భావ్యము. - 

శ్రీ రామ, శ్రీ కృష్ణ తారక, రామ తారక, శివ పంచాక్షరి, అష్టాక్షరి, 
ద్వాదశాక్షరి, షోడశాక్షరి, కలి కల్మష నాశన మంత్రాదులు ... హంస - గాయత్రుల 
వరకు - 


399 


అనుభవించని కలిమి వలె - ఆచరణ లేని ప్రజ్ఞ నిరుప యోగము - 
నిష్ట్రయోజనము. పండు గాని పుష్పము (గొడ్డు పువ్వు) వలె. 
తత్వ సాధన - సాఫల్యమునకు - 


1. శాస జ్ఞానము 
ధ్ర 


2. గురు వాక్యము మూల కందములు 
తె స్వానుభవము. 
మరియు - 
ప్రయత్నము - (Effort) 
విశ్వాసము - (Faith) 
ఆర్తి - (Urge) 
అభ్యాసము - (Practice) 
వైరాగ్యము - (Detachment) అత్యవసరము 


“కోటీశ్వరు(డై అజ్ఞానిగా బ్రదుకుట కన్న - 
సుజ్జాని యె భిక్షాటన మొనర్చుట మేలు” 
మనో నిగ్రహ మొక్కటే (సంకల్ప రాహిత్యము) స్వరూపోద్దారమునకు 
చాలును (సంకల్ప ధ్యానము) - 
పాచ్చరిక - మానవుని నుండే వెడలిన సమస్త వృత్తులు - సంకల్పములు - 
(స్థూల - సూక్ష్మ) - రాగ ద్వేషాది సర్వ భావములు, పరిభ్రమించి, తుదకు కర్త నే 
చేరును. కాని, యిప్పుడు, దారుణాస్త్రములవలె అప్రతిహత శక్తితోయధాస్థానమున 
“యద్భావో తద్భవతి” గ చేరును. సర్వ సంకల్పముల గమ్య స్థానము “కర్త” యే. 
కడపట వృత్తులన్నియు వలయాకార చలన వృత్తి గలవి. 
2. వైకృతము - లయ యోగము - నాదమునందు మనో లయా కృతం - 
విలీనత - ప్రాణాపానము ల కలయక. 
“మనో గ్రేవసతే బిందుః। _ ప్రాణాగ్రే వసతే కళా 
ఉభయోర్లీయతే సాదో| లయ ఇత్యుచ్యతే బుధ్రైః। 
అనాహతస్య శబ్బస్య తస్య శబ్బ స్యయోధ్వనిః 
ధ్వనిరంతర్గతం జ్యోతి ర్జ్యతి రంతర్గతం మనః] 
తన్మనో విలయం యాతి తద్విష్లోః పరం పదం॥ 


400 


ఇట్టి ప్రమాణములచే కొట్టబడకయే ధ్వనించు చుండెడి “అనాహత” 
(హృదయ) చక్రమందలి - దశ విధ (ప్రణవ) నాదముల నెటీ(గి, దశమ నాద మెచ్చట 
లీన మగునో అచ్చట ప్రాణాగ్రస్మితమై న చిత్కళ యొక్కదర్శనముతో. గూడి యుండు 
మనస్సు లయమగును. 

అనగా వృత్తి రాహిత్య, వాసనాక్షయ - మనస్సు బ్రహ్మాకారమై 
స్వస్వరూపనుభూతి - మోక్షము. 

-- ఉత్తర గీత. 
“కణమేకం క్రతు శతం” -- 

అనగా ఒక క్షణ కాలం స్వస్వరూపము నందు లయించిన - సర్వ తీర్థ 
యాత్రలు - అనంత యజ్ఞ యాగాదులు - కోటి పూజలు - సకల వేద 
వేదాంతాద్యయనములు చేసినంత ఫల ప్రదాయని : దీనిని సాధించిన చండాలుడు 
గూడా ముక్తి గాంచును. -- శివ గీత. 

భ్రూమధ్యమందు. - ప్రణవోచ్చారణతో మనస్సును ఐక్య పరచి, ఒక 
ముహూర్త కాలము మాత్రంధ్యానింతురో వారి యొక్క శత జన్మార్థిత పాప చయములు 
నశించి, పునీతులగుదురు. 

అథవా - ఎడమ ముక్కు గుండా గాలిని పీల్చి - పూరించి - సగము 
కుంభకము నందు నిల్పి, మిగత సగము భాగము కుడి ముక్కు గుండా రేచింప వలెను. 
మరల కుడి ముక్కు గుండా గాలిని పూరించిసగము కుంభకము నందు నిల్పి కడమ 
సగము ఎడమ ముక్కు గుండా రేచింప వలెను. ఈ తీరున శక్తి యుక్తము గా 
ప్రాణాయామ మొనర్భ(దగును. 

-- గురు భోద. 

3. హఠము - కేవల, కుంభక ప్రాణాయామము - ప్రాణధారణాత్మకం. ఈ 
సాధన శ్వాస బంధము వల్లను (ధ్యాన సహిత) - - ఆత్మ, కపాలం పగిలి ప్రాణం 
పోవును. సాధకుడు పొగ గూడు వలె పైకి లేచును. సాధన క్రమము దుర్లభము - కప్ప 
సాధ్యం - అనుభవ పరు(డైన యోగీశ్వరుని సమక్షముననే అభ్యసింప వలెను. పాము 
తో చెరలాటం వంటిది. జాగ్రత్త!! గురు ప్రసాదితము. ప్రమాద భరితము. 

సత్పభు రాజ్యమందు - పుణ్య నదీ తీరమున - ఆశ్రమ మొండు నిర్మించి, 
యోగ జ్ఞాన పరు(డైన సద్గురు మూర్తి పర్య వేక్షణ క్రింద, దేహ రక్షణ చేసుకొంటూ, 


401 


సాత్విక, మిత, క్రమాహార విహారాదులకు లోనై గుదా కుంచనము చే నీళ్ళు పీల్చి యధో 
మలములః కడిగి విడచి, తంత్రోక్రమగు ఘృత ముల చేతను, గండూషాదుల చేతను, 
వక్షస్థల - కంఠము లందలి కఫ పిత్తాదులను పైకి క్రక్కుచు, దేహ శుద్ధి( గావించుకొని, 


కాలాను గుణ్య భస్మాదుల దేహమునకు పూసు కొని - - - - ప్రాణాయామము 
గావించుచు - - - కాయ శుద్ధితో ... ఆకాశ గమన, దూర దర్శన, దూర శ్రవణ, 


గుౌగా పాదుకా సిద్దులు క (అప్ప సిద్దులు - స్వచ్చంధ మరణాది శక్తులు గల్లి 
యుందురు. కఠిన సాధన క్రియ. జాగ్రత్త!! సాహసోపేతమైన క్రియ. 
ఎడమ మడమును గుదమున - కుడీ మడమను నాభి స్థానమున 
పొందించి, గడ్డం రొమ్మున కానించి, షణ్ముఖీ ముద్రను బట్టి - “సోహం” మంత్రమున 
కుంభించి - షట్బక్రముల భేధించిన యోగి మోక్షార్డుడు. తారక యోగ పంచ ముద్రలు 
గమనార్హము. 
అనగా, మూల బంధ, ఉడ్యాణ బంధ, జాలంధర, బంధములగావించి 
వాయువును పూరింపక, రేచింపక ఏక రీతిని నిల్పుట - 
ప్రాణ శక్తి బ్రహ్మ నుండే పుట్టినది. సర్వ దేహ వ్యాప్తమై - విశ్వ్యమయమైనది. 
సర్వేంద్రియాధిపత్యము వహించును. ప్రాణ ధారణ రక్షణ చేయును : సూక్ష్మ మైనది. 
ప్రాణాయామము : - ప్రాణ + ఆయామము 
ప్రాణ = విశ్వాంతర్భూతమైన అద్భుత శక్తి. (Vital force or Energy) 
విశ్వ సాముదాయ శక్తి (Universal Vital Force) - 
ఆయామము = (ప్రాణ వ్యాపార) నిరోధము - 
ప్రాణ శక్తి విశ్చమయమై - సమస్త అనంత కోటి దృశ్యా దృశ్య మండలాల్ని పాలించే శక్తి 
కలది. ఇంద్రియాతీతమైనది. 
ప్రాణాయామము ౩3 విధములు - 
సామాన్య - 12 క్షణములు - పరిమితి గలది. 
మధ్యమ - 24 క్షణములు - కొంచెం మేలు. 
ఉత్తమ - 36 క్షణములు - మేలు - 
రేచక - పూరక - కుంభకములని ౩ భాగములు - 


402 


ఫలము మున్ముందు స్వేదము - అనంతరం కంపము - తర్వాత భూమి మీద నుండే 
లేచుట (వివరములు తర్వాత) క్రమ సాధన జయమును - విశుద్దుడై - శాంతత 
పొంది - మోక్ష ప్రాప్తికి నోచుకొనును. 

ప్రాణాయామము వల్ల ఇంద్రియములు + మనస్సు ప్రాణాధీనములై 
యుండును - కళ్ళెములు యీడ్చి, బిగించినంత, గుబ్బిములు లాగుకొని పోవునట్లు - 
ప్రాణమును నిగ్రహించుటతో ఇంద్రియములు (10 + 1) - స్గంభించ గలవు. తద్వార 
ఇంద్రియ జయ ఫల ప్రాప్తి 

ప్రాణ శక్తి కేవలంగాలి (ఉచ్చాస నిశ్వాసము లు) గాదు - వాటిని నడపించు 
శక్తి - ప్రాణ నిరోధము వల్ల - మూలాధార చక్రమందలి కుండలినీ శక్తి, శక్తి వంతమై 
ఉత్తేజిత మగును. 

క్రమముగా షట్ళక్ర బేధనము వల్ల -అణిమాది అప్ప సిద్దులు - 
(అవ్పెశ్టర్యముల వలె) ప్రాప్వించును. 

1. అణిమ - అణు ప్రమాణమై చరించు శక్తి 

2. మహిమ - బ్రహ్మాండముగ పెరిగి, మహిమాన్వితుండగుట. 

3. గరిమ - బరువై పోవుట. 

4. లఘిమ - తేలి పోవుట - వేగ గమనము. 

5. ప్రాప్తి - ఇప్ప కామ్య ప్రాప్తి 

6. ప్రాకామ్యము - ఇశ్వర్యము. 
7. ఈశత్వము - సర్వ శక్తులు - నిగ్రహాను గ్రహ శక్తులంబడయుట. 
8. వశిత్వము - సర్వ వశీకరణ శక్తి. 

జల, వాయు, అగ్ని, స్తంభనాదులు - దూర శ్రవణ - దర్శన - గమనాది 
అపూర్వ శక్తులు ప్రాప్తించును. సిద్దులనగా - స్థూలమున కసాధ్యమై - సూక్ష్మము చే 
సాధింప గల ప్రత్యేక శక్తులు - 

ప్రాణాయామము - యోగుల పాలిట కల్ప వల్లి - షట్బక్ర సాధనతో, 
అణిమాది అప్ప సిద్దులు ప్రాప్తించును. తద్వారా మోక్షము. యోగులు ప్రతి చక్ర 
జయంతోను, ఇంద్ర జాల మహేంద్ర జాల మహత్తర లీలాతరంగ - వింత క్రియలు 
ప్రదర్శింతురు. 


403 


అభావ - ఆత్మ శూన్యము - నిర్గుణమని. 
యోగము జ 
మహాభావ - ఆత్మ నిష్కళంక, ఆనంద స్వరూపము. 
పరమాత్మ తుల్యమని భావించి ధ్యానించుట : ప్రాణాయామముతో ప్రాణశక్తి 
స్వాధీనమగును. దీని తో మనో జయము - ముక్తి కరతలామలకము - 
ఏ స్మితి యందు యోగి, తానును, సమస్తప్రపంచమును కూడా బ్రహ్మమేనని 
కను(గొనునో అట్టి దివ్యయోగ ఫలానుభూతికి ఏ యితర యోగములును సాటిరావు. 
ప్రాణ శక్తి విశ్వమయమై - అనంతకోటి బ్రహ్మాండ దృశ్యాదృశ్య వ్యాప్తమై 
పాలించు అద్భుత శక్తి. వృధాగా పోతున్న యీ ప్రాణ శక్తి ని, అడ్డుపెట్టి స్వాధీనం 
చేసుకొన్న (శాస్త్రీయ - గురు ప్రసాదిత - సాధనలత్యంత సుసమర్థ -జాగరూకతతో) 
ఘన విజయుడు - సర్వశక్తి సంభరితు(డై, విశ్వాధికారియై లోక కల్యాణ మూర్తిగ 
రూపొంది - మహత్తర చరిత్రను సృష్టించును. 
షరా :- 1. పాలుమాలిక, అనారోగ్యము, దుఃఖము, ధైన్యము - ఆవేశోద్రేకాలు 
న్నప్పుడుయోగాభ్యాసము తగదు. 
2. ప్రాచీన యోగ సాంప్రదాయ ప్రకారము, క్రమ - మిత - సాత్వికా హార 
విహార నియమములు - గురు దైవ ప్రార్థనలు తర్వాత ప్రారంభించవలెను. 
3. ఎత్తు, తగ్గులు లేని, విపరీతంగా గాలి రాని, శుభ్ర నృలమున జింక చర్మము 
మీద మెత్తని ఆసనమమర్చి, దాని మీద ఉత్తరముఖముగా కూర్చుండి 
యోగమభ్య సింపదగును. 


ప్రాణాయామము - 
1. పూరకము - ఉత్పత్తి - బ్రహ్మ. 
2. కుంభకము - స్థితి - విష్ణు. 
3. రేచకము - సంహారము -శివ...... రూపములు. 


1. పూరించుట (విధారణము) - కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుగుండా 
వాయువును లోపలికి పీల్చుట - క్రమ దారగా - 

3. రేచించుట (పచృర్థనము) - ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు గుండా 
వాయువునులోపలి నుండి బయటకు విడుచుట. - దీని వల్ల చిత్తము ప్రసన్నమె 
యేకాగ్ర స్మితి పదము నందును. 


404 


2. కుంభించుట - ఇది రెండు విధములు. 

ఊర కుంభకము - పూరించిన వాయువును కొన్ని నిమిషములు, రెండు 
ముక్కులు మూసికొని, రేచింపకుండ నిల్పుట - 

అధః కుంభకము - రేచించిన పిమ్మట వాయువును కొన్ని నిమిషములు 
రెండు ముక్కులు మూసి పూరింప కుండ నిల్పుట - చాలా జాగ్రత్తగా - నెమ్మదిగా - 
క్రమాభ్యాస మొనర్చందగును. 

మూల బంధము - ఎడమ కాలు యొక్క మడీమ చేత గుద స్థానమును 
మూయుట - 

ఉడ్యాణ బంధము - కుడి కాలు మడీమ చేత నాభి స్థానము ను 
మూయుట. 

జాలందర బంధము - తల వంచి గడ్డము రొమ్మును తాకు నట్లుంచుట. 
ఈ విధముగ గురు పర్య వేక్షణ క్రింద - బహు జాగ్రత్తతో - క్రమ పద్దతిని - 
నిత్యమాచరించిన, శరీరము తేలికయై, చిత్త శుద్ధి, ఆరోగ్యము, చేకూరును. భుజించన 
వెంటనే చేయ రాదు. ప్రాతశాల - సాయంకాలములు మేలు. యోగులు నడి జాము 
లందు ప్రశాంత సమయమున సాధింతురు. దీనికి బ్రహ్మ చర్యాది నియమములు 
అవసరము - నాడీ శుద్ధి, ఏకాగ్రత - బ్రహ్మ చర్యము - ధ్యాన పటిమ ప్రాప్తించును. 

భసిక - తొలుత రేచక పూరకము 10, 20 తూర్లు కమ్మరి కొలిమి తిత్తుల 
వలె, త్వర త్వరగా - వెంట వెంటనే చేయ వలెను. ఇది ఒక వరుస 
ప్రాణాయామమునకు ముందు యీలా చెయ్యడం ఊపిరి తిత్తులకు బలము నిచ్చును. 
కూర్చుని, నిల్చుని చేయ వచ్చును. ఇది బలమైన అభ్యాసము. నూతనోత్తేజము. శక్తి - 
వీర్యము కల్గును. నాసిక, రొమ్ము, ఊపిరి తిత్తుల వ్యాధులు, ఉబ్బసము, క్షయ, మొ|| 
శమించును. ఆకలిని పాచ్చించును. కుండలినీ శక్తిని లేపును. 

1. శుభ్ర స్థలము - ఏకాంత వాసము - పవిత్ర వాతావరణము. 

2. ప్రాతఃకాలమున - శుద్ధ జలముతో ముఖ ప్రక్షాళనం - నాసిక కడుగు 

కొని, కొంత చన్నీటిని త్రాగుట. 
౩. సుఖాసనము - దినమునకు 1, 2, 3, తూర్లు ప్రాణాయామము, శక్తి, 
వసతి, వీలు, ననుసరించి చేయ వలెను - గురు పర్యవేక్షణం 
అత్యంతావసరం - 


405 


ప్రాణాయామముచే - మనశ్శాంతి - జితేంద్రియత్వము - ఆరోగ్యము - చిత్రెకాగ్రత - 
లభించును. అందునుండీ వాసనా క్షయము - అభ్యాస వైరాగ్యములు బలియును. 
తద్వార సమాధి స్శితి కల్గును. 

వైరాగ్యము 


“వివేక” పక్షికి En యోగా భ్యాసము 
2 రెక్కలు = ell 


ప్రాణాయామమునకు ఫలితం - కుండలినీ ప్రభోధం - చిత్త ప్రకాశము యొక్క 
ఆవరణం క్షీణించును - చిత్త సంచలనము సహజముగ, తనయందే కల్గుచున్నది. 
చిత్తము సాత్విక పరమాణువుల సంపుటి కాని, రజస్‌ + తమో రేణువుల ఆవరణమున 
నున్నది. ప్రాణాయామము వల్ల ఆయావరణము తొలంగును. అందు వల్ల మనస్సు 
ధారణము పొందును. 
ప్రాణాయామము - 

ప్రాణము కూడా యింద్రియముల వలనే - దేహ ధారణ - మరియు - 
పోషణ శక్తుల కాధారమై యున్నది. 


వీటికి జీవాత్మ అధిష్టానము - 
పంచ — ప్రాణ సమాన వ్యాన ఉదాన 
కుల న. 
షు Evacuation Assimilation Circulation Cerebration 
ఉచ్ళాన మల మూత్రముల పక్షు-పచన రక్త ఊర్భ్య రక్షణ 
సిశ్వాసములు విసర్జన క్రియాదులు ప్రసారము 
1. క్షణ ప్రళయం - 
తిల లందలి తైలము వలె - 
పండ్ల యందలి రసము వలె - 
పాల యందలి నేయి వలె - 
హారము నందలి దారము వలె - 
తప్త లోహము గోళము నందు అగ్ని వలె - 
2. దిన ప్రళయము - 


తెల్ల వారి మేల్కొనుట (నిద్ర నుండీ) - సృష్టి, 
తిరిగి నిద్రించు వరకు - స్పితి. 


406 


నిద్రతో లయము. 
3. జగత్పళయము. 
సృప్పి- స్పితి - లయము (కల్పారంభం - జగజ్జీవనం - జగత్రళయం) - 


ప్రత్యాహారము - Practice of Concentration ఏకాగ్రత, స్మిత సాధన ప్రయత్నం 
షా - Achieving retention - fixation - స్టిరత్వ ప్రాప్తి 
ధ్యానం - Prolongation of Meditation - స్శిరత నిరతి 

ప్రత్యాహారము - Practice of Concentration ఏకాగ్రత ను వెంపొందించు కొను 
సాధన - 

“భాహ్యాభ్యంతర” పీకట్లను (1//0169) - నిగ్రహించి, మనస్సును విశ్రాంతి కై 
మరల్బునట్లు అనగా - పేకాట, సినిమా, నాటకం, క్రికెట్‌ కామెంటరీ వినడం - - - - 
విసిగి వేసారి - - - త్రాగుడు (భంగి, ఓపియం - సారాయి, [50 ) మొదలగు మత్తు 


మందుల సేవించి, తాత్కాలిక మనశ్శాంతిని పొందుట - - - కాని యీ విధానం, 
మానవుని ఆరోగ్యమును, అంత స్తత్వమును సహా కృంగ దీసి పతితుని( జేయును. 
గుబ్బిపు పందెములు - వినోద కార్యక్రమములు కూడ, 


తాత్కాలికోపశమనములే సుమా! 

ముఖ్యముగా, మనస్సును “స్వ” విషయ మందుచుకొని, పర విషయముల 
నుండి మరల్చుట - ఏకాగ్రత, ఇంద్రియములను తమ సహజ విషయ సంపర్క 
(సంబంధ) వ్యాపారముల నుండీ, మరల్చి, అంతర్ముఖ మొనర్చి - చాంచల్యము 
నరికట్టి - ఏకాగ్రత (మనస్సు) లక్ష్యము నందు లగ్న మొనర్చి సాధించు క్రియయే 
“ప్రత్యాహారము” - 

ఈ సాధన యోగ పథమున ప్రథమ పాదము. దుస్తరము -దుర్లభము - 
సాహసోపేతము - ఎదురీత లాంటిది. “10గుర్రములు + 4 విమానముల” - 
విశృంఖల వీర విహార విజృంభణల నరికట్టి, ఏకోన్ముఖ మొనర్చి, త్రొక్కి పట్టు 
బృహత్రియ - - - “చంచలం హిమనః కృష్ణ ప్రమాథి బలదధ్ద్రఢ” - - - అన్నాడు 
విజయు(డు భయపడి. “గాలినైన మూట కట్ట వచ్చు - మనస్సు నెట్లు పట్టగలను” - - 
- కోతి మూకల తీర్చితిద్ది స్వాధీన మొనర్చుకొని, విజయమందు సామర్థ్యము 
ఒక్క శ్రీ రామ చంద్రునికే చెల్లు. 


407 


“మర్కట స్య మధు పానం మధ్యే వృశ్చిక దంశనం 

తన్మధ్యే భూత సంచారం” - ---- ఇది మనః స్వరూపం. 
తా॥ అసలే కోతి. దానికి దయ్యం పట్టినది. మద్య పానం సేవించినది. తేలు దానిని 
కుట్టింది. ఆప్పుడు కోతి ప్రవర్తన ఏలా వుంటుందో, మనస్సు ప్రవర్తన ఎప్పుడూ ఆలాగే 
వుంటుంది. 

“చిత్తము విషయములందు లగ్నము కాక యుండగా, ఇంద్రియములును 
విషయ విముఖములై చిత్తము ననుకరించియుండుట” - ప్రత్యాహారము 

- పతంజలి. 
బహు జన్మ కర్మ వాసనలు - 
ఈ జన్మ ప్రతికూల పరిస్థితులు - 
ప్రారబ్బ ప్రాబల్య బలము - 
బాహ్యాంభ్యంతర వాతావరణ ప్రభావము!!! 

వీటి ప్రాబల్యము చాల వరకుమానవుని ఆధ్యాత్మిక ప్రగతి - తిరోగతులకు 
దోహదమొసంగును. కాని, పురుషుండు “ఆవేశోద్రేక ద్వేషాదుల తోను, తీవ్ర తర ధృఢ 
విశ్వాస అబ్యాస బలము - గురు సంపూర్ణ సహకార అనుగ్రహములతోను - పంచ 
శీలముల సాయమునను - - - మనస్సును (వృత్తులను) నిరోధించి, యింద్రియ 
పరాజ్మాఖ మొనర్చి (అంతర్ముఖమొనర్చి) లక్ష్య (ధ్యేయ) మందు నిల్చి - - - 
చాంచల్యమును క్రమాభ్యాసమున పోకార్చి - స్టైర్య్భమును సాధించి - చిద్విలాస 
పరతత్వాను సంధాన మొనర్చు ప్రయత్నమే “ప్రత్యాహారము”. 

(10 + 4 ఇంద్రియములు క్రమముగా తమ తమ వ్యాపారములు తగ్గి - 
బలహీనమై - దిగజారును. వస్తువులు కాస్పింపవు - మాటలు విన బడవు మనస్సు 
లోనికి లాగ బడి - ఖైదీయై - - - చిత్త శాంతి - ఇంద్రియ విజయము - 
పరమానందము - ధన్యత - శుభోదయ మగును. 
ధారణ : - ప్రత్యాహార ఫల సమాప్తి సితి ప్రారంభం. 

చిత్త న్ఫెర్యము - ఇంద్రియ జయము - ఏకాగ్రత - నిర్మల - నిశ్చల ధ్యాన 
శక్తికి ప్రాతి పదిక. అచల - ఏకాగ్రత - హృదయ కుహరమున జ్యోతిర్మయు (డై ప్రణవ 
ధ్యానమున నుండుట. హృదయ కమలమున మనస్సు నెక్కువ కాలము లగ్నము 
చేయుట. 


408 


అంతః కమలముల అధిష్టాన దేవతల ధ్యానము - 


అనగా (అంతః) (బాహ్యా) లక్ష్యములు. 
మూలాధార గణపతి 
మణిపూరక లక్ష్మీ నారాయణులు 
అనాహత పార్వతి పరమేశ్వరులు 
విశుద ఈశ్వరు(డు 

థి 
ఆజ్ఞా సదాళివుండు 


సహస్రార పరమేశ్వరుడు (పరమ పురుషుండు) రుషోత్తము(డు 

రోజూ క్రమముగా ఆయా చక్త నృలములందు, మనస్సును నిల్సి - వృత్తి 
రహిత్వమై - ప్రాణము యొక్క రాక పోకలు 1 జాము (రోజూ) నిల్చిన సమర్థు(డగును. 
అనగా అంతః మరియు బాహ్య లక్ష్యములందు మనస్సు నిల్పుట యని యర్థము. 

“ఏకాగ్రత” - “ఏక ప్రవాహము” (ధారణ - ద్యానములు) బాహ్య లేక 
అంతర ఏక లక్ష్య ధ్యాన ఫలము, ముఖ్యముగా “అనాహత లేక సహస్రార” కమలము 
నందు మనస్సు నిల్పు సాంప్రదాయము ( హృదయ - భ్రూమధ్యము లందు) - 
సుప్రసిద్ధము - “కోతికి మెడ గొళుసు బిగించుట” - చాపల్య రాహిత్య సతి. 
1. సిద్ధాసనమున సుఖాసీను(డై - ఏకాగ్ర చిత్తుడై - తన ఆత్మను “పూర్వారణి” 
గా(జేసి - ప్రణవమును (ఓం) - ఉత్తారారణి(గా(జేసి (ధ్యాన మథనము) చిలుకుటచే 
- “ఆత్మ నవనీతము” బ్రహ్మ తేజో రాశి ప్రాప్తించును. (అరణు లనగా యాగాగ్ని కొరకు 
నియోగించు రాపిడి కర్రలు” 


2. ఆలాగే హృదయామృత భాండమున - ప్రణవ కవ్వముతో - ధ్యాన 
మర్థన మొనర్చిన - అమృత రూప పరమాత్మ సాక్షాత్కారము ప్రాప్తించును. 
--- ఉత్తర గీత 


కోట్లను మార్చినట్లు - హృదయమును (మనస్సుమార్చ లేము. ధ్యాన 
సిద్ధిని పొందిన మనస్సు ధ్యేయా కారమై - రాకెట్ల వలె విజృంభించి, ఊహాతీత 
విజయ ప్రాప్తి తథ్యము. -- యోగ దీపిక. 
మెడ గొళుసు బిగించుట = ప్రత్యాహారము 


కోతిని క్త కోతిని కర్ర కొన కెక్కించుట = ధారణ 


కోతిని ఇంక దించ రాదు = ధ్యానము 


409 


ఆభావ - ఆత్మ శూన్యము - నిర్గ్ణణము - అని ధ్యానించుట 


ధ్యానము - 
(ఉపాసన = లక్ష్య మహాభావ - ఆత్మ నిష్కళంక - నిర్మలానంద స్వరూపము 
ధ్యాన స్థిరత్వం) పరమాత్మ యేనని భావించి ధ్యానించుట 


ఏ స్శితి యందు యోగి తానును, సమస్త విశ్వమును కూడా బ్రహ్మ మేనని 
కను గొనునో అట్టి దివ్య యోగమునకు ఏ యితర యోగము సాటి రాదు. 
1 ధారణ = మనస్సును 12 క్షణము లొక లక్ష్యమందు నిల్పుట. 
12 ధారణలు = 1 ధ్యానము 
12 ధ్యానములు = 1 నమాౌధి: 
ధ్యానము - ధారణ యొక్క ఏక భావ ప్రవాహ రూపమైన జ్ఞానము చిత్త ఏకాగ్రత క్రియ. 
ధ్యానము వల్ల క్రమముగా విజాతీయ - సజాతీయ - స్వగత - భేధ వృత్తులన్నియు 
నశించును. తదుపరి సజాతీయ వృత్తు లేకమై ధ్యేయా కారమున లయించును. స్మిరమై 
తద్రూపమున నిల్చి తన్మయమగును. వృత్తి ఏక ప్రవాహము - “భ్రమర కీటక న్యాయ 
ఫలము” - అభ్యాస ఫలము - ధ్యేయమును (లక్ష్యమును) పదే పదే ధ్యానించుట 
అనగా “సదా తద్భావ భావితః” - ఎల్లప్పుడు అవిచ్చిన్న (ఎడ తెరిపి లేసి తైల ధార 
వలె, ఏక ధాటిని, నిష్టూవించుట - (అర్జునుని లక్ష్య దృష్టి వలె) - పర చింతలు మాని 
“స్వభోధ ప్రజ్ఞ యందు ఆత్మతో బుద్ధిని లయ పరచి - ధ్యేయాలంబనంబుతో ఏకత్వ 
సతి నంది “రమించు” ధన్య సితి యే ధ్యానము. 
సగుణ - హృదయ పీఠమున ఇప్ప మూర్తిని నిల్పి మానసిక పూజ - 
ఈశ్వర ప్రణిధానము గుర్తింప(దగును. 
ధ్యానము 
నిర్గుణ - వీరాసనమున, తొడల మీద చేతులుంచుకొని, కళ్ళు 
మూసి చతుర్వేద మహా వాక్యముల - భావ 
లక్ష్యాదుల గ్రహించి - దేహ త్రయం తాను కానని, 
పర బ్రహ్మ స్వరూపమే తాననియు సర్వదా బ్రహ్మ 
నిష్యయందే యుండుట. ఇదే బ్రహ్మా భ్యాస మందురు. 
ధ్యానం - ఉపాసన - ఒక చోట నిలుప(బడిన మనస్సును, భగవదాకార 
వృత్తిగజేయుట - మధ్య మధ్య - యితర కారణములచే “వ్యవహితమగుట” - 


410 


గురూప దేశముతో - స్వప్రయత్నం లేకనే ఉపాసన సిద్ధి ప్రాప్తించు టెట్లు? పరుస వేది 
వంటి గురోర్లురు ప్రత్యేక అనుగ్రహ - కరుణా కటాక్ష - అమృత భోధ ఫలముగా మోక్ష 
ప్రాప్తి సంభవము అరుదు. 
ధ్యాన విధాన వివరము ; - 

1. ప్రతి మంత్రమునకును - జపించుతరి - “ఓం” (ప్రణవము - గాయత్రి) 
చేర్చి - “ప్రారంభమున - కడపట కూడా - ప్రణవోచ్భారణ మొనర్చుట శ్రేష్టము - 
పూర్ణ ఫల ప్రదాయని. 

ఓం రామాయనమః ఓం - 
ఓం నమళ్శివాయనమః ఓం - వలె 

2. “రేచక - పూరక - కుంభక” ములతో ప్రతి భాగము నందును, 
ప్రాణాభ్యాస సమయమున , మానసికంగా ప్రణవ ధ్యానం (ఓం) - చేయుట - - 
“సోహం” (జప + అజప) గాయత్రీ మంత్ర జపము - తద్వారా ఇంద్రియ జయము - 
మనో జయము= ప్రత్యాహారము. 


ధ్యానమున ధ్యాని (మనస్సు) 
త్రిపుటి గలదు లక్ష్యము (ధ్యేయము - మూర్తి - లేక నిర్గుణం) 
(Trinity) ధ్యాన క్రియ 


ఫలము - శాంతి - ప్రసన్నత - ఆనందము - చిద్విలాసానుభూతి 
ప్రాప్తించును. 
ధ్యేయము (లక్ష్యము) - 

1. నాసికాగ్ర లక్ష్యము (శాంభవీ ముద్ర) - భ్రూమధ్య 

2. అప్ప దళ కమలము (సహస్రారము - అంతర్లక్ష్యము) 

3. హృదయాకాశ మధ్య (దహరకుహరు లక్ష్యము - జ్యోతి స్వరూపము. - 
తపస్సు - ఏకాదశేంద్రియములను తపింప(జేయుట. సంతర్పణ కలవాటు పడ్డ యీ 
అరబ్బీ గుజ్జిములు సులభముగా లోబడవు. అభ్యాస వైరాగ్య భోధోపరతులను యుక్తి 
కౌశలముతో సాధించిన గాని జితేంద్రియ ప్రాప్తి లేదు. ముఖ్యంగా శ్రవణ, మనన, 
విచారాదులతో ప్రారంభించి ---_ విపుల విచారాదులచే “దృక్‌” (నేను) ఆత్మ - నిత్య 
సత్య శాశ్వతమనిన్ని, దృశ్య జగత్తంతయు - అనిత్యం, అసత్యం, అశాశ్వతం, అనిన్ని - 
గ్రహించి - సాధించి - అనుభవించిన వాడేముక్త పురుషుడు. ఇంద్రియ జిత్‌!! 


411 


దృక్‌- సత్యం - (శాశ్వత్వం) = ఆత్మ = చిత్‌ 


ద్రైతత్వంలో పరస్పర 
వ్యతిరేకములగు రెండును దృశ్యం - కల్పితం - (వైకల్పికం - అశాశ్వతం) 
= అనాత్మ = అచిత్‌ 
దృశ్యము నశించుటే మోక్షం : దృక్‌ - దృశ్యముల కలయికయే “దృష్టి లేక దర్శనము” 
- “విషయేంద్రియ సంపర్కము”. దీనికి కారణము మనస్సు - సంకల్ప రూపము. 
పరబ్రహ్మకు ఆది సంకల్పము వల్ల --శౌ చతుర్ముఖుని జననం. 
అధి భౌతిక (1) - కర్మ కొరకు ప్రకృతాంశ -పాంచ భౌతిక జడ - వినాళి - 
= 
అతి వాహిక (2) - లింగ శరీరము - సూక్ష్మ దేహం - అమృతాంశ - 
మృత్యువునకు దొరకదు. (జీవు(డు) - 
దృక్‌ + దృశ్యము = మనస్సు - 
(ఆత్మ) (అనాత్మ) ఈఈ రెండును కాదు - రెంటిని కల్పి (సంధించు) 
కల్పిత - మాయా మృగము - “సంకల్పము” - “బంధము” 
“గ్రంధి” - చిద చిద్ధంధి వ 
“వెలుగును నేనే - అన్నింటికి వెలుగు నిచ్చెడి వాడను నేనే” 
తేజ పంచకము నా తేజముననే ప్రకాశించును - 
సచ్చిదానంద తత్వమైన యోగ సంపూర్ణ పరమావధిని నేనే. 
ప్రాణ + మనోవృత్తులు + ధ్యాన లక్ష్యం ఈ మనో లయం (సమాధి). 
1. అద్వైత సిద్ధాంత రూప జల సాగరం - వేదాంత గ్రంధములు (ప్రస్థాన 
త్రయాదులు) అందలి అధ్యాయ తరంగ జాతము - హంస నౌక - బుద్భి చుక్కాని - 
ఆత్మ గమ్య స్థానము = జీవుడు ప్రయాణికుడు - ఇంద్రియములు + విషయములు + 
అరిషడ్వర్గములు = జల చరములు, సుడిగుండములు, తుఫాన్లు - సర్వ 
సాగరోత్సాదములు - - భక్తి జ్ఞానాదులు తరణ రక్షణ సాధానాతీతులు - 
2. సంసార సాగరం లో జిజ్ఞాసువు యొక్క బుద్ధి నౌక - అభ్యాసం శుభ పవనం - 
బ్రహ్మ నిష్టాచారు(డైన కర్ణ ధారుడు (చుక్కాని) - జీవ యాత్రికుడు - సంసార సాగర 
తరణము = సాధన ఫలమ “మోక్షము = 


412 


> 
ధీర | సర్వత్ర బుద్ధి రక్షణ సాధన శక్తి - 
ర = రక్షణ 


త్రిపుటి యేకమై - ధ్యేయా కారమై - తన్మయత - తాదాత్మ్యం - ఇదే 
యోగ సాధన పరమా వధి - అపరోక్షాను భూతి - సమాధి స్శితి - ఆత్మ సంయమ 
యోగ ఫలము. 

ధ్యాన క్రియాంగములు - పంచ శీలములు - శ్రవణ మననాభ్యాస - “ఏక 
ధారా” సంస్మరణ - “ధ్యానమే” - అనగా - 

సంయమము - “ధారణ, ధ్యాన, సమాధులు” - మూడును కలసి. 

“ధ్యాన యోగ పరాళి - వీరందరు ఈశ్వర విలాసమును చాటు వారు; 
(ఈశ్వర విలాసము ప్రత్యేక రచన) - 

ఉన్నతోన్నత మహా పర్వత పంక్తులు భగవంతుని శిల్ప శక్తి బెన్నత్యమును 
చాటును. 

అనంత - అపారవార విశ్వ విశాల సాగరములు - భగవంతుని యొక్క 
హృదయ వైశాల్యమును చాటును - 

అసంఖ్యాక దివ్య సుందర నందన వనములు - కాళ్ళీర్‌ - స్పిడ్మర్లాండు లో వలె - 

పరమ రూప రేఖా విలాస సౌందర్య రూపులు - 

అత్యద్భుత శిల్ప - చిత్ర లేఖన - గాన - కావ్య - పాండిత్యాది కళాకారులు - 

సృష్టి లోని సమస్త - మానవ, జంతు, సర్ప, పక్షి, వృక్షాదులు - - ప్రభుని 
యపూర్వ శక్తి ప్రాభవాన్ని చాటును. 

సూర్య, చంద్ర - నక్షత్ర మేఘ - విద్యుల్లతాది గగన చిత్తరువులు - వరుణ 
వాయు అగ్ని జల పృథ్వ్యాదులు, బుతువులు - రంగులు - నానా ఇంద్ర మపాంద్ర 
జాల మాయామయ శక్తి ప్రభావప్రదర్శనము ఊహాతీతము కాదా? మనస్సు - మాయ 
- స్తీ వంటిది. మరువ రాదు! 

"మానవుని మనస్సు ఉపాధులలో కెల్ల మహా బలవత్తరమైనది. నిగ్రహానుగ్రహ 
(శాపాశీర్వాద) శక్తు లనగా మహిమాన్విత యోగ బల ప్రభావమే. యోగ సాధనల వల్ల 
మనస్సు సంస్కరింప(బడి, సత్వ శుద్ధ మై, శక్తి మంతమై చురుకు మెలుకువలు గల్లి, 
అనునయ - ఉపయుక్తంబై యుండును. మనస్సు ఎంత చంచలమో అంత 


413 


బలవత్తర్వమె - ప్రమాద భరితమైనది. ఆంజనేయుడెంత చపలియో - అంత ఘను(డు 
- అప్రతిహత శక్తిమాన్‌ - 

యోగి అహంకార రహితుండు, నిగర్వినని కూడా గర్వింపరాదు. 

బ్రహ్మ చర్యము, అహింస, క్షమ, సత్యము, ఆస్తిక భావము, నిస్సంగత్వము, 
అక్రోధము, అభయము, భగవదాయత్త చిత్త స్థితి - శరణా గతత్వము - పవిత్రత - 
అద్వేషము - దయ - కరుణ - సమత - అహంకార మమకార రాహిత్యము = 
అసంశయం (విశ్వాసం) - ధృతి, “హర్ష క్రోధ భయ విషాద వికార దూరుడైన” - - - 
అనపేక్షశ్ళుచిర్షక్షాది సర్వ లక్షణ సమన్వితుండు --- అభయం సత్వ సంశ్ళుద్ధ్యాది 
భగవల్లక్షణో వేతు(డైనవాడు - “యోగ రాజు” - రాజ యోగి” - 

భ్రూమధ్యమున ఆకాశ సంధి కలదు. (ఘటాకాశ - మహాకాశముల) - 
గురూప దిష్ప ఉపనయన సునీల ద్వారావతి (నీల తోయదమధ్యస్థా విద్యు ల్లేఖేవ 
భాస్వరా, నీ వార సూక వత్తన్వీ పీతా భాసస్సమానమ) - - స్వారాజ్య పదవి - 
కల్యాణము - 

సమాధి - ధ్యానమే ధ్యేయాకారముగ వెలింగి -ఏకమై - తన్మయమై - 
ధ్యేయ స్వభావావేశము నొందుట. అతీత సితి. చిత్త శుద్ది - సత్య జ్ఞానానంద - 
నిరతిశయ తృప్తి - సర్వ సమత్వం - జితేంద్రియత్వం - ద్వంద్వాతీత సహజ సతి. 

సమాధి - త్రిపుటీ రహిత - ద్వందాతీత - బ్రహ్మకార వృత్తి - దేని వల్లను 
అడ్డు తగులని ఏకాకార వృత్తి - బ్రహ్మానందాను పదవి. బ్రాహ్మీస్టితి - తురీయము. 
రాగాది దోష దూషితము గాక - అచంచల మనోవ్యాప్తి చేత - శుద్ధ బ్రహ్మ భావమును 
బడయుట - ప్రజ్ఞారూపానుభావమే- 


(గ) సవికల్పము (సబీజ) (3) నిర్వికల్పము (నిర్బీజ) 
(సంప్రజ్ఞాతము) (అసంప్రజ్ఞాతము) 
దృశ్యానువిధి శబ్దానువిధి 


414 


(9) నిర్వికల్పము - బాహ్యాభ్యంతర భేధముల చేత 6 విధములు. 
1 బాహ్య దృశ్యాను విధి - 
నేత్రములకు గోచరములగు సమస్త బాహ్య దృశ్యములున్ను - 
చేతనా చేతనములు తన తెలివి యందె పుట్టి నశించును గనుక - అట్టి 
దృశ్యములకు - తాను విలక్షణుడనియు - తానే పరబ్రహ్మ స్వరూపుడ 
ననియు తలంచుట. 
2. ఆంతర దృశ్యానువిధి - 
తనలో సహజముగ పుట్టు అంతర్హ్రశ్యములకు తాను 
విలక్షుణుడనియు, పరబ్రహ్మ స్వరూపుడనియు తలంచుట. 

3. బాహ్య శబ్దాను విధి - 

బాహ్య శబ్బములనెడి నామములకు తాను విలక్షుణుడనియును, 
నామ రూప క్రియా రహితమగు పర బ్రహ్మ మని తెలయుట. 

4. అంతః శబ్దాను విధి - 

అంతశ్ళత్రు విజృంభణ శబ్బములనగా - అరిషడ్వర్గ ప్రేరపణలు 
మొ|| వాటికి తాను విలక్షణ బ్రహ్మమని తలంచుట. 

5. బాహ్య సిర్వికల్ప సమాధి - పై నాలుగు విధము లగు సవికల్ప్స సమాధులందును - 
బాహ్యాంతరములందు తనకంటె భిన్నమైన దేదియు తోచక పర బ్రహ్మ 
స్వరూపముగనే కాన్సించుట. 

6. ఆంతర సిర్వికల్ప సమాధి - తాను విలక్షణుడనియును నిర్హ్భత్త పరబ్రహ్మ - 

అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడనెడే యనుభవమే “ఎలుక” - 
ప్రజ్ఞయే - యోగ పరమా వధి : 
శ్లో|| యన్సర్వ త్రానభిస్నేహ స్తత్తత్‌ ప్రాప్య శుభా శుభమ్‌ 
నాభినందతి నద్వేప్పి తస్య ప్రజ్ఞా ప్రతిష్మితా 
తా॥ అతడు తన దేహమునందుగాని, కళత్రాదుల దేహములందు గాని 
స్నేహము చేయక తటస్టుడుగా నుండును. శుభా శుభములు కలుగు నపుడు 
కావలయుననడు, వలదనడు, ద్వేషించడు, స్నేహము చేయడు, వాడే సిత 
ప్రజ్ఞుడు. వాని యింట మరణమైనను పుట్టుకయైనను వాని కొకటే. 
-- భగవద్గీత. అ. 2. శ్లో. 57. 


415 


ఎన్ని నదులు తన యందు ఎడ తెగక పడుచున్నను - ఎన్ని మేఘములు 
సూర్య తాపము చే రచియింప(బడు చున్నను - తన గర్భమున ముత్యములు - 
పగడములు - రత్న రాసులు - నవ నిధులు - క్రూర ఘోర జల చరతతులు - - - ఎన్ని 
యున్నను ఏ మాత్రము చలింపక, అచంచల - స్థిర తత్వమును ప్రదర్శించు సాగరము 
వలె “స్లిత ప్రజ్జుడు” “తరతి శోక మాత్మవితి”...... సమస్త ద్వంద్వముల 
కతీతు(డై - చలింపక - సత్య నిత్య సుఖ రూప పరబ్రహ్మమే తానని నిశ్చయాత్మక 
బుద్దితో - సర్వాతీతుడై ఉత్కృప్ప పదవిని బడయును: ఇదియే సమాధి సితి. 

ఇదే బ్రాహ్మీ స్థితి - ఈ స్యితి నుండియే మహర్షులు అద్వైతామృత కుంభ 
వృష్మిని - ఉపనిషత్సవచన రూప మున - బ్రహ్మ వాక్కులు - దివ్య సూక్తులను - 
ప్రవచించి లోక పావనులైరి: అందుకే జీవ బ్రహ్మ్యైక్య - (సమాధి) స్ఫితిని “ధర్మ 
మేఘమందురు” 

నైతిక సమాజము : - మొదటి మూడు ఆశ్రమ జీవనము. 
ధర్మాతీత సమాజము : - సన్యాసము - మహోత్కృప్పమైనది. 

సన్యాసి ప్రపంచ బాహ్యుడుగ సంఘమునకు దూరమున నున్నను - లోక 
కల్యాణ ప్రియుడు - సర్వ జీవ కృపా పరతంత్రుడుగ నుండును: విశ్వ మానవ 
కల్యాణమే అతని సంకల్పము - 

చిత్తము భూమికా భేధమున 5 విధములు. 
1. క్షిప్త- రాగ ద్వేషాదుల బలం వల్ల విషయాసక్తతతో చిత్తము ఈగ వలె 
చలించును. 

Ly 2. మూఢ - నిద్ర, బద్ధకం, కునికి పాట్లు కూడిన చిత్త భూమిక. 
విక్షిప్త - విషయాసక్తమయిన్ని, అప్పుడప్పుడు దైవ చింతన కలదు. 


ర్‌ 


2. { 4. యేకాగ్ర - అవిచ్చిన్న - తైల ధార వలె - ఘంటా నాదం - సంప్రజ్ఞాన 
సమాధి - లక్ష్య శుద్ధి - 
3. 4 5. నిరుద్ధ - ధర్మ మేఘము. 


జ్యోతిశ్ళాస్తమున “జీవన విధానమని” 
వైద్య శాస్త్రమున “ప్రయోగమని” 


416 


వేదాంత శాస్తమున “కూడిక - లయము” 
ల - “నిష అని అర్థము. 

ప్రతి దినమున - ప్రయత్న పూర్వముగ - బ్రహ్మ మూర్త సమయమునను - 
సాయం సమయమునను ..... మామూలుగా - ఏకాంత ప్రదేశమున - శుచిగా - 
పవిత్ర వాతావరణమున - భాహ్యాభ్యంతర అలజడులు - పొగ - ఆవిటిగాలి - మొ|| 
ఆటంకములు లేని - ప్రదేశము మిగుల ఎత్తు తగ్గులు లేని చోట - జింక చర్మము - 
దర్భ చాపలు - దాని మీద మృదువైన వస్త్రపు మడత పరచి - సుఖ - స్థిరాసనమున 
- అన్య చింతనలు మాని - మనస్సు ఏకాగ్రమొనర్చి - గురు ఆదేశ ప్రకారం లక్ష్య్యమున 
(భ్రూ మధ్యముననో - హృదయ కమలము నందో) (?) - దృష్టి గురి నిడి - - - 
(అంతర్ముఖ మనస్కు(డై) క ధ్యాన మొనర్చ వలెను. సగుణ నిర్గుణో పాస్తుల 
కందరికిని, - శిరము మెడ, దేహము, సమముగా, నిశ్చలముగా, దిక్కులు చూడక, 
నిర్భయు(డవై, ప్రశాంత చిత్తు(డవై, సావధాను(డువై, బ్రహ్మ చర్య వ్రత దీక్షతో, బుద్దిని 
“భూమధ్య” (శాంభవీ ముద్ర) - మున లగ్న మొనర్చి, కేంద్రీకరింపవలెను. ఇదియే 
ధ్యాన క్రమము - 

ఉచిత, సాత్విక, మితాహార విహారము - మిత భాషణ - నిద్రలు గలి 
క్రమముగా దృఢ శ్రద్ధాసక్తులతో, భక్తి జ్ఞాన వైరాగ్యాది మెలుకవలు గల్లి పూర్ణ విశ్వాస - 
ఉత్సాహ - ఆర్హులతో ఆత్మ ధ్యాన మభ్యసించు వారు ధన్యులు - 

లౌకిక - ప్రాపంచిక కార్యములే ముఖ్యావసరములని, యోగాభ్యాసమును 
నిర్లక్ష్యము చేయరాదు. దేహ సుఖాఖి వృద్దుల కాహార మెంత పోషణ కారియో - 
ఆత్మోన్నతికి, మోక్ష సామ్రాజ్య పదవికి యోగాభ్యాసమంత అవసరము. 

దివ్య ప్రసాదితమైన పవిత్ర దేహమును - జీవిత కాలమున వృధా చేయక 
సాధకుడు సార్థక జీవియై “యోగః కర్మ సుకౌశలం” - మరింత శ్రద్ధ - ఆసక్తి - 
నేర్చరితనమును - సిర్దుష్పముగను, ఆదర్శముగను, లోక హితార్గమై, పురుషుండు (స్తీ 
కూడా) - ముముక్షువు, సాధకు(డు - మోక్షకామియై - నిర్విరామ కృషి సాగించ 
వలెను. ఇహ పర సాధన కర్మ లందు తారతమ్యముండరాదు. లోక సేవ చేయ జాలని 
మానవు(డు లోక బుణమున( బోవును. 

వృత్తి నిరోధమే (నివృత్తి స్మితి - అనగా మనస్సు అంతర్ముఖమైన .... 
“ఆత్మ + వృత్తుల” (మిశ్రమైన) -----ఖామనస్సగును. ఆ వృత్తులను తీసి వేసిన - 


417 


నశింప(జేసిన మిగులునది “శుద్దాత్మ” యేః ఈ విధముగ వేరు చేయు నట్టి పలు 
విధములైన ముక్తి మార్గములే “యోగములు” - అవి అన్నియు అనుభవ జన్య శాస్త్రీయ 
పథములే!! 

(కర్మ యోగ - జ్ఞాన యోగ) - రాజ యోగ రహస్యము న కధికారి 
యగు సూర్యుడు - భగవంతుని కర్మాధికారి - సూర్య వంశముల 
రాజులకుపదేశించెను. అందు వల్ల సత్సరిపాలన - పరివర్తన శీలమైనందున - ప్రజలు 
సుఖించి - దేశము శోభించెను. కాల క్రమమున ధర్మ ప్రవర్తకులగు రాజ బుషులు 
లోపించుట చే ఆ యోగము మరుగు పడీ, లోకము అంధకారమున మునిగినది - 

ఈ విద్య రాజుల రహస్య విద్య. మొట్ట మొదట శ్వేత కేతు తండ్రి ఆరుణి 
ఒక రాజ యోగి యగు రాజు నుండే గ్రహించెను. 
శ్వేత కేతో పనిషత్‌. 


భూమి సూర్యుని చుట్టడం - 1 సెకండుకు = 18 12 మైళ్ళు. 
ఎలుతురు గమనం - 1 సెకండుకు = 18,600 మైళ్ళు 
సూర్యుడు సప్తాశ్వరథారూఢుడు. 
సాంఖ్య (1) - జ్ఞానం - మనోజయం - ఓం కు 
రాజ యోగము కు తారక (2) - యోగం - ప్రాణ జయం - సోహం 
అమనస్క(3) - నివృత్తి - మోక్ష ఫలం(1) (2) యొక్క- 
అనగా “మనో + మారుత” సమ్మేళనం - లయ యోగం - 
“జ్ఞానం + యోగం” = రాజ యోగము = యోగ రాజము. 
దీనినే - రాజ విద్య - రాజ గుహ్యం - ఉత్తమోత్తమ పరమ విద్య సులభ 
లభ్యం - ధర్మ స్వరూపం - ఈశా వాన్య మిదం సర్వం” - జ్ఞాన దీపిక - “సర్వం నేనే= 
నేను లేని దెద్దియు లేదు” - “ఆత్మ పూజ - ఆత్మ ధ్యానము” - ఈశ్వర ప్రణి 
ధానము ప్రతి పాదితము - శరణాగతి - ఆత్మార్పణ యా సర్వాంకిత యోగము. 
దీనినే బ్రహ్మార్చణ యోగము - స్వర్ణ యోగము - కేసరీ యోగము: ఇది, 
గీతా హృదయము - “చేవ - నాభి” అని కూడా అందురు - విద్యల లో కెల్ల రాజు 
వంటిది - మేటి విద్య. పూర్వము దీనిని రాజులవలబించి, రాజ బుషులై - పిదప 
బ్రహ్మ బుషులైరి. 


418 


“మనోజయ విద్య” (రస విద్య) అనగా - రసము, మనస్సు వలె చంచల 
మైనది కావున - మనస్సును రసముతో పోల్చినారు: ఈ విద్య భగవంతుడు తొట్ట 
తొలుత సూర్యునకు - సూర్యుడు (సూర్య వంశము) రాజులకు తెల్ఫిరి. దీనిని, 
“అవతార యోగము” - “కర్మ బ్రహ్మారణ యోగము” - “ జన్మ కర్మ యజ్ఞ విజ్ఞాన 
యోగము” అని అందురు. 

సూర్యుడు తేజో రాశి: అతని ఆగమన అనుగ్రహంతో సూర్య వంశపు 
రాజుల్లోని అజ్ఞాన నిభిడాంధకారము పటా పంచలయ్యెను - 

రాజ యోగము - తారక, సాంఖ్య, అమనస్కములని ౩ భాగములు. 

క శ్రీ సీతా రామాంజనేయం. 
1. తారకం - మనశ్ళుర్చి కారకంబు. పంచ ముద్రలు మొ|| ప్రాణాయామాది - హఠ 
యోగములు గలది. 
2, సాంఖ్య మాత్మ స్వరూప విచార భాగము. జ్ఞాన యోగ పరమావధి. 
3. అమనస్కము - అనుభవ జ్ఞానము - అపరోక్షాను భూతి ప్రాప్తి - 

జ్ఞాన + యోగముల యొక్క - ఏక లక్ష్యము 
ఆత్మ విద్య - ఆది విద్య - ఏక గమ్యము - దీనినే బ్రహ్మ విద్య - మూల విద్య .. 
అందురు 

తారకమన - జనన మరణ సంసార సాగరము నుండీ తరింప(జేయునది. 
తరణ సాధనము - దీని వల్ల మనశ్ళుర్చి - తద్వారా - పరమాత్మ స్వరూప విచార 
జ్ఞానము - బ్రహ్మ జిజ్ఞాస వల్ల - బ్రహ్మప్తాప్తి - ఇదే రక్షక జ్ఞాన మందురు. 

మంత్ర యోగమే “తారక” - ప్రణవము - భవ సాగర తరణి. ప్రాణ వాయు 
ఘోషణమే ప్రణవ నాదం: మనోగ్రమైె, అందుకు ప్రతి బింబ మైనదే ప్రణవము 

“అ + ఉ + మ్‌” = ఓం 
(నాదము + బిందువు + కళ) - 


419 


420 


15. జప - అజప గాయత్రి. 
ప్రవేశిక 


ఓం - హంస 
హంసోం -- సోహం 


అజప గాయత్రి -- హంస విద్య 


రాజ యోగ సులభ సాధన - దేహము అంతరంగమున - ఆద్యంతము - 
నఖ శిఖ పర్యంతము - ప్రాణ సంచార - సంచలనము వల్ల ప్రణావ నాదముత్పన్న 
మగుటను - సాధారణ ప్రయత్న గమనిక వల్ల, ప్రతి ఒక్కరు “నాద బ్రహ్మము” ను, 
గ్రహించ గలరు. 

సులభ యోగాభ్యాస సాధనకై మనస్సున నాదము నందు, అభ్యాస యోగ 
సాధనతో “లయింప” జేయుటత్యంత - ఉత్తమోత్తమ దివ్య పథము. మనస్సు 
క్రమముగా అంతర్ముఖమై లయ యోగ సిద్ధి ప్రాప్తించి (మనస్సు లయించి) అమనస్క 
(రాజు యోగ పథ గమ్యమును చేర్చును. 

వివరములిందు విపుల విశదీకరణ మగును! 


421 


ఓం 


“బ్రహ్మమునకు ఓం కారంబు వాచకంబు! 
అఖిల జగమునకున్‌ బ్రహ్మ మాత్మగాన! 
వాచకము ప్రణవంబుసర్వంబునకును 
“ఓం” సర్వమునకు ప్రాణము - ప్రధమారాధ్యము” 
-- (తైత్తిరీయం), - రావు బహదూరు బచ్చు పాపయ్య శ్రేప్పి 


అ కార లయముతో ఉకార లయముతో మకార లయముతో 
(ప్రథమ) (ద్వితీయ) (తృతీయ) 
భూమి, అగ్ని - అంతరిక్షము ద్యులోకము, సూర్యుడు 
బుగ్వేదము యజుర్వేదము సామ వేదము 
భూలోకము భువర్లోలోకము స్వర్లోకము 
బ్రహ్మయు పుట్టుచున్నారు. సనాతనుడైన విష్ణువు  మహాశ్వరుడు పుట్టు 
పుట్టు చున్నారు చున్నారు 
“అ” కారము-పచ్చని రంగు “ఉ” కారము-తెల్లని రంగు “మ” కారము-నల్లని రంగు 
రజో గుణమును పుట్టించును. సత్వ గుణమును తమో గుణమును 
పుట్టించును పుట్టించును 


అ + ఉ +మ్‌ = “ఓం” జ్యోతి స్వరూపము పుట్టును: 
“ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణ రూపిణీ” 
- శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం (781 -784). 

“భ్రూ మధ్యమున ఆకాశ సంధి గలదు. గురూప దిప్ప ఉపనయనాంతర్గత 
సునీల ద్వారకావతి(జొచ్చి కుచేలుడు (మనస్సు) చరితార్థుండయ్యెను: జీవుడు 
దేవుడాను. అగతికు(డు అతులైశ్వర్యవంతు(డగును: మానవుడు మాధవు(డగును!! - 

గర్భ గోళమున ప్రాణాది వాయు సంచార సంచలనము వలన గల్లు నాంతర 
శబ్దమే “ప్రణవ నాదంబన(బడును. 


దశ విధ (ప్రణవ) తోచంబడు - అశేషవిశేషములకు సాక్షియు, 
నాదములందును చిద చిదాత్మకములగు, చతుర్వింశతి 
చిద్బిందువు నందును తత్వములకు నధీశ్వరుండును, జ్ఞానాధికుండును, 
కళలయందును పరతత్వ జ్ఞాన స్వరూపమే సర్వసాక్షి 


422 


“వాయు + మనో” - నిగ్రహవిద్యయే హంస తత్వానుభవము. 

క్షీర నీర (సార అసార) విభజనయే హంస వృత్తి - చిద చిత్‌ వివేక రహస్య మిదియే - 
- జప గాయత్రి - సావిత్రి 

ఓం - శబ్బ బ్రహ్మము - ఆది మంత్రము - సర్వ మంత్ర మాతృక - 
సర్వోపనిషత్సారము - చతుర్వేద సార సర్వన్వం - 

ప్రణవము = అ + ఉ + మ్‌ = ఓం =౩ మాత్రలు + 1 మాత్రం తురీయము. 

ఏకాక్షరం - అక్షరం = ఆత్మ మంత్రం = వేద సార తారకం - “ఓం” 

“ఆది లో ఒక శబ్బము పుట్టెను” -- బైబిల్‌. 

ఈ ఆది శబ్బమునే “గ్రీకులు” - “(0829)” “లోగాన్‌” అందురు. 

అదే ప్రణవ శబ్బము - శబ్బ బ్రహ్మము - “ఓం” - ఇదియే ఆది మంత్రము. 
గాయత్రి = గాయః + త్రి = 5100100 of the three - అనగా “అ + ఉ + మ్‌” = ఓం 
(మూటిని కల్సి పాడుట) - 
“ఆదిలో నిర్గుణ బ్రహ్మము నందొక నాదముదయించెను” ఆ నాదోపాసన వల్లనే 
యోగీశ్వరులు నిష్పాపులై ముక్తి/గాంచిరి. అదియే “ఓం” కారము - శబ్బ బ్రహ్మము. 
“ఓం” కారమే సర్వ వేద - వేదాంత (ఉపనిషన్మూలమై) మూల భూతమగు వేద మాత 
- శబ్బ బ్రహ్మము. 

అర్థ నారీశ్వరుని వలె --- సగుణ + నిర్గుణ (ప్రకృతి పురుషుల) 
రూపిణి యైనది. ఆది పరాశక్తి - త్రిపురాంబ. 

ఓం కారము త్రిగుణాత్మకము. “S+ఉ6+మ” త్రి వర్ణ రూపమైనదిగా 
ప్రకాశించెను. 

అంత నా బ్రహ్మ దేవుడా ప్రణవము వలన - “స్వరము - స్పర్శము - 
ఊప్మము - అంతస్థము మొ లక్షణములు గల “అక్షర (“అ” నుండి “క్షి వరకు) 
సముదాయమును సృష్టించెను. అందుండి యే “వేద” జననము. సమస్త మంత్ర 
రాజములకు ఏకైక మూలము - మాతృక - ప్రాణ బీజము - “ఓం” - (అక్షర మాల) 

“సమస్త కామ సంకల్పములు - వాసనలు - దేహాభిమానములు - 
ఇంద్రియోద్వేగములు - విజృంభణలు” (సమస్త వృత్తులు - ద్వంద్వములు - మొ||) 
లేక, నివృత్తి పథమున, నిష్కామియై నిర్గుణోపాసనా సాధనమున, బ్రహ్మ సాక్షాత్కార 
ప్రాప్తి తథ్యము. ఇదియే మోక్షము. స్వారాజ్య పదవి. 


423 


వేదము లందలి వేద విద్యలు ౩2 - నానా ఉపాసనలు - అన్నియు 
“ప్రణవోప” పాదిత నిర్గుణోపాననలే. భ్రమర కీటక న్యాయమున, ప్రణవోచ్భారణ 
మార్గమున శబ్బ బ్రహ్మము నాశ్రయించిన బ్రహ్మత్వ మబ్బుట నిజము. సర్వ కాల 
సర్వావస్థలయందును, ఆత్మ ధ్యాన ఫలముగ దేహాత్మ బుద్ధి నశించి, అమృతత్వ 
ఆనంద పదవి ప్రాప్తించును. 
“భమ జ్ఞానము పోయి బ్రహ్మ జ్ఞానము కల్గును.” 
ప్రణవోచ్చారణ 3౩ విధములు : - 
ప్రాసము - సమస్త పాపములను భస్మము చేయును. 
దీర్భము - మోక్ష దాయకము 
పుతము - సర్వ సిద్ధి ప్రాప్తి ప్రణవ ధ్యానికి ఆత్మ దర్శనం తథ్యము. - పతంజలి. 
“ఓం కారం సర్వ వేదానాం” - అశ్వ. 44-6. 
శ్లో] ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మా మనుస్మరన్‌ 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాంగతిం 
తా|| అట్లు ప్రాణ వాయువులను సహస్రారము వరకు చేర్చి భగవంతుని 
స్మరించుచు, ఓం ఉచ్చరించుచు దేహము త్యజించు వాడుత్తమ గతి ని చెందును. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 13. 
శ్లో] మహర్షీణాం భృగు రహం గిరా మన్మ్యేక మక్షరమ్‌ 
యజ్ఞానాం జపయ జ్ఞోఒస్మి స్థావరాణాం హిమాలయః 
తా బుషులలో శాంతముగల భృగు మహర్షిని, అక్షరములలో ఓం 
కారమును, యజ్ఞములలో భగవన్నామ యజ్ఞమును, కొండలలో హిమవత్సర్వతము నేనే 
యని భావించుము. 
-- భగవద్గీత. అ. 10. శ్లో. 25. 
శ్లో రసోకహ మప్పు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః 
ప్రణవ స్సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు 
తా|| నీటి యందు రసమును సూర్య చంద్రుల యందని కాంతియు, 
ఆకసము నందలి శబ్బమును, పురుషుల యందలి పౌరుషము, వేదముల యందలి ఓం 
కారమును, నేనే యగు చున్నాను. 
- భగవద్గీత. అ. 7శ్లో. 8. 


424 


32 శుద్ధ విద్యలు - 

32 వేద విద్యలున్ను "ప్రణవమునే” ప్రతిపాదించు చున్నవి. “ప్రణవో 
పాసనమే” - ఆది విద్య” - మూల మంత్రము. లింగ (మూర్తి పూజ పార్థివ పూజ: 
ప్రణవధ్యానం బ్రహ్మారాధన. (శబ్బ బ్రహ్మోపాసన = నాద బ్రహ్మ) - 


గాయత్రి స్వరూపము 
ఓం 

ట్ర వమ్ము 
సత్‌ చిత్‌ ఆనందము 
నాద బిందు కళ 
వినుట కనుట మనుట 
బ్రహ్మ విష్ణు మపాశ్వర -- మూర్తిత్రయం 
విశ్వ తైజస ప్రాజ్ఞ -- జీవ త్రయం 
జాగ్రతి స్వప్న సుషుప్తి --  అవస్థా త్రయం 
నేత్ర కంఠ హృదయ -- స్థాన త్రయం 
సూక్ష్మ న్గూల కారణ -  దేహత్రయం (జీవ) 
సత్యం శివం సుందరం 
బగ్‌ యజర్‌ సామ --  వేదత్రయం 
అధి భౌతిక అధి దైవిక ఆధ్యాత్మిక వ్వ తాప త్రయం 
వైషయక వాసనాప్రాప్త బ్రహ్మ సంభవ -- సుఖ త్రయం 
పుణ్య పాప మిశ్రమ -. కర్మత్రయ 
జీవుడు ఈశ్వర ప్రత్యగాత్మ - కర్పృత్రయ 
సత్వ ప్రధాన రజః ప్రధాన తమః ప్రధాన -- బుర్భిత్రయ 
సత్వ రజస్‌ తమస్‌ =. శ్రద్దాత్రయ 
సత్వ రజస్‌ తమస్‌ --.. ధృతిత్రయ 
సత్వ రజస్‌ తమస్‌ - గుణత్రయ 
ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి. - శక్తిత్రయ 
భూత వర్త మాన భవిష్యత్‌ - కాలత్రయ 


425 


దేవ భూ పాతాళ లోక త్రయ 
వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వ దేవత్రయ 
నాభి హృదయం భ్రూమధ్యం లక్ష్య త్రయం. 
శాంత ఘోర మూఢ వృత్తి త్రయం 
విరాట్‌ హిరణ్య గర్భ ఈశ్వర సమిప్పి 
వ్రైరాజస సూత్రాత్మక అవ్యాకృత ఈశ్వర త్రయ 
ఇహ పర ఇహ పర విరక్తి త్రయ 
బాహ్య ఆంతర ఐకాంతిక భక్తి త్రయ 
బహిర్లక్ష్యం మధ్య లక్ష్యం అంతర లక్ష్యం లక్ష్య త్రయం 
లోక శాస్త్ర బ్రహ్మ జ్ఞాన త్రయం 
సూర్య చంద్ర అగ్ని మండల త్రయం 
ఇడ పింగళ సుషుమ్న నాడీ త్రయం 
గంగ యమున సరస్వతి వేణీ త్రయం 
కంచి కామాక్షి మధుర మీనాక్షి కాళి విశాలాక్షి అక్షి త్రయం 
క్రమ ముక్తి జీవన్ముక్తి విదేహ ముక్తి ముక్తి త్రయం 

అ ఉ మ్‌ వర్ణత్రయం 

పై మూటి యొక వాచ్యార్థం ఎ “ఓం” కారములయమొందించి, 


విశ్వాధిష్టానమును, సర్వాధార భూతమును, పరిపూర్ణంబును నగు తురీయము - 
అవస్థాత్రయంబు నకు వైది - నాల్గవ అవస్థ - అదియే అఖండ, ఆనంత, అక్షర, 
అవ్యక్తము: “అ + ఉ+మ్‌”లు తమలో తాము లయమొంది, పరిశుద్దమగు కేవల 
ప్రణవ స్వరూపుండు నై ప్రకాశించును. 

అఖండ, పరిపూర్ణ, సచ్చిదానంద, శుద్ధ చైతన్య ఆనంద తత్వము 
“ప్రణవము” - ఓం. బ్రహ్మ ప్రణవము (() నాల్గవ పాదము - (అవన్ఫు - తురీయము. 
శుద్ధ చైతన్యము. సర్వ వ్యాపక - సత్య స్వరూప పర బ్రహ్మమే!! 

“చతుర్వింశతి వర్ష రూపం” - 24 తత్వములు గలది గాయత్రీ మంత్రం - 

“ఓం” + 24 తత్వములు “ఓం భూర్భువః - - - - - లో 


426 


“ఓం + భూర్భువః సువః తత్సువితుర్‌ వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి దియో యోనః ప్రవోదయాత్‌” - 
వాల్మీకి రామాయణం లోని 24 వేల శ్లోకములలో ప్రతి వేయి యొక్క 
మొదట ఒక్కొక్క బీజాక్షరం వేయ బడినది. వాటిని ఏరి కూర్చిన యీ “గాయత్రి 
మంత్రం” రూపొందును. 
జ్ఞాన వాసిష్ణం - శ్రీ రామునకు వసిష్పులు ఉపదేశించినది -32 వేల 
శ్లోకములు గల ఉర్సంధము - 
- శబ్బ బ్రహ్మము - అన్ని “శబ్బములు - వృత్తులు” లేని స్మితి - ఏ స్థితి లేని 
సతి యే “ఓం” శా 
“భావ శూన్య సద్భావ సుస్ఫితి” -- భగవాన్‌ శ్రీ రమణ మహర్షి 
“నిత్య ప్రబుద్ధ చిత్తస్థ్యం కుర్వన్వాపి జగత్రియాం 
ఆత్మైకత్వం విది త్వాత్వం తిష్టాక్షుబ్బ మహాబ్బివత్‌”|| 
తా|| మెలుకవ తోడి మనస్సు తో, ఆత్మ అద్వితీయమని తెలసి, జగత్కార్యముల 
నాచరించుచు, “నివృత్తి” నాశ్రయించి - నిస్తరంగ మహా సముద్రము వలె - 
నిశ్చలు(డవగుము. (జగత్తు కొరకే కార్యాచరణము - కర్మలు ప్రకృతి 
ధర్మములు - ప్రకృతి తృష్య్యర్థమేః అనగా భౌతిక వాంఛలు - కర్మలు, దేహ 
(భౌతిక) ధర్మములన్నియు “ఆత్మ” ధర్మములుగావనియు అర్థము. 
-- మహోపనిషత్‌. 
అ + ఉ + మ్‌ = పర బ్రహ్మ + ప్రత్యక్‌ + ఆనంద స్వరూపము 
(ప్రత్యక్‌ = చిత్‌ = దృశ్యము కన్న విలక్షణ మైన ప్రత్యేకుండు - అనగా స్వప్న తైజస 
స్వరూపము) - 
కం|| ధ్వని పుట్టిన నాలించుచు 
ధ్వని మధ్యము నందు.జేరి - ధ్వని తానై తా(1 
గనిపించు నంత తన హృ 
ద్వన జంబున( జూడ ముక్తి వశమగు వేమా॥ 
గీ మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు] 
మంత్రముడుగకున్న మది కుదరదు] 
మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా |విశ్వ॥ 


427 


గీ|| విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల 
ప్రణవ మంత్రమరయ(బరమ గురువు 
కర్మ గురువు సుమ్ము గాయత్రి మంత్రంబు విశ్వ॥| 
“ఓం” - ఈ శబ్బ బ్రహ్మము నుండియే - సమస్త వేదములు - సర్వ 
స్వరములు - నాదబిందు కళలు - సర్వ చరాచర సృష్టి - విలాసోదృవము. 
“ప్రణవము లేని మంత్రము శిరస్సు లేని (నిర్జీవ) మొండెము” - శవ తుల్యము - 
నిష్పలం. 
అవిచ్చిన్న (తెరిపిలేని) తైల ధార వలె - అఖండ ప్రణవ ధ్యాన వాహిని - 
సుదీర్ణ ఘంటానాదము వలె - అవాచ్యమైన “ఓం” కారము నెవ్వు(డెణు(గునో - 
అతడే వేద వేదాంత సర్వ రహస్యము నెజిగిన వాండు - ధన్యుడు - మహనీయుడు. 
ఉత్తర గీత. 
“పర బ్రహ్మము”(శబ్బు - ప్రణవ స్వరూపమైన - “ఓం” ధ్యానం జీవిత 
పర్యంతం చేయవలెను. తిరుగు లేదు. తుది బోధ సారము. 
-- సన్యాస సముచ్చయము. 
i శ్లో ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మా మనుస్మరన్‌ 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాం గతిం 
తా|| అట్లు ప్రాణ వాయువులను సహస్రారము వణకు చేర్చి భగవంతుని 
స్మరించుచు, ఓం ఉచృ్భరించుచు దేహము త్యజించు వాడు త్తమ గతిని చెందును. 
“ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ” - ప్రణవోచ్చారణముతో మరణించిన ముక్తి. 
-- భగవద్గీత. అ. 8. శ్లో. 13. 
2. శ్లో] రసోఒహ మప్పు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః 
ప్రణవ న్సర్వ వే దేషు శబ్బః ఖే పౌరుషం నృషు 
తా|| నీటి యందు రసమును సూర్య చంద్రులయందలి కాంతియు, 
ఆకసము నందలి శబ్బమును, పురుషులయందలి పౌరుషమును, వేదములందలి 
ఓంకారమును, నేనే యగుచున్నాను. 
“ప్రణవ స్సర్వవేదేషు” - వేదములందలి “ఓం” కారమును నేనే. 
-- భగవద్గీత. అ. 7.శ్లో. 8. 


428 


3. శ్లో] మహర్షీణాం భృగు రహం గిరా మన్మ్యేక మక్షరమ్‌ 
యజ్ఞానాం జపయ జ్ఞోఒస్మి స్థావరాణాం హిమాలయః 
తా బుషులలో శాంతముగల భ్రుగు మహర్షిని, అక్షరములలో ఓం 
కారమును, యజ్ఞములలో భగవన్నామ యజ్ఞమును, కొండలలో హిమవత్సర్వతము నేనే 
యని భావించుము. 
“యజ్ఞానాం జప యజ్ఞోస్మి” -- “ఏ కాక్షర బ్రహ్మ” 
“ఓం” ఏకాక్షర జపయజ్ఞం ఉత్తమోత్తమ మైనది 
-- భగవద్గీత. అ. 10. శ్లో. 25. 
4. శ్లో పితా5 హ మన్య జగతాం మాతా ధాతా పితామహః 
వేద్యం పవిత్ర మోంకార బుక్సామ యజు రేవచ 
తా|| నేనే ఈ ప్రపంచములకు తండ్రిని (సంపాదించి పెట్టు వాడను), నేనే 
తల్లిని (పోషించు వాడను), నేనే తాతను (ప్రేమించి లాలించు వాడను). వేదములును 
నేనే. వేదములలో తెలియదగినదియు నేనే. ప్రణవస్వరూపమగు ఓం కారమును నేనే. 
-- భగవద్గీత. అ. 9. శ్లో, 17. 


5. “తైవిద్యాం” - అ+ఉ+మ=ఓం 
-- భగవద్గీత. అ. 9. శ్లో, 20. 
(“వేద త్రయీ పరానందా - - - -- Py 
6. ద్వే విద్యేవేదితవ్యే - శబ్బ బ్రహ్మ పరంచయేత్‌ - 


శబ్బం & పరబ్రహ్మ విద్య -రెండు. 
అ అమృత బిందూపనిషత్‌. (17). 
7. “తస్యవాచకః ప్రణవః” 
తా|| ఓం కారమే అతని నామ ధేయం. 


= పతంజలి.అ. 1.సూ. 27. 


8. “అర్థ భావేచ్ళ” -- బ్రహ్మ సూత్రములు. 
అర్థ భావములతో ప్రణావ ధ్యానము అత్యంత ఫల ప్రదాయని. 
9. “తజ్ఞపస్తదర్శ భావనమ్‌” -- పతంజలి.అ. 1.సూ. 28. 


ఓం కార జపము “అర్థ + భావము” లతో చేయడం శ్రేయస్కరం. 


429 


మరియు ఆగమ జప శ్లోకములు 28,29 30, ప్రణవ ధ్యానమునే పేర్కొన్నవి. 
వేదములందలి ౩2 విద్యలు జప & అజపస్వరూపములే. “ఓం” - సమస్త వేద విద్యలకు 
మాతృక. “ఓం” - అర్థ భావ సహిత ధ్యానము వల్లనే, ఆధ్యాత్మిక 
సంస్కారములుద్ధీపితములై - సద్భావములు - సద్వాసనలు - సదాచార - సచ్చీల - 
సత్సంగ -సద్గతులలవడీ సద్గతి ప్రాప్తించును. 

శారీరక - మానసిక ప్రణవ జపము వల్లనే అంతర్జృష్నియు - 
విఘ్ననాశమును కల్గును. 

అప్పవిధ యోగ విఘ్నములు నశించును : - 


1. రోగము 5. మత్తత 

లా జడత్వము 6. అతృప్పి 8 యోగ విఘ్నములు 
3. సంశయము 7. భ్రమ నశించును. 

4. అజాగ్రత్త 8. చిత్త అస్ఫెర్యము 


మరియు, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షల వల్లి ఈ చిత్తప్రసన్నత 
ఏకాగ్రత లభించును. 
దశ విధ నాదములు :- 
“ఓం” కారము - ఘంటాది నాదములతో లక్షాభ్యాస పరుని హృదయమందెప్పుడు 
వాగు చుండును. ఈ ఓంకార నాద శ్రవణాభ్యాసము చిత్త శుద్ధిని కల్లించి, మోక్ష 
సాధనమగును. 
శ్లో బ్రహ్మ ప్రణవ సంలగ్న నాదో జ్యోతిర్మయాత్మకః। 
మనస్తత్రలయం యాతి తద్దిష్టోః పరమంపదం। 
సదానాదాను సంధానాత్సంక్షీణ మతినా మయా; 
నిరంజనేవిలీ యేతే మనో వాయూన సంశయః॥ 
దశ విధ ప్రణవ నాదములందును, చిద్భిందువు నందును, కళల యందును, ప్రతీయ 
మానములగు సకల విశేషములకు సాక్షియు, చతుర్వింశతి తత్వముల కధీశ్వరు(డును, 
మహా జ్ఞాన నిధియు(నగు పరమ పురుషుడే, ఆ పరమాత్మ - 
“బ్రహ్మ విద్య - బ్రహ్మ జ్ఞానం” ఈ పరమావధి “మోక్షం”. 
బ్రహ్మమునకు “ఓం” కారము - వాచకంబు. 
అఖిల జగమునకున్‌ బ్రహ్మ - మాత్మ గాన 


430 


వాచకము ప్రణవంబు సర్వంబునకును” 


“ఓం” సర్వమునకు ప్రాణము - పరమారాధ్యము. 
తర్వాతనే -- మాతృ దేవో భవ 
పితృ దేవో భవ 
ఆచార్య దేవో భవ 
అతిథి దేవో భవ ఓం శాంతిః !! 
మహర్షులు - పరబ్రహ్మ నక్షర మందురు. అదియే “ఓం” కారము, వ్యాపక 
పరమాత్మకు ఓం కారము వాచకము (శబ్బ బ్రహ్మము) - ఇదియే వాచ్య వాచకము. 
సర్వ శబ్బ గణములు ఓం కారమున(బుట్టినవే: నిర్మల - నిశ్చల - నిర్విషయ పరిశుద్ధ 
విషయ వాసనా శూన్యమైన - వేదాంత పరిజ్ఞానముతో (అర్థ భావ యుత) పల్కు 
(ఉచ్చరించు) ప్రణవము ఓం కారము మోక్ష దాయని. దీనిని మించిన మంత్రము - సత్తా 
- లేదు. మూల మంత్రము - ఆది - అనాది. 
అంత్య కాలమున పరిశుద్ధ - నిస్సంకల్ప - దృఢ విశ్వాస పూరిత 
మనస్సుతో ప్రణవోచ్చారణము తో ప్రాణము వదలిన మోక్షము తథ్యము: లేదా రెండవ 
(మరు) జన్మమున జీవన్ముక్తితో ప్రకాశించును. 
వేదములందలి ౩2 విద్యలు - (ప్రణవ ప్రాధాన్యమైనవి) - వేదములందు 
ప్రణవో పాసన నిర్గుణ పరమేగాని, ప్రత్యేకంగా కొన్ని చోట్ల యందు సగుణం కూడా - 


పర - నిర్గుణ 
ఓం < బ్రహ్మోపాసనము విధానమును 
అపర - సగుణ (నాద బ్రహ్మోపాసన) 
--1) పిప్పలాదులు సత్య కామునకు చెప్పిరి. 
-- ప్రశ్నోపనిషత్‌. 
-- 2) యముడు నచికేతునకు చెప్పను. 
-- కరోపనిషత్‌. 


- 3) నిర్గుణో పాసన దుర్లభమైన - ప్రత్యగాత్మ రూప బ్రహ్మమునుపాసింప(దగును. 
సహజముగా సగుణోపాసన - నిర్గుణోపాసనకు తప్పక తీసుకొని పోవును. 
పిదప, నిర్గుణోపాసనము ఖండితముగా బ్రహ్మ సాక్షాత్కారమును చేకూర్చును. 


431 


అధవా, జన్మాంతరమందైనను, ఇహమున మరణ కాలమందైనను లేదా బ్రహ్మ 
లోకమందయినను - బ్రహ్మ సాక్షాత్కారమును ఖండితముగా ప్రసాదించును. 

-- వేదాంత పంచదశి మరియు ఆత్మ గీత. 

తీవ్ర ప్రణవ ధ్యాన సాధనలవల్ల, ఈ జన్మమందే అపరోక్షానుభూతి 
తథ్యము - - ముక్తుడగును. 
ఓంకార గ్రంథము. 
ప్రశ్న - ఆ జన్మ పర్యంతము ప్రణవ ధ్యానమొనర్చిన వాడు ఏ లోకమునకు పోవును? 
పైది 
జ - ఓం! (శబ్బ బ్రహ్మము) --- బ్రహ్మకు 
క్రిందిది కూడా. 
త్రి మాత్రిక = అ + ఉ + మ్‌ = ఓం. 
“అ” - ఏక మాత్రోచ్చారణ వల్లనే “ఇహ” సామ్రాట్టగును. 
ఇక “ఉ + మ్‌” ల వల్ల “యజుస్‌” - చంద్ర లోకానికి చేర్చి, అందు దివ్యులతో సుఖించి, 
తిరిగి వచ్చును. 

కాని, మూటిని కల్పి “ఓం” అనిన యెడల, సూర్య తేజస్సుతో ఐక్యమై - 
సూర్య లోక ప్రాప్తి అనగా సూర్యత్వమందును - ఆదిత్య పదవి - 

మరియు, ప్రణవ ధ్యాని (1 పాపములనుండే - పాము పొర నుండే 
విడుదలయినట్లు, విముక్తు(డగును. 

(2) రవి - చంద్రులు - రాహు కేతువుల నుండి విడీవడునట్లు - విడివడి - 
సామ గానముతో బ్రహ్మ లోకము చేర్చంబడును. ఆంతర్యామిని దర్శించి “తైజస” - 
హిరణ్యగర్భు” ల నధిగమించును, అనగా స్వప్న సుషుప్తుల మీది, తురీయ (బ్రాహ్మీ) 
సితి = ముక్తావస్గనందును. “ఓం” జ్ఞానులకు పరమావధి - అభయం - అజరామరణ 
- అనంత - అపరిచ్చిన్న - అతీత స్థితి 

-- సిబి పుత్రుండు సత్యకామ - 
య ప్రశ్నోపనిషతి (అధర్వణం). 

“దేవుడు __ జీవు(డైనట్లు - జీవు(డు దేవుడాట తథ్యము” 

పశ్చాత్తాప తప్త హృదయుడు - త్రివేణీ సంగమ దివ్య తీర్థ ప్రక్షాళిత 
పాపచయు(డు - పునీతు(డు - దివ్యుండైనవాడు - తిరిగి పాప పంకిలమున(బడ 


432 


జాల(డు. ఒక వేళ తొట్రిల్లినను, బహు జాగ్రత్తగా లేచి భద్రమగును. పశ్చాత్తాపమునకు 
మించిన ప్రాయశ్చితము లేదు. పశ్చాతాప తప్పుని కన్నీరు “ప్రయాగ” త్రివేణి సంగమ 
దివ్య తీర్ధ సదృశము. మహా పాపిని కూడా పునీతుని చేయును. 
గంగ + యమున + సరస్వతి -నదులు | వీటి కలయికయే బ్రహ్మ లోకము- 
ఇడ + పింగళ + సుషుమ్న - నాడులు కన్నీరే దివ్య గంగ - భాష్పాంజలి 
సూర్య + చంద్ర + అగ్ని - నేత్రములు _/ప్రశ్చాత్తాపమే పాప పరిహార ప్రాయశ్చిత్త 
క్రియ” “కన్నీరే పావన గంగ - పాపి 
పావనుడాను” 
-- శ్రుతి & బైబిల్‌. 
“అర్థ భావ సహిత” ప్రణవోచ్చారణ - ప్రణవ ధ్యానము - సాధకుని “హృదయమును” 
- దివ్య తీర్థము - పుణ్య క్షేత్రముగ మార్చును: భక్తునికి భగవంతునికి అభేదము.“ఓం” 
శ్లో పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః 
వేద్యం పవిత్ర మోంకార బుక్సామ యజురేవచ 
తా] నేనే తండ్రిని, తల్లిని, తాతను, సర్వ వేదములు -ప్రణవ స్వరూపు(డను 
“ఓం” - 
-- భగవద్గీత. అ. 9.శ్లో, 17. 
శ్లో “ద్వే విద్యే వేదితవ్యేశబ్బ బ్రహ్మ పరంచయేత్‌” 
తా|| శబ్బ బ్రహ్మము (ఓం), మరియు పరబ్రహ్మ విద్య - రెండు (సగుణ నిర్గుణము)ను 
నేనే - 
-- అమృతబిందూపనిషతీ. 
ఓం - |. ప్రణవము - ధనస్సు శ్రుతి ఉపనిషద్ధ్యానం 
బ్రహ్మ - లక్ష్యము 
ఆత్మ -- బాణము 
|. ఉపనిషద్ధనస్సు ధ్యాన బాణం 
ధ్యాన బాణము, 
మనోనారిని లాగడం 
పరమాత్మ లక్ష్యం - 
-- మాండూక్యం. 


433 


శ్లో|| నాభి కమలమధ్యే జ్యోతిరానంద రూపం] 
హృదయ కమల మధ్యే నూర్య బింబాను రూపం] 
భ్రూయుగ ద్విదళ మధ్యే హంస మార్గాను రూపం! 
దశశత కమల మధ్యే బ్రహ్మ మార్గానురూపం॥ 
“పరమాత్మ స్వరూపోహంసః” 
“అంతః ర్భ హిశ్చరతి హంసః” - 
బ్రహ్మ సృష్టి కర్త - చతుర్ముఖు(డు - (అంతః కరణ చతుష్టయ రూపు(డు) - 
మనస్సు - జీవతత్వం - బ్రహ్మకు వాహనం “హంస” - క్షీర నీర విభాగ వెపుణ్యము 
గలది (స్థూలార్భము) - ప్రాణ శక్తి (ఉచ్చ్వాస నిశ్వాస క్రియా శక్తి - “Vital force” - 
కూడ, అహర్నిశలు, బాహ్యాభ్యంతరముల - ఉచ్చ్యాన నిశ్వాస రూపమున చరించెడు 
ప్రాణమే “హంస” - ఈ ప్రాణ శక్తి గాలి యందలి ప్రాణ వాయువును మాత్రము 
గ్రహించి, మిగత అనవసర (ప్రయోజనము లేని) గాలిని వదలి వేయును. ఇది సహజ 
“హంస” వృత్తి కావున, ప్రాణమునకు - “హంస” అని నామకరణ మొనర్చిరి. 

ఈ “ప్రాణ” గమనము - - ఉచ్చ్వాస నిశ్వాస క్రియలు - నాసికాగ్రము 
(భూమధ్య - తికుటాద్రి - బ్రహ్మ స్థానము) నకు క్రింద జరుగుట వల్ల - “హంస” 
(ప్రాణము) - బ్రహ్మకు వాహనమనిరి. 

ఊపిరి తిత్తుల (హృదయ భాగము వెలుపల - బయట) లోని గాలి 
బయటికి, లోనికి ఎడ తెగక నిమిషమునకు 15 - 16 తూర్లు (రోజునకు 21,600 
మార్లు) తిరుగుట - - - అనగా “హంస” సంచారము - మానస సరోవరమున 
జరుగును: ఎందుకన ... ప్రాణ చలనము వల్లనే - మనో వృత్తులు (సంకల్ప - 
వికల్చములు) జనించును: అనగా ప్రాణమున (వాయువు = మారుతమున) - మనస్సు 
- (మారుతి - చపలి - ఆంజనేయుడు) పుట్టెను. 

హంస = అజప గాయత్రి అందురు. అనగా జపించకనే జపించునది. ఓం = 
జప గాయత్రి - సావిత్రి - ప్రణవము. 

1; భగత్సేమను సాధించుట - భక్తి. 


అహంకార నాశనమునకు | 
రెండు మార్గములు. 2. గురు పాదముల చెంత సర్వ భావార్చణ మొనర్చుట. 


(Self surrender) 


434 


హంస _;ఈ “దశ ప్రాణములు + అంతఃకరణ చతుషయ” సాముదాయక 
జీవ తత్వము - ప్రత్యగాత్మ కేవలం సాక్షి అంతర్యామి 
అమృతము (పాలు) - అమర లోక వాసుల (దివ్యుల) 
ఆహారము. 
నీరు (జలము) - భూలోక మానవుల ఆహారము. హంస (బ్రహ్మ 
వాహనము) - అమర లోక జీవనమే కోరును. ప్రకృతి సిద్ధమగు జలమును 
తృణీకరించి - నిరాకరించును. 
ఉచ్చ్వాస నిశ్వాస రూపమగు ప్రాణమే “హంస” - ఉచ్చ్వాస నిశ్వాస 
క్రియకధిష్టాన శక్తియే “ప్రాణ శక్తి” Vital force. ప్రాణము జడము. ప్రాణ శక్తి చైతన్య 
వంతము. ప్రాణ చలనము (భాహ్యాభ్యంతర) - ప్రాణ శక్తి యధీనము. పీల్చిన గాలి 
యందలి ప్రాణ వాయువును మాత్రము స్వీకరించి, అనవసర మైన గాలిని బైటికి త్రోసి 
వేయు క్రియ - “ప్రాణ శక్తి” దే. 
ప్రాణ చలనము వల్ల సంకల్ప వికల్పములు పుట్టును. వీటి స్వరూపమే 
మనస్సు. వాయువు నందు పుట్టినందున “మనస్సు” నకు వాయు పుత్రుండనియు, 
మారుతి అనియు (జీవాంశ) పేర్లు. 
“హంస” - ప్రాణ గమనం - ప్రాణ క్రియ - అజప గాయత్రి. 
“ఓం” - ప్రణవము - నిర్గుణ తత్వం - జప గాయత్రి. 
ప్రాణము, మనస్సునకు మాతృక - పితృతుల్యము - అనగా వాయు 
పుత్రుడు - మనస్సు (మారుతి) - చపలి - 


జప గాయత్రి అజప గాయత్రి = జపా జప గాయత్రిః 
ఓం + హంస = హంస + ఓం = హంసోం 
ప్రణవం + ప్రాణం = సోహం - సోహం 


= తండ్రే తనయుల ఐక్యం 
మనో మారుతుల సమ్మేళనమే - తండ్రీ తనయుల ఐక్యము. 
పర తత్వం] సర్వసాక్షి -తెలివి నాద బిందు కళలకు 
మూలము ఇ- హ అనగా ఈశ్వరు(డు - పూరకం - దేవుండు - చిదాకాశము 
0 అనగా జీవాంశ - కుంభకం - మనస్సు - చిత్తాకాశము 
16 వికృతులు 
సర్వ తత్వము ఇస అనగా ప్రకృతి(మూల) - రేచకం - జీవుడు - భూతాకాశము 


435 


హం 
జీవుండు జ హంన - (ఉచ్చ్యాన +నిశా౮స) క్రియలు = జీవనము 


స = ప్రాణము 
“0” అనగా ఈశ్వరునకును, తచ్చక్తియగు ప్రకృతికిని గల తాదాత్మ్యయమును 
తెల్పును. 
శ్రుతి ప్రమాణమును బట్టి పరిశుద్దుండగు జీవు(డు ప్రకృతి సంబంధము 
వలన దేవతిర్యజ్మనుష్యాది సమస్త సృష్టి రూపములను పొందెను. 
“హ” పరమ పురుషుడు. 
“ర” జీవుండు - చిదాత్మకుండగు ప్రత్యగాత్మ (10 వాయువులు + 4 
అంతః కరణయుతు(డు) 
“స” - జడ ప్రకృతి. (సమస్త తత్వ సముదాయ సమిష్టి 
హంసః - క్షీర నీర విభాగ విధాన నైపుణ్యము గలది (స్టూలార్భము). తద్వతు - “ప్రాణ 
శక్షి”- పీల్చిన గాలిలోని “ప్రాణ” వాయువును మాత్రము గ్రహించి, అనవసర 
భాగములను గెంటి వేయు చున్నది. (సూక్షార్థం). 
పరమ హంసః- నిత్యా నిత్య వివేకాది చతుర్విద మోక్ష సాధనల నధిగమించి - 
పరిపూర్ణత్వ మందిన మహాన్‌: ప్రవృత్తి నివృత్తులకు - స్వర్గ మోక్షములకు - 
సర్వాతీతుండు - సత్య - నిత్య - ఆనంద నిలయమైన - - - సర్వ సన్యాసి. 
హంసః - నమ్మిన వారి సంసార (పాప) బంధముల. హరించి మోక్షమిచ్చును. 
హంసరూపమైన సాధక - ఆరాధకులను - పరమ హంసలగ(జేయును. 
ప్రాణము:- అంతఃప్రాణము - దేహమందలి వేడి నిచ్చును. కాలమాని: 1 నిమిషమునకు 
15 నుండే 18 మార్లు (Breaths) ఉచ్చ్వాస నిశ్వాసములు గలది. 1 
దినముకు 21,600 “హంసలు” - ఇదే ఆయుః ప్రమాణమునకు 
పరిమాణము. కావుననే యోగులు, ప్రాణాయామ (కుంభక) శక్తి వల్ల 
ఆయుః ప్రమాణమును అధికముగా (వెంపు) చేసుకొందురు. బ్రహ్మ 
లిఖితము, మానవుని ఆయుః పరిమాణము “హంస” లలోనే యుండును. 
సూర్యుడు: బయట వేడినిచ్చుట వల్ల బహిః ప్రాణము ప్రాణదాత. కాలమాని. అనగా 
ఒక సూర్యోదయంతో ప్రారంభమై తిరిగి సూర్యోదయం వరకు “1 దినం” 
అందురు. 


436 


ప్రాణాయామము (ప్రాణ బంధము) యోగము - 

ప్రాణ ధ్యానము - హంసోపానన - (జ్ఞాన) యోగము. 

జప + అజప - గాయత్రుల సమ్మేళ పరచి. 

ఓం + హంస = సోహం - హంసో - - ప్రాణ గమనము (అనగా ఉచ్చ్యాన 
నిశ్వాసము) తో మనస్సును ముడి వెట్టి - గమనిస్తూ - ఏకధారా స్రవంతిగా గమనిస్తూ 
వుండడమే - రాజ యోగ క్రమము - ఇదే సర్వాతీత మహా రాజ యోగము - యోగ 
రాజము - స్వర్ణ యోగము - “రాజ గుహ్య రాజ యోగం”. ఎంత సులభం? ఎంత 
గొప్ప ఫల ప్రదాయని? యింకా అనుమాన - ఆలస్యములెందుకో? వేద - వేదాంత 
సాగర మధనమున ఆవిర్భంచిన 32 వేద విద్యల మూల సార కంద మిదియే: 14 
లోకములందు వెదకినా - సర్వ శాస్త్ర - గురు భోదల సారము కూడ యిదియే: ఇదియే 
సర్వం -ఆఖరు. 


హ -- పురుష 
0 -- మనస్సు - మాయ - జీవత్వం - భ్రాంతి “0” - 
స - ప్రకృతి 


జప గాయత్రితో + అజప గాయత్రిని చేర్చిన - 
“ఓం” ప్రణవ మంత్రం + హంస = ప్రాణ మంత్రం. 
ఓం హంస = హంసో సోహం ..... 
ప్రాణము = మారుతం - తండ్రి వీరి ఇక్యమే మోక్ష 
మనస్సు = మారుతి - తనయుడు సాధనం 
“ప్రాణ గమనంతో లయించిన మనస్సు” - జీవ బ్రహ్మైక్యమును ప్రాప్తిపంజేయును. 
రామ్టుని + సీళ్టను --- మారుతి కల్ఫెను 
పరమాత్మ + జీవాత్మ --- మనస్సు సంధించును. 
ఇదియే పరమ నిగూఢమగు రహన్య భోదనము - సర్వ వేదాంత శాస్త్ర సార సంగ్రహ - 
దృతి!! ఇందుకు మించిన రాజ గుహ్యము మరెందును లేదు!!! కడ మాట!!! 


హంస 


విషయానుభవ తృష్న - లంపటత్వము నందగిలి “పునరపి జననం - 
పునరపి మరణం” గా జనన మరణ ప్రవాహమున(జిక్కి, పంజర నిబద్ధమగు కీరము 
వలె విముక్తి కై రెప రెప లాడుచు - దరి దాపులు(దోచక యీ హంస 


437 


హృత్సుండరీకమున (మానస సరోవరమును - విడుచునప్పుడు ప్రణవ నాదమున 
విలీనమగును. తురీయావస్థ మూలాధార చక్రం మొదలు బ్రహ్మ రంధ్రం వరకు - శుద్ధ 
స్ఫటిక సదృశమై - పరిశుద్ధమై - పరిపూర్ణ మై ప్రకాశించు - యా చిద్విలాసానంద 
స్వరూపమే - పర బ్రహ్మయొక్క వాస్తవ స్వరూపమని యోగులు వచింతురు. 

“నేను సచ్చిదానంద చిద్విలాసుండను, అఖండ దివ్యజ్యోతి ప్రనాశం - నిత్య 
ముక్త శుద్ధ స్వరూపుడను - ప్రకృతి సంపర్కము వల్లనే సంసార కల్మష మంటు కొన్నది 
- కాని “అది వాస్తవము కాదు” - అని తెలుసు కొన్నగాని ప్రకృతి బంధము (చిద 
చిదంధి) వీడదు: 

“సోహం” ధ్యాన జప విధానము - 

ప్రతి దినమును - రెండు యామములు - రాజ యోగ నిష్టుండవై - తైల 
ధార వలె - అవిచ్చిన్న - యేకాగ్ర - (స్మృతి) “అర్థ భావ” యుత ధ్యానము వల్లి, 
తన్మయత్వము సిద్ధించి, తద్రూప ఫలమగు “ఉన్మన్యవస్థి - - అనగా - మనస్సు + 
ప్రాణము + ఇంద్రియములు” - సహా కూడా లీనమగును. ఇట్టు జీవ బ్రహ్మైక్యమే - 
ఉపనిషతృతిపాదిత మగు రాజ యోగము. కేసరీ యోగము. 

పూర్వోక్తుండు - హంస శబ్బ వాచ్యుడు నగు - జీవుండును - దశ విధ 
(ప్రణవ) నాదములును - చిద్బిందువు - చిత్కళలు - అను వీనితో - జ్ఞాన 
కర్మేంద్రియముల తోగూడిన అంతఃకరణ చతుష్టయమును, ప్రాణాది దశ విధ 
వాయువులును - భగవదుపాసనా రూపకమగు యోగా భ్యాసము చే నెప్పుడు 
భగవంతుని యందైక్య మగునో ౨౬౩ ఆయవస్థ మూడింటికి (జాగ్రత్స్యప్నసుషుప్తులు) 
అవ్వలిదియగు “తురీయా వన్థ అనంబడును. 

మనస్సు బాహ్య (విషయ) సంగముల విడిచి పరమాత్మ యందు 
లగ్నమగుటయే “ఉన్న న్యవస్త' యనంబడును. 

ప్రకృతి సంసర్గ విరక్తు(డై - నిర్మల నిశ్చల పరిశుద్ధ మగు మనస్సితియే 
“సహజా మనస్కం” బన(బడును. 

క్రమముగా- అభ్యాససాధన పరంపరలవల్ల ప్రాప్తించు “జీవ బ్రహ్మాక్య” 
అనుసంధానానుభవము వల్ల, మనస్సుఅన్య విషయ విముఖమై స్మిరత నొందును. 
ఇదియే “సహజావన్థ - “స్థిత ప్రజ్ఞ” “నిర్మలోద్యోగము” అందురు. 

నాల్గు యోగములకును గమ్య స్టాన మొక్కటే.- “All ౧0౦౩ lead to Rome” 


438 


“పరిశుద్ధ మగు మనో” నిగ్రహ సాధనల వల్లనేగాని, మనో వేదనల వల్ల - 
ఆత్మ జయమబ్బదు” 
బ్రహ్మణ్యుండు (ఆత్మ వేత్త - విదేహుడు) - వేదము, తపస్సు, జ్ఞానములకు 
హితము కూర్చువా(డు - సంసారమున (లోక పంకిలమున) నున్నను, మానస 
సరోవరమున విహరించినను నీరంటుకోదు. హంస - పరమ హంస వలె ప్రకాశించును. 
“హంస బ్రహ్మల” అవినాభావ సంబంధమని - తామరాకును నీరంట నట్లు] కుమ్మరి 
పురుగునకు బురదంటనట్లు। నిప్పునకు చెదలంటనట్లు| 
భగవన్నామ స్మరణ - 
భగవన్నామోచ్చారణమందే మనస్సు లయించాలి, అది 
(మంత్రము) - అన భగవన్నామము, ఉచ్చ్యాన నిశ్వాసములతో - ప్రాణ గమనముతో - 
ఊపిరితో - తైల ధార వలె - పుష్పమాల వలె - తెటీపి లేకుండ - నెమ్మదిగా 
మేళవింప( జేయ వలెను: అప్పుడు, లోక (బాహ్య చింతలు సహజంగా అడ్డు 
వచ్చినను, “అభ్యాస - ప్రయత్నముల” ద్వారా నిగ్రహించి, మనస్సును నిశ్చలము గను, 
ప్రశాంతముగను, భగవన్నామమును (ఇప్ప మంత్రమును ప్రాణాను సంధానా భ్యాసము 
ననే నిల్పిన, ఆయాసక్తి బలపడి, బ్రహ్మండమైన దివ్య ఫల ప్రభావము ను చేకూర్చును. 
. మెహర్‌ బాబా. 
“శాస శ్వాస హరినామ సుమిరిలే సీఖ మనలే మోరి” 
వ భక్త కబీర్‌. 
అనగా] ఓ మనసా! నీవు ప్రతి శాాసయందును, భగవన్నామమును కల్పుట 
నేర్చుకొనుము! 
భగవన్నామ సంకీర్తనము- శబ్ధ, భజన, గీతముల ద్వారాను as 
అంతరంగమున (ఏకాంతమున) సర్వదా- “మంత్ర + ప్రాణ” లయ, ధ్యాన + 
ధారణల రీత్యా అనుసంధాన మొనర్చుటే, మానవుని, తుది కర్తవ్యము: వేదాంత 
పరమార్థ రహస్యము: మంత్రోపదేశ రహస్య కీలకము: ఇదే తండ్రి తనయుల ఐక్యము. 
క భగవాన్‌ శ్రీ రమణ మహర్షి 
మారుతం + మారుతి 
వాయు + ఆంజనేయులు 


ప్రాణ + ప్రణవ 


439 


ఆ|| ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమునుడేర్చి వాని తోడ హంస 
యనగ నొప్పు అక్షర ద్వయము యోచించి సంతతము భజింప వలయు. 
(అజప హంస యోగము). 
హంస తత్వమే - “వాయు - బిందు - మనంబు”ల నిశ్చలత్వమునకు 
మూలము. 

“మాయా ప్రతిబింబితమగు బ్రహ్మ చైతన్యము మాయా తాదాత్మ్యము 
నొంది, “హంస” యన(బడు జీవ రూపమగు “హంస మండలము” - షట్కమలముల 
గమి మధ్యమున సంచరించుచు, భ్రూమధ్య (ఆజ్ఞా చక్రన్ధు- బ్రహ్మకు వాహనమై - 
సొంపగు మానస సరోవరమున - సత్య లోక (సద్వస్తు) ప్రీతిచే తనరారుచు నుండు 
“జీవ” తత్వము - 

రాజ హంస (రాజయోగి). క్షీర నీర విభాగ నైపుణ్య రీతిని, పరమ పురుష 
సత్తత్వమును గ్రహించి , దుఃఖ భాజనమగు “ప్రకృతి” - అనత్‌ తత్వమును నిరాకరించి 
విసర్చించును. 

హంన తత్వ విమర్శ నాడీ విభాగము - 
షడ్నక్ర నిరూపణము. (శ్రీ సీతా రామాంజనేయ సంవాదము. 294) 
ఈశ్వరుడు నిష్కియా పరుడు. 


ప్రకృతి జడము - ఇక 10 ఇంద్రియములు 
10 వాయువులు జీవాంశ 
4 అంతః కరణములు 
10 ఇంద్రియములు 
5 పంచ ప్రాణములు 
+ -ఖ జీవుడు = హంస అనంబడును 
4 అంతఃకరణ అనగా ప్రకృతి సంబంధ సంసార బంధమని 
చతుష్పయముతో అర్థము. 
కూడి నప్పుడు తల్లి -- శక్తి - సగుణ 


హో 


తనయ -- మనస్సు - సగుణ నిర్గుణం (చిదచిద్ధంధి) 


తండ్రి - పురుష -- నిర్గుణ 


440 


శ్లో] ఆత్మాన మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌] 
జ్ఞాననిర్మథనాభ్యాసాత్‌ పాశం దహితి పండీతః॥ 
తా॥ జీవాత్మ భావం అరణిగా, ఓం కారం పై అరణిగా చేసే జ్ఞాన మార్గాన్ని 
అభ్యసించే పండితుడు, ఆ జ్ఞానం ద్వారా సమస్త బంధాలను 
నశింపచేసుకుంటున్నాడు. “జీవుడు నిరంతర ప్రణవోపాసన చేత పునర్శన్మ 
కారణమైన పాశ బంధమును నాశనము చేయ గలడని” - 
- కైవల్యోపనిషతి - 11 శ్లో. 
“ఇది నా యిల్లు” 
“ఇవి నా కళ్ళు” 
ఇంటిలో ఉన్నంత మాత్రమున - ఇల్లు నీవు కాదు. ఆలాగే దేహము కూడ. 
కన్నులతో చూచినంత మాత్రమున కన్నులు నీవు కాదు. ఆలాగే యింద్రియములు 
+ అంతఃకరణము లన్నీ కూడా! - వీని విచారమును గ్రహించి, నిర్ణయించి, 
నిశ్చయించు పదార్థమే “నీవు” - సాక్షిగా - ద్రష్టా - శేషించి - దేని చేత 
గ్రహింప(బడక నిల్చు “నీవు” - ఆత్మ - పరమాత్మ: 
ఆత్మ దర్శనమునకు అభ్యంతరము a “ద్వంద్వములు” - “వాసనలు” - 
విషయములు --- వీట్ల తాకిడి - ఘర్షణ లే!! పూర్వ జన్మ దుస్సంస్కారములు. 
సిర్వికల్ప పరమాత్మలో వికల్ప మేర్చడి - 3 రూపము లుత్పన్నంబగును. 
1. సూక్ష్మ - సుషుప్తి- సత్వ - జ్ఞాన శక్తి - ఆత్మ రూపం 
2. మధ్యమ - స్వప్న - రజో - ఇచ్చాశక్తి - సంకల్పం - (మనస్సు). 
3. స్థూల - జాగ్రత - తమో - క్రియా శక్తి - దేహం 
2, 3ను సాధించుటకే 1 ప్రస్తావింప( బడినది. 
(One in three and three in one) 
“లీలావతి” భర్తకు (పద్మ రాజు) నకు సరస్వతీ దేవి ప్రత్యక్షమై అమృత 
తత్వము నుపదేశించెను. అదే జపాజపగాయత్రి మంత్రము: హంస + ఓం = హంసోం - 


సోహం. ఎం జానవాశిషం. 
క ల 


441 


+ ఓం = హంసో హంసో - సోహం సోహం 

-- “సర్వ సమ్మోహన మంత్రము” 

అజప + జప = గాయత్రి - శివ శక్తుల ఏక రూప మంత్రం = “సూక్ష్మ + స్థూల” - 
అనగా జ్ఞాన కర్మల కలయిక. 


(FS 


హం 


మం = 7Tం think = జ్ఞానం హ = దేవుడు = చిదాకాశము 
త్ర = Movement = కర్మ (శక్తి 0 = మనస్సు = చిత్తాకాశము 
మరియు : - స = జీవుడు = భూతాకాశము 


జ్ఞానార్ణవ తంత్రంలో ----- (౫ | -22) 
చిత్కుండంలో :- మూలాధార చక్రం లోనిది - ౧౧౦ 


| అంతయు చిత్కుండ గతం - 
పరమాత్మ 
అంతరాత్మ 
జ్ఞానాత్మ సాకార సాక్షి రూపకం 
ఆత్మ త్న 


ఆత్మ = ఉచ్చాన నిశ్వాస ప్రాణ స్వరూపిణి 
హంస = జీవాత్మ (Vital Force) 
విశ్వ ప్రాణ శక్తి (605౧౧౦ Breath) నుండే జీవ 
ప్రాణ శక్తి (INUiVidual Breath) వేరు చేయబడినది. 
“భ్రూ మధ్యమున ఆకాశ సంధి గలదు” 
“చలనము” శక్తి లక్షణము. 
శంభు ఈ సదాశివ శా... ఈశ రుద్ర ఈావిష్ణు ఈ బ్రహ్మ - 
పంచ ధర్మములు 


ఛ 


(1) సృష్టి ---స్ఫితి --లయ - అను గ్రహ - నిగ్రహ శక్తులు గలవు - 


సృష్టి 
ఓం ర) ఓం పరమాత్మఈశక్తి (ఆది శక్తి _ త్రిమూర్తులు గ [జో Trinity 
త్రిగుణములు లయం] = ఓం 


442 


హంస - మనస్సు నుండి - విషయముల దూరీకరించి - నిర్విషయమై 
“మనస్సు” ఆత్మగా మారిన - ఆత్మ జ్ఞాన రూపమే - దివ్య దృష్టి - సద్విచారము = 
సతి +విచారము 


443 


444 


16. మాయ 
ప్రవేశిక 


ఆది పరాశక్తి 
మహామాయ- మహా శక్తి- మహారతిః - సర్వ శక్తి మయీ - సర్వమంగళ - సద్గతి ప్రదా 
శ్రీ లలితా సహస్రనమ స్తోత్రమ్‌ (215, 217, 218, 199 - 201) 


ప్రత్యగాత్మ” 


న 


వపా, న వ 


పంచ ప్రితాసనాసన - పంచ బ్రహ్మ స్వరూపిణి 
-- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్‌ (249, 250) 
బలవాన్‌ ఇంద్రియ గ్రామో విద్వాంస మపకర్షతి -- వ్యాస పాఠం 


3 మార్లు “నాప కర్షత్రి” - అన్నాడు జైమిని - సామ వేద కర్త. 


నిర్వచనము 
మాయ - మహరణ్యము - వద్ధ కొలను - సమిష్టి జీవ కోటి అజ్ఞాన సముదాయము. 


త్రిగుణ సామ్యావస్థయే - మూల ప్రకృతి - మాయ - మోహమే రూపముగా 
గలది. సమస్త ప్రపంచమునకు మూల కారణము. అవిద్య, అవ్యక్తం, 
తమస్సు, సుషుప్తి ప్రకృతి, ప్రధానము - అజ్ఞానము - - -- మాయ. 


మాయ 

1. నీటిలోన బుట్టి నీటినే ఆవరించిన “పాచి” వలె 

2. సూర్యుని వలన పుట్టి, సూర్యునే ఆవరించు మేఘము వలె 

3. శ్రీ మంతుని కుక్క, యజమానునికి తెలియ కుండా యెవ్వరిని, సమీపమునకు 
రానివ్వదు: కాని, దూరము నుండి ఎలుగెత్తి యజమానుని పిల్చి, ఆతడు “ఓ” - 
రారమ్ము, అన్నంతనే, కుక్క నోరు మెదపదు. మాయ కూడా అంతే. భగవంతుని 
శరణాగత బుద్ధితో, సర్వార్పణ - భక్తితో మొరలిడిన, అతడే అభయ మిచ్చిన, మాయ 
ఏమియు చేయదు. 


445 


పర బ్రహ్మము 
(నిర్గుణ పరమాత్మ 
మూల ప్రకృతి 
(మూలా జ్ఞానము) 
న 
శుద్ధ సత్వము రజస్‌ - తమో గుణములు 
మాయ అవిద్య 


(మేఘ జలమున ప్రతిబింబించిన ఆకాశము) 
ఈశ్వరుడు 

(మాయ సంబంధము లేని) 

సర్వబ్దత్వ - సర్వేశ్వరత్వ - సర్వ నియంతృత్వ - 

సర్వ కల్యాణ గుణ గణ విరాజమాను(డు. 


నిర్వికార పరబ్రహ్మ నుండి బయల్లోడలిన 
మూల ప్రకృతి (మూలావిద్య)- 


మాయ అవిద్యల వల్ల కల్పితములైన, శరీర 
త్రయము - మొ|| ఉపాధులను బట్టి నామ రూపములు -.యీ సర్వోపాధులందు సర్వ 
సాక్షియైన చిత్స్వరూపుడు “పరమాత్మ” - ప్రకృతి ధర్మముల కతీతుడై, (నిత్య సత్య) 
సచ్చిదానంద శుద్ధ బుద్ద ముక్త స్వభావుడను -శుద్ధ చైతన్య ప్రకాశ ప్రభావ ప్రాబల్యమున 
“జగత్రై తనమంతము” తమ పాత్రల నిర్వృహణమును కొన సాగించును. 


446 


శర్తుడు --- ఈశ్వరుడు ---- కారణం 


భగవంతు(డు a 9 అనాది అవినాభావ 
శక్తి పత ప్రకృతి ---- కార్యం సంబంధం 


1. ఈ లోకంలో - ఎందరెందరో - లీలామానుష విగ్రహులు - భగవాన్లు - బాబాలు - 
హంసలు - పరమ హంసలు - జగద్గురువులు - అవతార మూర్తులు - 
మహర్షులు - మహా తులు - తపస్సులు - యోగిపుంగవులు - అవధూతలు - 
ఆరూఢులు - సిద్దులు - సాధువులు - కిన్నరులు - కింపురుషులు 
అవతరించిరి. 

వీరి నిగ్రహానుగ్రహ అద్భుత లీలా తరంగిణి - అగణితము - అనంతము 
- అనూహ్యము - అమరము - అపర్యాప్తము. 

2. సామన్య దేహ ధారులే - మాంత్రిక తాంత్రిక యాంత్రిక ఐంద్రజాలిక సమూహం - 
చిచృక్తి (Will power Volition), హస్త లాఘవము (Dexterity of hand), 
మంత్రోచ్చారణ (magical chants) - తంత్ర కౌశలము (Trickery), లతో - 
Rope Trick, శిర చేదం, క్షణంలో మామిడి చెట్టు సృష్టి - మోడీ మంత్ర 
తంత్రాలు మొ|| నవి. ఊహా తీత మైన - అద్భుత - అత్యాశ్చర్యకరమైన లీలా 
జాల ప్రదర్శనం కాని ఇవన్నియును భగవన్మాయను మించినవా? 

3. లీలా మానుష చిత్ర - విచిత్ర - ఘటనా ఘటన క్రియలు - నిగ్రహాను గ్రహ - 
అవాంజ్మ్ననస గోచరంబగు దివ్యానుభవములు - మరియు - మహాత్ములు 
తమ అవతార లీలలుగ - కఠిన, కర్కశ, క్రూర, కిరాతక, కుటిల, జటిల మహా 
పాతకులను సహా పునీతులను జేసి పుణ్య మూర్తులుగ(నొనర్చిన అనంత 
గాథలు గలవు. ఉ|| వాల్మీకి, వేమన, శతాంగుళీమాలుడు - జగాయ్‌ - 
మదాయ్‌ - గిరీష చంద్ర ఘోష్‌ - మొ|| వారు. 
మహాత్ముల దర్శన - స్పర్శన - ప్రశ్నాది అనుగ్రహముల ద్వారా - సర్వ కర్మ 

క్షయమును - దివ్య జ్ఞాన ప్రభోదమున్ను ... క్షణ మాత్రమున ప్రాపించడం - 

జగద్విదిత సత్యము - శాస్త్ర సమ్మతము - పూర్వ జన్మ సుకృత ఫల - భగవత్కరుణా 
ప్రసారం కావచ్చును. ముఖ్యంగా, - త్రికరణ శుద్ధిగా తపస్సు - పూర్వ పుణ్య ఫలాను 
కూల్యత - అవిద్యా (అజ్ఞాన) నాశం . .. . వల్ల మోక్ష ప్రాప్తి చేకూర వచ్చును. 


447 


“సర్వ శక్తిమయీ, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరి, అనంత కోటి బ్రంహాండ జనని, 
మహా ప్రళయ సాక్షిణి” - - - శ్రీ లలిత సహస్రనామ స్లోత్రమ్‌.(199 - 202, 620, 571). 


4. ప్రభు శక్తి (మాయ) నియామక అత్యద్భుత క్రియా జాల మనంతము - 
అనూహ్యము - అచింత్యము - అగమ్య గోచరము - 

2). సూర్య చంద్ర - అనంత కోటి తారా గణము - గగన మండలమున 
మంత్ర ముగ్గముగ - నిరా ధారముగ - రస బుడ్డ వలె - తమ తమ స్థానము లందు 
క్రమ బద్గముగ గతులు దప్పక - విధ్యుక్త ధర్మ కర్మ నిర్వహణా సక్తతను ప్రదర్శించుట. 

b). పృథ్వి - వాయు - వరుణ - అగ్ని - మృత్యువు - మొ|| పంచ 
దేవతలు . . . భగవంతుని కర్మాధికారులు; తమ తమ - విధ్యుక్త ధర్మ కర్మ 
నిర్వహణలో పూర్తిగా, నిమగ్నులై “నిష్కామ కర్మ” సాగించడం. 

౦). సప్త సముద్రములు - మేరలు మీరక - సృష్టికర్త అదుపాజ్ఞలలొ - 
ఆలన పాలనలలో ఒదిగి ఉండటం - 

d). మహోన్నత గిరి శిఖర పంక్తులు - అచల మూర్తులుగా - తపో నిధుల 
వలె భగవంతుని మహోన్నతతను చాటడం. 

ఆ). అజ్ఞాతంగా దాగి యుండేన్ని - అన్నీ తూ.చ తప్పకుండా పాలించి, 
పోషించే సర్వాధి నేత - ఎంత దయామయు(డో, అంత నియంతగా ఉండటం - 
విదితం కాదా? 

గ. అనంత సృష్టి జాలము యొక్క సృష్టి, సితి (పోషణ), లయాది క్రియలు 
- = = ప్రాణుల దేహమున అణువణువును వైతన్యవంత్యమై - భగవంతుని సర్వ 
వ్యాపకత్వమును (Every Cell 19 a live Unit) చాటు చున్నవి. కోట్లాది నక్షత్రములు 
- - - రవి, చంద్ర, పృథుల కన్న నూర్లు - వేల -కోట్ల రెట్లు కూడా పెద్దవిగా నున్నట్లు 
శాస్త్రజ్ఞుల అంచనా!! 

ర). ఆకలి - జీర్ణాది క్రియలు - నిద్ర మెలుకవలు - గర్భన్ట శిశు పోషణ, 
ప్రసవాది దివ్య క్రియా రహస్యాలు ... అణువణువునా ... అడుగడుగునా ... 
భగవంతుని మహోన్నత దివ్యత్వాన్ని నిశ్శబ్బముగా చాటుట లేదా? సృష్టిలో అనంత 
కోటి ప్రాణుల దేహాల్లోని ప్రతి అణువు - ప్రతి కణము - ప్రాణంతో స్పంధించడం - 
ఊహిస్తే భగవంతుని మహత్వ మత్యద్భుతమని యబ్బుర పడక తప్పదు - 


448 


జీవత్వ 
మాయ > రహస్యం --- అభాస ప్రసంశాదులు. 
దేవత్వ 


ఈ మాయామయ మహేంద్ర జాల పద్మ వూహ్యమే దేవుని జీవునిగ6 జేసి - 
జగన్నాటక చక్ర భ్రమణమును - కల్ప కల్పాంతరములుగా - ఆద్యంత రహిత 
విజృంభణలతో సాగించుచున్నది. 

అవిద్యే జీవునకు కారణ శరీరము - అవిద్యావరణం - అజ్ఞానం - 
“తమస్సు + రజో” మలినం - 

జీవుని త్రిదశ (విధ) పతనం : - (3 Stages of Fall) 

1. జీవు(డు దేహంలో ప్రవేశించి - అవిద్యావరణంతో 


(అశుద్ధ సత్వః అనగా - రజస్తమో మిశ్ర దేహి 1వ పతనం 
కావడం - “దేహ ప్రవేశం” 
2. ఇంద్రియములు + అంతఃకరణములు - వాటి క్రియలు 2వ పతనం 


తననే నను'కొని భ్రమ పడటం - “దేహాత్మ బుది” 
3. స్థూల (బాహ్య) ప్రపంచదృప్పి - భోగ పదార్థముల 

(విషయముల) ఆకర్షణ - సర్వేంద్రియముల విజృంభణ - ౩వ పతనం 

బాహ్యా దృష్టి - తగులాటం - సంసారం - స్వస్వరూపం 

మరుప్పు.- విషయముల వేట = అనుభవేచ్చ - 

లంపటత్వం - “సంసారం & బాహ్యా విషయానుభవం” 
కడపటి సితి - తన్ను తాను మరచిపోయి - జీవత్వ భ్రాంతి - సంసార బంధం - పూర్ణ 
భ్రష్వత్వం - 

కూటస్ల బ్రహ్మ జీవేశ్వరస్థితి : - 


ఘటాకాశం మహాకాశం జలాకాశం మేఘాకాశం 
కూటన్ఫ బ్రహ్మము జీవుండు ఈశ్వరు(డు 


+ ఛ + ఛ 


అద్ధము లోని బింబం సూర్యుడు గోడ మీద బింబం విశ్వ - గోడ మీద ప్రకాశం 


449 


అద్ధమునందలి ప్రతిబింబమునకును, సూర్యునకును, ఏలాగు సంబంధం 
లేదో, ఆలాగే బ్రహ్మమునకును, మాయా జాల విద్యలకును సంబంధము లేదు. బింబ 
ప్రతిబింబములకు పోలికలుద్దేశింప(బడినవి: అదెట్లనగా : - సముద్రము నందు ప్రత్యేక 
పరిస్థితులందు “మంచు కొండలు "తృ్సన్నంబై, వాటి యందు సముద్రము 
ప్రతిబింబించునట్లు - - - కొండలు కదలిన - మలినముగా నున్న - - - నిర్మలమైన 
సముద్రము యొక్క ప్రతి బింబము ... (మంచు కొండల మీద) చలించి, మార్పులు 
విపరీతముగా ప్రదర్శించినట్లు - - - - - | 

“సంభవ అసంభవాలు - అసంభవ సంభవాలు” 

“శశ విషాణము” (కుందేలు కొమ్ము) - 


“వంధ్యా పుత్రుండు” 

“గగన కుసుమము” 

“ఎండ మావుల జలం” (మృగ తృష్ణ - 
“శుక్తి రజతం” 

“రజ్ఞు సర్పం” 


ఉండే (కాన్సించిన్ని) లేకున్నవి!! ఆభాసలు - కల్పితములు - ఆరోపితములు. 
ఈ మాయ ఊహ కందని అర్థం కాని: భ్రమయే!! 
1. శ్రుతుల దృష్ట్యా కాలత్రయం లేదు - ఏక వాహిని కాల ప్రవాహని - 
2. యుక్తి సంబంధమగు దృష్టి చేతను - వాక్కు చేతను - చెప్ప(నలవి గానిది. 
3. లోక సంబంధమైన దృష్టి చేత వాస్తవమైనదిగా కాన్సించునది. 
మాయ - “తుచ్చ - అనిర్వచనీయ, అవాస్తవి” - అని ౩ గుణములు గలది. 
అ శ్రుతి. 
“కలిమి లేముల( జూపు విస్తరిత - మరియు సంకోచిత చిత్ర వస్తము వంటిది” - 
క గ పంచ దరి. 
“మాయ (ప్రకృతి) చిద్రూపు(డైన ఆత్మను వదలి స్సురింపదు గాన - అస్వతంత్ర, 
అసంగు(డైన కూటస్టుని సంగము గా గల వానిని గా చేయుట చేత - స్వతంత్ర... 
... యని ఉభయ రూపిణి అగుట వల్ల - 
“స్వతంత్రా స్వతంత్రత్వేన” - రెండును గలదనెడీ పాతువు చెప్పబడినది. 


450 


“స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ” 
-- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్‌. (723 - 725) 
శ్లో మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మపాశ్వరం। 
అస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదంజ గత్‌| 
మాయ యీజగత్తునకు ఉపాధాన కారణం - అగుచు - ప్రకృతి 
యన(బడు చున్నది. ఇట్టి మాయకు ఆధారు.డైన అంతర్యామిని మపాళశ్వరునిగా నీ 
యంతర్యామి యొక్క అంశ స్వరూపులైన జంగమ - స్థావరాత్మకమైన (పశు - పక్షి - 
మనుష్య - వృక్షాది రూపమైన) సర్వ ప్రపంచము - వాని చే వ్యాపింప(బడినదని - 
“ెనావచనమఘు”= 
“సర్వం ఈశ్వర రూపమే” = 
“మాయా చతమో రూపా” - 
“మాయ తదేతజ్ఞడం - మోహాత్మకం - అనంతం -“ 


“మాయ సదన ద్రూపిణి” - -- శ్రుతులు. 
ఉపేక్ష్యం -- ఉదాసీన - తాటన్థ్యం (Neutral) 
జగత్తు ౩ విధములు ద్వేష్యం -- ప్రతికూలం - (Negative) 


సేవ్యం -- అనుకూలత్వం (Positive) 
బ్రహ్మము నిర్వికారము - బ్రహ్మము నాశ్రయించి యున్న మాయా శక్తి 
“భూత భౌతిక” ప్రపంచముగా పెక్కు రీతుల( పరిణమించి - మాయ - జగత్తునకు 
పాదాన కారణంగా వున్నది. మహాశ్వరు(డు, సాధన కారణమగు మాయకు 
నియామకు(డు - బ్రహ్మ నిమిత్త కారణం - (సృష్టి పూర్తిగా) - 
బ్రహ్మ - కుమ్మరి - నిమిత్త కారణం. 
ఈశ్వరు(డు - చక్రం - సాధన కారణం 
ప్రకృతి - మట్టి - ఉపాదాన కారణం 
పురుష ప్రకృతులకు - కుమ్మరి కుండల సామ్యం కుదరదు: కారణం కార్యం 
గా మారదు గదా! 


451 


సాలె పురుగు - గూడు 
పత్తి -- గుడ్డలు కార్య కారణ వాదం 
బంగారం - నగలు సమన్వయం. 
సముద్రం - అలలు 
కార్యంలో కారణం వుండటం సమంజసం - 
శూన్యం నుండీ ఏమి వెలువడ గలదు? - శూన్య వాదం - నిరాధారమై - 
నిర్వీర్యమై - నిలువ జాలదు. కావున, సృష్టి (స్థూల) కి పూర్వం - “సూక్ష్మ” మూల 
సత్తా ఉండి తీరాలి!! చుట్ట బడిన బొమ్మల తెర వలె! “౫౦ ౮౧౧౦|” - 
కూటస్జునికి సంగ మెట్లు గల్లెను? 
స్వాభావికంగా నిర్వికార - అసంగ - ప్రత్యగాత్మను - జగద్రూపునిగా. 
జేసినది (సర్వ జగత్తును ప్రత్యగాత్మ యందు యదార్థముగా లేని వానిని కల్పించినది) - 
మరియు 'మాయి - జీవేశ్వరు లిద్దరిని చిదా భాస స్వరూపము చేత విభాగ 
మొనర్చినది. ఈ యర్థము - 
“జీవేశా వా భావా సేన కరోతి” -- శ్రుతి. 
కూటన్ఫ స్వరూపమున కే మాత్రమున్ను హాని కలుగ నీయక, ఆ కూటస్టుని 
యందు, జగత్తు నంతయు కల్పించి - అఘట నాఘటన సామర్థ్యమును ప్రదర్శించు 
మాయా శక్తి “ఇట్లు - అట్లు” చేయ గలదనుట ఒక వింత గాదు. 
- మాయా స్వరూపములు చోద్యములే - 
ఇంద్ర జాల మహేంద్ర జాలమే - 
- మాయా మయమీ ప్రపంచము - 
కావున, బుద్ధిమంతులీ రహస్యమును విచారము వల్ల - వివేచించి - 
చర్చించి - భేధించి - నిజ స్వరూప (సత్య) నిర్ణయమున - ఇంద్రజాలమని తీర్చు 
చెప్పుట జ్ఞాన పథము. 


452 


ఆకాశం - (శబ్బం) - ఉన్నది కాని లేదు. 


4 


గాలి -- (స్పర్శం) - కాస్పించదు: కాని శబ్ద, స్పర్శలు గలవు - 


అగ్ని -- (రూపం) - కాన్సించును - వెలుగు రూపం - వేడి, స్పర్శ. 
| శబ్ద + స్పర్శ + రూపములు గలది. 


జలం -- (రసం) - కాన్పించును - రుచి గలది - (ప్రవహించి) 
పారి శబ్ళించును 
| శబ్బ - స్పర్శ - రూప - రసములు గలవు - 


పృథ్వి -- (గంథం) గంథ కారిన్యములు ప్రత్యేకత - 
శబ్బ స్పర్శ రూప రస గంథములు గలవు - 

ప్రతి భూతమునకును మాతృక గుణములు + ప్రత్యేక (తన) గుణమును కూడా కలదు 

మాయ - అనగా - అజ్ఞానము - దీనికి విరోధి జ్ఞానము. 

అవిద్యకు విరోధి విద్యయే. చీకటికి వెలుగు వలె. 

తత్వజ్ఞుని లో అవిద్య లేదు. శుక్తి యందు రజత మారోపింప(బడినట్లు, 
అవిద్యా వరణము గల కూటస్లుని యందు స్థూల సూక్ష్మము లనెడి రెండు శరీరములు 
గల చిదా భాసు(డారోపింప(బడెను. 

విక్షేపాధ్యాసమనగా : - చిదాభాసుడే - జీవుండు. అనగా, మనస్సు తోడి 
“ఆత్మ” - మనస్సున ఆరోపింపంబడీన ఆత్మయే జీవుడు - అనగా “మనస్సు” 
యొక్క ఉనికియే జీవత్వ కారణము. - 

చిదాభాసుని యందు - కూటస్టుని - “అసంగత్వం - అనంతత్వము - 
పరిపూర్ణత్వం” మొ|| నవి, మరుగు పడినవి: శుక్తికాస్థలమందు కల్పితమైన. 
పదార్థమునకు వెండయను పేరు గల్నినట్లు, ప్రత్యగాత్మయందు కల్పితు(డైన 
చిధాభాసుని పేరు “అహం” - ఆత్మను చూస్తూ ఆత్మేతరమైన 
అహంత్వాభిమానమును పొందుచున్నాడు. అనగా “నేను” వేరని తలంఛుట (పరస్పర 


453 


వైషమ్యము లేదు) - రూప - నామములతోడ ప్రపంచము రూపొందుటకు కారణమిది 


యే - ఉ|| 


మట్టి -- పాత్రాదులు ....... వేరు వేరుగా 


బంగారము -- ఆభరణములు 
చక్కిర -- మిఠాయి రఖాలు 
ఇనుము -- పనిముట్లు 
దూది -- వస్త్రములు 


పిండే - వంటలు (పదార్థములు) 


|. 


దారము ముత్యములను ధరించునట్లు - - - - 

అవిద్య అనగా అజ్ఞానము - (భ్రాంతి జన్య) - దాని విశేష స్వరూపము - 

సమస్త ప్రపంచమునకు మూల కారణమై మూల ప్రకృతియను తత్వము గలదు. 
మరియు నా నా విధ రూప నామ వర్ణ భేధములు - విభిన్న పరిణామ ప్రకృతులు - 
సమస్త సృష్టి జాలము, - అన్నియు - త్రిగుణముల “కూర్చు - మార్పు” ల వల్లనే 
సంభవించినవి. ఆదిలో ఆ మూల ప్రకృతిలో ఆత్రిగుణములు సామ్య స్ఫితి లో నుండెను 


- - (సాంఖ్యము) సమ - సామ్య - సహజ (నిర్గుణ) స్పితియే “బ్రాహ్మీ స్థితి” 


“పురుషు(డు - ప్రకృతి” - విడ దీయ రాని అవినాభావ సంబంధమతి 


నిగూఢము - - అంతే!! “విత్తు ముందా - చెట్టు ముందా” - - - యీలాంటి జిడ్డు 
ప్రశ్నలకీ క్రింద జవాబు చాలును - ఏది ముందు? 

మణి -- కాంతి 

సముద్రము -- అలలు 

శర్తుడు - శక్తి 


సూర్యుడు -- వేడి +వెలుగు 
అగ్ని -- వెలుగు (లేక వేడి) 
పుష్పము -- వర్ణము + వాసన 
నీరు -- శీతల స్పర్శ (ప్రవహించు శక్తి) 
ఒకటిని విడిచి, మరి యొకటి లేదు కదా!! 
ఇక పురుషుడు - ప్రకృతి అంతే!! 


454 


శ్లో దైవీ ప్యాషా గుణమయీ మమ మాయా దురత్యయా 
తా ఈత్రి గుణములతో గూడిన దేవతా సంబంధమగు నా మాయను 
దాట శక్యము గాదు. 
-- భగవర్నీత. అ. 7.శ్లో. 14. 
నా మాయ దాట శక్యము గానిది - దురూహ్యము. సమస్త సృష్టి క్రియలకు 


ల 


మూల కారణము. మహా మాయా మహేంద్ర జాల శక్తి యుక్తులు గలది. పూర్ణ సమర్థత 
గల విశ్వ మోహిని - నా శక్తియే!! మాలో మాకు భేదం లేదు. ఈ జ్ఞానమే అద్వైతము. 
మేము “ఆది - అనాది” దంపతులం: ఒక్కటే :- 

మాయ ఈజగత్తునకు పాదాన కారణమగుచు ప్రకృతి యన(బడు చున్నది. 
ఇట్టి మాయకు అంతర్యామి ఆధారు (డైన మహాశ్వరు(డు. ఈ అంతర్యామి యొక్క 
అంశ స్వరూపులైన జంగమ స్థావరాత్మక మైన (అనగా - మనుష్య - పశు - పక్ష్యాదుల 
స్వరూపములు) సమస్త ప్రపంచము వానిచే వ్యాపింప(బడినదని వేదములు చెప్పు 
చున్నవి. 

“మాయ” - ఈశ్వర స్వరూపము ఉపనిషత్తులు - 

(తమో గుణ ప్రధానమైన) 
జడం - మోహాత్మకం. అనంత స్వభావములు గలది. 

“ఇది నాయొక్క బుద్ధికి అందకున్నది” - అన్నట్టి అనుభవం - అనగా 
మోహ స్వరూపము - రూపనామాత్మక మైన - “కుండ - గోడ”... అని,. 
అచేతనము లనెడి బుద్ధి యేది కలదో అది కూడా జడ స్వరూపమే - ఆ యనుభవమే 

. “మాయ” 


ఈశ్వరుడు -- ప్రకృతి - మరియు రెండును కాదు. 


“సత్‌ -- అసత్‌” .... అంతా మాయయే - 
“ఉన్నది -- లేదు” .... ఏమో? అనిర్వాచ్యము. 
సంభవము -- అసంభవము 2 
మనస్సు వికాసమే - సృష్టి 


దస్‌ ఆ 


సంకోచమే - విలయం (ప్రళయము) 


స్త 


455 


న్పష్టా స్పపష్పములైన యుపాధులు ( మేఘము - ఘట జలము) గల 
వారగుట చేత స్పష్టో పాధికు(డగు వాని జీవు(డనియును, అన్పప్పమై యున్న మాయో 
పాధికుడీశ్వరుండనియును, జీవేశ్వరుల భేధమేర్చడెను - 

మాయ - మేఘము వంటిది. - మేఘమందుడెడీ ఉదక బిందువుల 
వంటివి - ఆ మాయ యందుండెడే బుద్ధి వాసనలు; ఆ బుద్ది వాసనల యందు 
ప్రతిబింబించిన జీవుడే చిదాభాసుండని, మేఘ జలమందు ప్రతిబింబించిన 
యాకాశమువంటి వాడు అని తెలియ వలెను - - 

మాయ యందు ప్రతిబింబించి మాయాధీను(డై - మాయకు ఆధారు(డైన 
చిదాభాసుని, ఈశ్వరుండనియు, ఆ చిదాభాసుడే - సర్వజ్ఞుడు - అంతర్యామి, 
జగద్యోని మొ॥| శబ్బములచే శ్రుతుల యందు - చెప్పంబడినది. 

ఈశ్వరాంతర్భూత మైన మాయను __ఫా విశ్వం 

మాయాంతర్భూతమైన ఈశ్వరుడు ఎలా బీవుండు 
వీరి అవినాభావ సంబంధ (గ్రంధ) విచారమే వేదాంతము. 

పాలు చూస్తే వెన్న కాన్సించదు. 

నోటు చూస్తే నాణ్యాలు కన్పిస్తాయా? .... 

మర్రి విత్తన మందు వృక్షం కాన్పిస్తుందా? - 

మేఘములు చూస్తే నీటి బిందువులు కాన్సిస్తాయా? - - - 
“కార్య కారణ రూవేణ” - “మాయా ఈశ్వరు”లను ఊహించు కొని అర్థం చేసుకోవాలి! 

పది తలలతో రావణుడు రాముని గుర్తించ డయ్యె! 

కాని, విభీషణు(డు ఒక్క తలతో ధన్యుండయ్యెను. 

పదార్థము వేరు - అందు నిగూఢ శక్తి చెడు:= ఈశ్వరశక్తి ఆనందమయ 
కోశము మొదలు కొని సమస్త మందును నిమిడీ యుండుటటేసి, ఇంద్రియాగోచరమై, 
గర్భీ భూతము గనున్నది. ఇది లేకున్న సృష్టి లోని వస్తు ధర్మములు - క్రమ 
నియమాదులు లేక జగద్దిప్లవము తధ్యము. 

స్వయముగా మాయాశక్తి, జడమయ్యును చైతన్య ప్రతి బింబ ప్రభావము 
చేత - చేతనము వలె తోచి “శక్త యని ఉపాధిని(బట్టి - బ్రహ్మకు ఈశ్వరత్వము 


ఆరోపింప(బడెను. 


456 


కావున, “బ్రహ్మము” పంచకోశ్యుపాధిచే జీవుండగును. మాయోపాధిచే 
(శక్త్యుపాధిచ్చే ఈశ్వరు(డగును, పిలువంబడును. ఉపాధులను బట్టియే “ఈశ్వర” - 
“జీవత్వ”ము లారోపింప(బడినవి. లేకున్న బ్రహ్మము బ్రహ్మమే. 
ప్రత్యగాత్మ యే బ్రహ్మమని తెలుసుకొన్న వానికి, బ్రహ్మము వలెనే పునరా 
వృత్తి లేదు. 
మాయాజాల యధార్థ సితిని గ్రహించిన వా(డు తటస్థు(డగును. ఉ|| కుష్టు 
యోని నర్తకి శృంగార సుందర అభినయ నర్తన చాక చక్యములు, సభికుల నాకర్షించి, 
హర్షింప(జేసినను, దాని పొందున దాని యాంతర్య (జాడ్య) మును, కనుగొన్న 
(గ్రహించిన) విటుని యెదుట, విటురాలు (మాయ) లజ్ఞతో తల వంచును. జ్ఞాని సత్య 
దర్శకు(డు - సత్యజ్ఞానానంద మయు(డు. మాయ యాతని సమీపింప వెజుచును. 
నిప్పునకు చెదలంటునా? 
ఉపనిషదుపమానములు : - ఇవి అవినాభావపు జంటలు - 
ద్వైతము ఈ అద్వైతము విడ దీయ రాని తత్వములు. 
మంచు గడ్డ *-- జలము 
అగ్నిరవలు = నిప్పు 4 
నాదము ఈ వేణువు 
సృష్టి 4 బ్రహ్మము 
నేయి ఉాాా పాలు 
వెలుగు *ా దీపము 
దారము శ సాలె పురుగు 
= సాంఖ్యం. 
ఉద్దాలక. 
తే|| _తెలియ(బడుచున్న విశ్వంబు దృశ్య మంచు) 
దెలివి నై సర్వమును గాంచు దృక్కు నేను! 
మిగుల నాకంటె నన్యమేమియును లేదు] 
సత్య మిది సర్వ వేదాత సంగ్రహంబు॥ 
- శ్రీ సీతా రామాంజనేయ సంవాదము. 


457 


ఆమె దేవి - ఆది శక్తి - దుర్గ - చండీ - మహామాయ - పరాశక్తి: ఏమైనా 
- ఎవ్వరైనా కావచ్చు: పురుషుని కర్తవ్య దీక్షలో ఉత్సాహం లేదు. మాయా దేవి ఆకర్షణ 
చేత జాగృత మౌతుంది. మాయ భోగ్య వస్తువు కాదు. మరీచిక: మాయావి. 
చిత్ర విచిత్ర - ఇంద్ర మపాంద్ర జాల దృశ్యములను స్పష్వముగా 
చూచుచున్నను, సిర్ణయింప సాధ్యము కానిదేదో “అది మాయ” యని 
నిశ్చయింప(బడినది. ఆలాగే, జగత్స్యరూపము మాయా కార్యము. పండితులు సుదీర్హ 
చర్చలు సాగించి నిర్ణయింప జాలక విసిగి అంతా “మాయ” అని లేచి పోయినారు. 
మాయామయ వినోదములు : - 
1. దేహేంద్రియాదులు - శుక్ల శోణిత ముల వల్ల నెట్లు గల్లెను? ఇదియు వైకల్పిక మే 
గదా? మరియు ఇంద్రియములు - వాటి క్రియలు?? 
అణు ప్రాయమైన మట్టీ గింజలో - అంత పెద్ద వృక్ష మెట్లి మిడెను? 
. నెమిలి అందమున అన్ని రంగులు అమర్చడం? 
. నిద్ర - మెలుకువ - శక్తులు - వచ్చి పోవుటల చిత్రం? 
. చిత్ర విచిత్ర స్వప్న ప్రపంచ సృష్టి? 
. గగన మండల స్మితి - రవి చంద్ర తారాగణముల - అనంతాద్భుత మహిమా 
విలాసాదుల రచన? 
7. మహా పర్వత - సముద్ర - నదీ నదముల చిత్ర సృష్టి? 
8. బుతువులు - గ్రహ గమన క్రమాదులు - 
9. సృష్టి - స్థితి - లయాది వింత క్రియలు - 
10. జనన - జరా - మరణ - పునర్థన్మ రహస్యాదులు - ద్వందములు - కర్మలు - 
వాసనలు - మార్పులు - కూర్చులు -చేర్చులు - - - 
వేద పురాణాదులందు - అనుభవంలోను యీలాంటి బహుళ సాదృశ్యము 
లెన్నియో గలవు. వీటికి తర్కము - హేతు వాదము - సమాధానము దుర్లభం. 
అత్యద్భుత - అతీంద్రియ - దివ్య సంఘటనలకు సమాధానములు - మానవ మేధ 
కందనివి. శ్రమించినను ఫలం లేదు - 
“యా మా సామాయా” -- శ్రుతి. 


458 


“అదిగో! ఈశ్వరుని నుండి మాయా శక్తి - ప్రకృతి వెడలు చున్నది. స్వామి 
అర్థ నారీశ్వరు(డు గా దోచు చున్నాడు: చిత్రము - పురుషుని నుండి ఈ స్త్రీ - 
స్తీ నుండి పురుషుండు ఈ ప్రకృతి > 
“ప్రకృతి - పురుషుల” అవినాభావ అనుబంధ స్పితియే - “సంధ్య వస్థి కాబోలు. 

1. జగన్మిథ్య కాదు - హేతు వాదము నిజము. 
2. ఈశ్వరుని యంద - “సదస ద్రూపములు” రెండును గలవు. అసద్రూప మాయా 
శక్తి లేక ఆత్మ విభూతి. 
పురుష (చైతన్య) శక్తి ఈ చిదా భాసు(డు. 
3. ఈశ్వరు(డు 
ప్రకృతి (జడ) శక్తి ఈ మాయ - 
4. భగవంతు(డు - మాయావరణము చే - కప్ప(బడీన వాడు. స్వయం 
కృతాపరాధము లేదా క్రీడ - లీల - నటన అన వచ్చును. 
5. ఈశ్వరు(డు - కర్త 
జగత్తు - కార్యము. 

శ్లో|| మ మైవాంశో జీవ లోకే జీవ భూత స్పనాతనః 

మనపష్టష్ట్రా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి 

తా|| జీవాత్మ లన్నియు నా యంశములే. ఇవి జ్ఞానేంద్రియముల ను 
మనస్సు ను ఆకర్షించి లాగుచున్నవి. 

-- భగవర్నీత. అ. 15. శ్లో. 7. 

జీవాత్మ పురుషోత్తముని నిజమైన అంశ. ఆంశ అనగా - 
భాగముగా(నుండు “అంశము” (జగద్యోనిం) - దైవాంశ సంభూతు.డు. దేహ మనో 
బుద్ధ్యాదులచే (ఇంద్రియాదులతో సహా) - బద్ధ మైన కారణమున జీవాత్మ “అంశగా? 
జెప్ప బడెను. పురుషు(డు, ప్రకృతి తో కలసి. ప్రకృతి సంజాత ద్రవ్యముల 
ననుభవించును. సద సద్రూప జన్మమున కిదియే కారణమై, గుణ సంబంధము 
గల్లియుండును. 

-చిదచిధ్ధంధి” అనగా యీ బంధమే ముడి. 
సుషుప్తి బాషప్యాంద్రియములకు - వాటి వృత్తులకు దూరమై, స్వపష్నములకు సహా, వై 


వం I 


నాడులందు వర్తించు దోష దూరమై - పురుషునందున్నందున - - - 


459 


మృత్యువు దేహము విడిచి, సూర్య కిరణముల ద్వారా వాడు (ఉపాసకుడు దలంచి 
- ప్రణవ శబ్బము వచించి మనో వేగమున, సూర్య మండలముం జేరు | ఇదే బ్రహ్మలోక 
ద్వారము. 101 నాడులలో (హృదయ - సూక్ష్మ), ఊర్శ్యముఖమైన యొక దాని ద్వారా 
ఉపాసకుడు వైకి పోయి ముక్తి. గాంచును. 

సుషుప్తిలో నున్న వాడు తన్ను తానెరుగ లేడు. 

భూత జాలములయునికి నెరుంగడు]। తానే నశించి నట్లుండును] నిజంగా 
దేహము నళించునదే। శాశ్సితు(డైన ఆత్మకే దేహము __(నళించునది) 
కర్మఫలానుభవార్థమై ప్రసాదింప( బడిన ఉపాధి మాత్రమే] 

సుషుప్తిలో ఆత్మ పరమాత్మలందు శాంత్యనుభవ _ మొందును. 
ఇంద్రియములాతనికి సాధనములు మాత్రమే) 

“నీల తోయద బ్రహ్మంబును” - మనమున- అందలి చిదచిద్విశిప్ప తేజో 
బ్రహ్మమును చింతించి సంతుష్ణుడగుట ఉత్తమోత్తమ పథంబు. 

“నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా” - నీవార సూకవత్తన్విపీతా భాస- - -* 
- మంత్ర పుష్టం. 
“హయము రోమాళి విదిలించినట్లు” సర్వ 
పాప జలము విదిలించి వైచి రాహు! 
ముఖము వెడలి వచ్చెడి చంద్రు బోలె కర్మ] 
బంధముల వీడి దేహంబు(బాసి యర్ధ! 
సిద్ధిజెందిన యాత్మ సంశుర్చి తోడ| 

స్వప్న రహస్యము - 

“పరమేశ్వరుని యందలి మాయా శక్తి. జాగ్రత్పపంచమును రచించి నట్లు, 
జీవుని నాశ్రయించి యున్న (ఉపాధిగా(గల) నిద్రాశక్తి స్వాప్నిక ప్రపంచమును, సృష్టించు 
చున్నది. రెండును మిథ్యయే” 

-- వేదాంత పంచదశి. 

బీజము నందు వృక్షము లీన మై యున్నట్లు - సుషుప్తి యందు బీజ స్ఫితి 
(లీనా వను లో జాగ్రత్స్యప్న ప్రపంచము లిమిడి యున్నవి. 

అదే విధంగా, నర్వ జగద్వాసనలా మాయ యందు లీనమై (లయమై) 
యున్నవి - బుద్ధి వాసనలవలె! కావున, మాయయే జగత్కారణము. 


460 


ఆ బుద్ధి వాసనలయందు కూటన్ట చైతన్యము - ప్రతి బింబించియు, మేఘా 
కాశము వలె - మనకు తెలియ(బడుట లేదు. (అస్పపష్పు - ఊహచే - అనుమాన 
ప్రమాణము చేత - ఊహింప(దగినది) - 

అస్పష్ట చిదాభాసునితో కూడి నట్టియు - మాయ యనెడి కారణమైన 
అజ్ఞానము బుద్భి రూపముగా పరిణమించు చున్నది. కనుక బుద్ధి ప్రతి ఫలించిన 
చైతన్యము చిదాభాసు(డని స్పష్టము. 

మాయా శక్తి “జీవేశ్వరు”ల నిద్దరిని ఆభాసులుగా( జేసెనని 
వేదములందు.జెప్పంబడియె. మేఘమందు (జలమున) ప్రతిబింబించెడి యాకాశము 
వలె అన్పప్పమగు కూటన్ఫ చైతన్యము నీశ్యరు(డనియు, బుద్ధి రూపముగా 
పరిణమించిన ఆ యజ్ఞానము నందే - ఘటమునందలి జలమందు ప్రతి ఫలించిన 
యాకాశము వలె ప్రతి బింబము స్పష్టముగా నుండు వానిని జీవు(డనియు( దెలియ 
వలెను. 

మాయా వాదం 

బాధితా నువృత్తి - 
ప్రశ్న: - 1. సత్య జ్ఞానానుభవానంతరం కూడా మేల్కొన్న పిదప స్వప్నానుభవం నశించు 

నట్లు, మాయామయ జగత్ప్సపంచం ఎందుకు నశించదు. 
జవాబు -- భయంకర దున్వప్నం నుండి మేల్కొన్నను, కొంత సేపు భయ కంపనాదులు, 

స్వేద తాపాదులు, కొంత సేపు ఆలాగే వుండితర్వాతనే ఉపశమించునట్లు. 
ఉదాహరణకు - రజ్జు సర్ప భ్రాంతి జనిత భీతి - భావోద్వేగ హృదయ కంపనాదులు, 
దీపము తెచ్చినంత మాత్రముననే, హఠాత్తుగా నిల్చి పోవు గదా!! 

ఆలాగే జాగ్రత్పృపంచం, అనిత్య మని జ్ఞానోదయ మైనను “జగస్మిథ్యా” 
జ్ఞానంతో, జగం మాత్రం మాయం కాదు. ఎందు కనగా, ఇది యుగ యుగాలుగా, జన్మ 
జన్మాంతరముల నుండి ఉంటున్న భ్రాంతి కదా! జగత్తు యీనాటిదా? 

2. ఎండ మావులని తెలిసి కూడా, అందున్నట్లు కాన్సించూనీరు” 
మాయము కాదు కదా! జన్మ జన్మాంతరములనుండీ భ్రమింప(జేసి మన గల్లిన భ్రాంతి 
గదా! 

నిశ్చితార్థ బుద్ది జనించినంతనే జగత్తు ఎట్లు క్షణంలో అంతరించ గలదు?. 
దీనినే “భాధితాను వృత్తి” - అందురు. 


461 


శాంతుడనగా, శమము గలవాడు: బ్రాహ్మీ స్ఫితిచే “మనస్సు” 
ఉపశమించినవాడు. 
కల్పాంతములో కార్యం (Effect) merges into కారణం (Cause). కాని, 
యీ లయం వల్ల కారణంలో ఏలాంటి మార్పు (పరిణామం) ఉండదు. దీనికి తర్క 
వాదములు ఆఖర్‌. 
నీవు స్వప్నము నుండే మేల్కొన్న తరువాత - “కల - కల్ల” అందువు కదా! 
అలాగే అజ్ఞాన దశలో ప్రపంచము సత్యముగా తోచినను దివ్య జ్ఞాన (తురీయ) అవస్థలో 
అది లేదు. ఇవన్నియు దృష్టి భేద జనితములే!! తత్వములు గావు: విషయ వాసనలు 
దయ్యముల వంటివి. యుగ యుగాలుగా అలుము కొన్న - సూక్ష్మ లేక లింగ 
దేహమును - బలవత్తరమై సంస్కారములు - వాసనలు - ఆవరణలై, సుదీర్భ ప్రాబల్య 
బలము చే, బంధ (గ్రంధి) రూపమున (చిదచిద్ధంధిగా) నిలువరించుకొని వుండును. 
శ్లో భిద్యతే హృదయ గ్రంధి శృిద్యం తే సర్వ సంశయాః | 
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరాపరే | 
యం ముండకోపనిషత్‌. 2. 2. 8. 
తా|| ఎగుడు దిగుడులలో కూడా ఆత్మను సాక్షాత్కరించుకోవడం వలన అతని 
అజ్ఞానపు ముడి వీడిపోతుంది. అన్ని సంశయాలు సమసిపోతాయి. అన్ని 
కర్మలు క్షయించిపోతాయి. 


“When he that is both high and low is seen, the knot of the 
heart is untied; all doubts are solved and all his karma is 


consumed”. 
“ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ 


పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్ట్యతే”. 


462 


REFERENCES 
1. “భగవద్గీత - బైబిల్‌ -కొరాన్‌” 8) శ్రీ విన్న కోట వెంకటరత్న శర్మ 
(శ్రీ విన్నకోట లక్ష్మీ నరసింహం గారి తృతీయ పుత్రుడు) విన్న కోట, 
గుడివాడ తాలుకా, కృష్టా జిల్లా. ప్రభాత ముద్రణాలయము, 


నెల్లూరు. ఆంధ్ర ప్రదేష్‌, 1939 Edition. 


2. వేదములు, ఉపనిషత్తులు మరియు వివిధ వేదాంత గ్రంధములు. 


463 


464 


About the Author 


The author, my father, Late Dr.D.Siddappa Chetty (1906-79) was 
a Registered Medical Practitioner a PUNGANURU. He lost his father Sri 
Donti Ramaiah Chetty during his child hood. His mother Smt Donti Muni 
Lakshmamma brought him up and educated him etc. She was a patient of 
“Epilepsy”. My father cured her with one single dose of medicine. Fits 
never occurred, till she passed away in 1961. But he could not cure other 
patients from same problem. Sri Tankasala Rangaswami Chetty, former 
Diwan of Punganuru Zamindari, was a friend of his. He suffered a paralytic 
stroke in 1959 and sought my father’s treatment and was totally cured. 

He was a great philosopher. Sri Pindinagara (Shyama Das) 
Swamy (A Bramha Jnani) of Ramasamudram was frequent visitor to our 
house during 1930-40s. My elder brother Late Dr. Donti Haranath Guptha 
(1939 — 89), a medical practioner and a philosopher in his own right , was 
fortunate to play with Swamiji and also eat from his hands. 

During later years 1950 — 70s, Sri Vellaluri Venkatadri 
Sathyanarayana Swamy of Bengaluru, a mystique, disciple of Sri Lalitha 
Devi, philosopher, extraordinary astrologer etc etc. was also frequent visitor 
to our house. I have seen him perform some miracles and extraordinary 
spiritual and literal feats. Once he sees an horoscope, he will remember it 
for ever. Once he had brought “Brigu Naadi” to my elder brother Dr. 
Haranath Guptha’s house and showed him its miraculous powers in 
predicting the future. Even at an young age of 20s, he knew all the 
philosophical/spiritual books by heart and can explain each shloka in a lucid 
manner with so many references and also without referring to the books. 
Even University professors of Sanskrit, Learned Brahamins used to be 
wonderstruck with his proficiency in Sanskrit language and spiritual 
knowledge. We are all blessed with our association with him. 

On 24-04-1978, Sri Sri Chandra Sekhara Sarasawathi, “Peria 
Swamygal” of Kanchi Kama Koti Peetam was a visitor to Punganuru. My 
father led the delegation of the town to receive Swamiji. He preferred to 
stay in a temple. My father observed that Swamiji had developed boils in 
his feet and was walking with great difficulty. While they were sitting and 
talking, my father took one of swamiji’s feet and started applying ointment. 
After he had finished with that foot, swamiji withdrew that foot and 
extended the other one to my father, so that he can treat that foot also. 
Which my father did. Later the followers and attendants of swamiji told my 
father , that it was an extraordinary gesture which they have never seen all 
their lives. Swamiji never allows any body, even his closest attendants to 
touch his body. If by any chance, if any body touches even accidentally, 
swamiji will rush to nearest well and pour buckets of water on himself. 


465 


Swamys, sanyasis from various places used to drop in, meet and 
spend time with my father and accept his hospitality and food offered by my 
mother. 

He was freedom fighter, Orator, Social Worker, a born Leader 
and above all a Philosopher. He studied up to S.S.L.C. in Basava Raja 
Board High School, Punganuru and Intermediate in Pachhiappa’s college , 
Chennai and L.I.M in a medical college at Chennai. He was very active in 
Freedom movement from his college days. He could address any size of 
audience on any subject and keep them spell bound with his knowledge, 
humor and oratory skills for any length of time. Even now we have several 
letters received by him from Sri Chakravarthi Rajagopala Chari, first Indian 
Governor General of India, Sri Kattamanchi Ramalinga Reddi and several 
other stalwarts of freedom movement. Even one letter from Mahathma 
Gandhi, addressed to my father in his own hand writing exists. Sri 
Ananathasayanam lyyengar the first speaker of Lok Sabha of independent 
India was a frequent visitor to come and meet my father. One such meeting 
was on 09-03-1957. During one of his later visits, after he left, my father 
commented “his visit means elections have come”. By that time political 
degradation has started. My father was disillusioned with many of his co 
freedom fighters, who have become politicians and power mongers. 

He was spiritually oriented from his child hood. He will never 
miss a chance to meet Swamys and Gurus. In his own words 


“స్వానుభవ రహస్య దివ్య తత్వము. (పరమ మధురానుభూతి) - 
12-04-1940 - 10-30 to 11-00 AM at Morrumpalli Mitta - on a stone 
Bench- on the way from Ramasamudram to Chembakur. Divine 
experience - “లింగ శరీరం” - “అంగుప్ప ప్రమాణః పురుషః” -992[86 on the 
“Optic Thalamus” - భూమధ్య స్థానం (ఆజ్ఞా చక్రం) లో “విశ్వ” సంజ్ఞ గల జీవుడు 
(పురుషుడు) - ప్రత్యగాత్మ (తేజోవతి - అంతర్యామి - త్రిపురసుందరి - చిద్విలాసం - 
ఆకర్షణతో విశుద్ధ చక్రం స్థానంలోనికి దూకి (ఆ దివ్య తేజస్సులోకి) - అటునుండి 
“తైజస” సంజ్ఞగల లింగ దేహం (021k అంగుప్ప ప్రణామము గల) - - ౧6౫ - 
అనాహత చక్రం (హృదయ స్థానం - “ప్రాజ్ఞ” సంజ్ఞ గల “జీవుడు” - లో లీనమై 
పోవుట - గ్రాహ్యమై - దివ్యానుభవం - ఉపనిషత్సవచనం సమ్మత్వమై - - - ౩ అవస్థలు 
(జాగ్రత్‌ - స్వప్న - సుషుప్తి అవస్సల్లోను “విశ్వతైజస ప్రాజ్ఞుల” తో “ఆజ్ఞా - విశుద్ధ - 
అనాహత చక్ర సంచారిగా” ప్రత్యగాత్మ (తేజస్సులో - తల్లి ఒడిలో చరించు 
దివ్యానుభూతి మరువరాని “ప్రజ్ఞానం బ్రహ్మానుభూతి” లభ్యం. 


466 


“దర్శనం - స్పర్శనం - ప్రశ్న” - మహాత్ములు - బ్రహ్మవేత్తలు - 
జీవన్ముక్తులు - చతుర్వేద మహా వాక్యముల పరిపూర్ణ అనుభూతి నందిన - అమృత 
పాన మత్తులు - మహా బుషిపుంగవుల - వల్ల ఈ జన్మములోనే మోక్షమును చూర గొని 
తరింతురు .- 

ఉ|| వాల్మీకి - (హంతకుడు - దోపిడిదారు - రక్త పిపాస గల మహా పాపి) 
నారద మహర్షి “దర్శన - స్పర్శన - ప్రశ్నల ప్రభావ ఫలితంగా - అదే జన్మలోనే “ఆది 
కవి - బ్రహ్మబుషి” అయినాడు. - - - ఆలా మరెందరో ఉ|| శతాంగుళీకుడు మొ॥ 

స్వానుభవం:- 

1. పరమహంస - సద్గురు దేవుడు - అనుగ్రహ మూర్తి అయిన - శ్రీ శ్రీ పిండి నగరం 
(శ్యామ దాసు) స్వాముల వారి, సాన్నిధ్య - దర్శన - స్పర్శన - సంభాషణాదులు 
- సుమారు 10 సం|| లు ప్రత్యేక అనుగ్రహ, ఆశీర్వాదముల నందుకొన్న ప్రత్యేక 
పునీత ధన్య చరిత్ర, 
2. భగవాన్‌ హరనాథ్‌ బాబా గారి ధర్మ పత్ని కుసుమాదేవి పవిత్ర పాద స్పర్శ (04- 
07-37 మదరాసు లో. 
3. భగవాన్‌ రమణ మహర్షి వారి “దర్శన వ స్పర్శ - ప్రశ్న” 06-07-1937, 
తిరువణ్ణామలైలో. 
4. కంచి కామ కోటి పీఠ జగద్గురు శంకరాచార్యుల (వెద్ద స్వాముల) “దర్శన - పాద 
స్పర్శ (కల్లు పల్లెలో - ౦౧ 24 - 04-1978 -- ౩-30 PM) పుణ్య లభ్యం. 
తిరిగి 2 - ౩ రోజులు పూర్తిగా సాన్నిధ్య సేవా ప్రాప్తి - ఇంకేంకావాలి? 


(Translation of above paras in TELUGU to English) 
“ Secret Self Divine Spiritual experience” ( The most plesureable feeling) 
12- 04-1940 - 10-30 to 11-00 AM at MORUMPALLI MITTA — on a 
stone bench — on the way from Ramasamudram to Chembakur. 


( Description of the divine experience in Telugu by the author. 
PS : Beyond my capacity to translate it in to English) 


Darsanam ( Seeing ) - Sparsa ( Touching ) - Prasna (Questioning) - of 
Mahathmas, Bramhavetthalu ( Realised Souls) — Jivanmukthulu (Liberated 
Souls) - Chathurveda Maha Vakyamula paripurna anubhuthi nandina 
Amritha Paanamathulu -( People who have read and assimilated all Vedas 


467 


and Scriptures) - Maha Rishipungavulu (Maharshis) - will bring Moksham 
(Liberation) in the present birth (Janma) it self. 

Ex:- Valmiki - ( murderer - robber - Blood thirsty sinner) , with 
Darsanam ( Seeing ) - Sparsa ( Touching ) - Prasna (Questioning) - of 
Narada Maharshi became “ First Poet — Bramha Rishi” in the same janma. 


Another example is “Shatangulikudu” etc, like so many souls turned to 
divine souls in the same janma. 


Self Experience. 


1. Parama Hamsa - Sadguru Devudu - Anugrahamoorthy - Sri Sri Pindi 
Nagara (Shyama Das) Swamy - His nearness — Darshan — Sparsha 
(Touch) - Sambhashanaadulu ( Discussions) etc for nearly 10 years. 
Received His privileged blessings. 


2. Touched the lotus feet of Matha Kusuma Devi wife of Sri Sri Haranath 
Babain Madras on 04-07-1937. 


3. Darsanam (Seeing) - Sparsa (Touching) - Prasna (Questioning) — of 
Bhagawan Sri RAMANA MAHARSHI on 06-07-1937 in 
Tiruvannamalai. 


4. Darsanam (Seeing) - Sparsa (Touching) - Prasna (Questioning) - of 
Kanchi Kama Koti Pitaadhipathi Jagadguru Sankaracharyulu (Peria 
Swamigal) on 24 — 04- 1978 - 3-30 PM at Kallupalli. Further 
opportunity to serve Swamiji and be near to him for 2- 3 days 
continuously. 


What more is wanted? 


My father was a bold and fearless person.. Once as a student in 
1920s, was waiting in Chittoor bus stand, and saw a Britisher misbehaving 


with some women. He warned him not to trouble them. But when the 
Britisher continued with his misbehavior, thrashed him. Whole district was 
stunned with my father’s daringness. Every one thought, the British 
Government will take serious action against my father. But, fortunately, the 
Government knew about the misdeeds of the Britisher and did not take any 
action against him. 

One of my father’s friend Sri Pindikuri Lakshminarayana Setty, 
who was President of Punganuru Panchayath several times, told me about 
my father’s above daring act. Sri PLN, as he was popularly known himself 
was a great adventurist himself . He travelled in a two wheeler from Madras 


468 


to Bombay and back in 1920s, which was a great feat and was published in 
all over news papers, with his photo along with his motor cycle. 

My father was a great orator. He is so knowledgable, he can 
speak extempore on any subject at any time. On 20 th May 1957, at 08-00 
PM, there was a “Switching on Electrical Lights” ceremony in palace 
premises in Punganuru . Sri Dr Neelam Sanjiva Reddi, then Chief Minister 
of Andhra was the Chief Guest and switched on power to Punganuru first 
time. Sri Pindikuri Lakshminarayana setty, President Punganuru Panchayath 
presided. Sri Balarami Reddi M.P, & Zamindar, who was the then MLA 
were on the dias. My father, who was also panchayath Board Member was 
the main speaker and presented Civic Address to the Chief Guest. The 
entire palace grounds was full with people. Even intermittent drizzle did not 
deter the gathering. The function was followed by a dinner in local Basava 
Raja Board High School. 

During his life time, he was associated with all most all such 
functions in Punganuru. 

In 1955, the Ex-Zamindar of Punganur Sri Raja Veera Basava 
Chikkarayalu wanted to contest the General Elections to the Andhra 
Assembly and invited my father for help. The zamindars are well known 
for their benevolence and are highly respected. My father helped him in 
organising the campaign including number of meetings all through the 
constituency, and mobilised full support. The zamindar was elected with 
such a huge majority (92% of votes polled) which was and is a record. The 
ex-zamindar presented a marble statue of Gautham Buddha to my fathera as 
atoken of respect and gratitude. The statue was installed in the hall of our 
house. My father was a staunch devotee of Gautham Buddha. He named one 
of his sons “Ananda Mohan” after Ananda, Gautama Buddha's cousin and 
personal attendant. On a pilgrimage tour, he visited Bodh Gaya.and was 
sitting along with my mother near the Bodhi tree. Two dry leaves from the 
sacred tree fell in his lap. He brought them home and preserved and 
worshipped. 

Sri V. Umamaheswara Rao, a lawyer, stage artist, singer, writer 
etc acted in a hit film “ Ilalu” released in 1940. He also acted in 2 more 
movies Panthulamma and Bhgyalakshmi. He was a tall and handsome 
person. He was a close friend of my father and visited our house several 
times. During one of his visits in 1944, I was a child of few months old and 
was crying in the cradle in the hall, when he entered the house. As there was 
no other person, he started rocking the cradle and started singing a 
melodious song in his loud voice. It seems many of the neighbours came 
and watched this scene with curiosity, as Sri Umamaheswarar Rao was a 
famous cine actor. 

My father was a very very humorous person. Myself and my elder 
brother, invariably used to accompany him in his evening walks and have 


469 


spent so many memorable times with him. I can only say, we are blessed to 
be born as his children. 

My sincere thanks to my elder sister, Late Smt Komarla 
Girijamba (1941 — 2013) w/o Late Sri Komarla Suryanarayana Setty (1934 
-1999) of Devanahalli, for safely preserving the manuscript of this book. 
After her passing away, her elder son Sri. K.S Ramesh Babu and his wife 
Smt.K. Gomathi have handed over the same to me. 

I thank Sri Thanikesh Aravindan and his wife Smt. Aparna 
Thanikesh of Singapore (my son-in-law and daughter) for scanning the 
entire manuscript for preservation. Miss Anoushka Thanikesh, their 
daughter ably assisted them in the job. 

I thank my son Ch. Donti Vishwanth and his wife Smt Donti 
Kavita, who themselves are computer experts, in processing the typed copy 
for making e-books and also for uploading it on to the internet. Their 
children Ch Donti Shreyas and Ch, Donti Sahas were all enthusiastic in 
performing the job. 

My thanks also to my wife, Smt Donti Annapurni, who is a multi 
linguist, in carefully comparing the typed copy with the manuscript and also 
for searching the various missing references for the quotations. 

The manuscript of this book came in to my hand very recently 
and so, final editing was not done by the author (my father). Hence, there 
are repetitions, gaps and errors. My sincere and deep apologies to all 
readers. Any suggestions/lcomments for improvement of the book are 
humbly welcome. 

My grand daughter Ms.Anoushka Thanikesh (aruna2207 @ gmail.com) 
will be the custodian of this book for the future. 


15-09-2016 Donti Chandramouli 
dchandramouli@yahoo.com 

080 — 2846 30 74 

9481102784 


Iam ever grateful to Sri, Vinjamuri Seshaphani Sarma garu, Hon. 
Telugu Lecturer, Sri Satya Sai Higher Secondary School, Prashanti Nilayam 
— 515134, Anantapur District for patiently going through the entire book 
and pointing out the errors/mistakes/omissions etc. 

Any suggestions/comments for further improvement of the book are 
always humbly welcome. 


18-09-2017 Donti Chandramouli 
10012019 


470 


Front Row Sitting: Sri Sri Acharya Bramhasri Vellaluri 


Venkatadri Satyanarayana Swamy, (Second from Right) 
Dr. Donti Siddappa Chetty (Third from right/Centre) 


(1962 -63) 


471 


472 


భూ 


s family. (1977) 


Y 


Author 


473 


474 


అశ ఆ అ త అ వకు జ అతి మ ఆ 


Sitting : Smt Subbalkshmamma (Ch. Kavita d/o Ananda 
Mohan) Dr. Donti Siddappa Chetty (Author) 
Standing : Mrs. Annapurni (Ch. Aparna), Mr.Chandramouli 
(Ch. Vishwanath) 

(1977) 


475 


476 


477 


478 


